శ్రీః 
మహాకవిశ్రీకాళలిదాసవిరచితమ్‌ 
కుమారసమ్మవమహాకావ్యమ్‌ 
రామోరావిరచిత మృణాళినీవ్యాఖ్యా సహితమ్‌ 
వల్లభదేవవిరచితయా పజ్జికయా సంస్కృతవ్యాఖ్యయా చ సముల్లసితమ్‌ 
తృతీయః సర్గః 





5०७० మోహనరావు M.Sc., M.A. (Sanskrit) 
లెక్చరర్‌ 
4-103, ।.1..1.0. Colony Extn., Kothapet, CHIRALA - 523157 


2 

శ్రీః 

మహాకవిశ్రీకాళిదాసవిరచితమ్‌ 
కుమారసమృవమహాకావ్యమ్‌ 
రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యా సహితమ్‌ 

వల్లభదేవవిరచితయా పజ్లికయా సంస్కృతవ్యాఖ్యయా చ సముల్లసితమ్‌ 
తృతీయః సర్గః 


ప్రథమముద్రణ : శంకరజయంతి శ్రీఖరనామసంవత్సర వైశాఖశుద్ధపంచమి. 


ది.08-05-2011 
ప్రతులు : 500 
పేజీలు : 240 
వెల రూ. : 120/- 


© RAVI MOHAN RAO, M.Sc., M.A. (Sanskrit) 
Lecturer, V.R.S. & Y.R.N. College, Chirala - 523 157 


Residence: 

4-103, 1.L.T.D. Colony Extn., 
Kothapet, CHIRALA - 523 157 
Cell : 94401 15411 





D.T.P.:- 

J.RAJA 

Ganesh Graphics, Printed at:- 

CHIRALA. KARSHAK ART PRINTERS, 
Cell : 9848390564 HYDERABAD 





శ్రీ రామోరా” పేరుతో 0७8८००० శ్రీ రావి మోహన రావు గారు మృణాళినీ 
వ్యాఖ్యతో ९७8९2०२७०७ కుమారసంభవమును జదివి యమందానందము 
నొందితిని. 
సంస్కృతసాహిత్యచరిత్రలో శ్రీవాల్మీకి - వ్యాసుల పిమ్మట నంతటి స్థానము 
నలంకరించిన మహాకవి కాళిదాసు. అందువల్లనే నన్నెచోడుడు కుమార 
సంభవములో - 
So భాసురమతి వాల్మీకి 
వ్యాసాదులు చనిన జగతి వరకవితాసిం 
హాసనమెక్కి కవీంద్రుల 
దాసులంగా నేలెం గాళిదాసుండు పేర్మిన్‌. (కుమా. 1-19) 
అని స్తుతించినాండు. సంస్కృతవాజ్మ్యయములోం గాళిదాసు పేరుతో ననేక 
(గ్రంథములు లభించుచున్నవి. ఇవి యన్నియు నాదికాళిదాసు రచించినవి గావు. 
(1) రఘువంశము, (2) కుమారసంభవము, (3) మేఘసందేశము నను మూడు 
కావ్యములు, (1) అభిజ్ఞానశాకుంతలము, (2) విక్రమోర్వశీయము, (8) 


4 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


మాళవికాగ్నిమిత్రము నను మూండు నాటకములు నాదికాళిదాస రచనలుగా 
బెక్కు మంది విమర్శకు లంగీకరించినారు. బుతుసంహారము కూడం గాళిదాసు 
బాల్యరచన మని పండితుల యభిప్రాయము. వీనిలో రఘువంశము, అభిజ్ఞాన 
శాకుంతలము, మిక్కిలి ప్రాఢమైనవి. రఘు-కుమార -మేవు కావ్యములు 
కాళిదాసత్రయముగాం బ్రచురప్రచారము గాంచినవి. ఈ కావ్యత్రయము, భారవి 
కిరాతార్డునీయము, మాఘుని శిశుపాల వధము పంచకావ్యములని పేరుగాంచినవి. 
కొందజు కాళిదాసత్రయమును *“లఘుత్రయి యని, భారవి-మాఘ-శ్రీహర్ష 
(నైషధము) కావ్యములను “బృహత్రయి” యని వ్యవహరించుచున్నారు. వ్యాఖ్యాత 
చక్రవర్తి యగు మల్లినాథమహోపాధ్యాయుండీ షట్మావ్యములకు, భట్టికావ్యమునకు 
నద్దములవంటి వ్యాఖ్యల ననుగ్రహించినాండు. ఈ సప్తకావ్యములను సమగ్రముగాం 
2602S వారికి సంస్కృతభాష యంతయు గరతలామలక మగును. సంస్కృతము 
నభ్యసించు విద్యార్థులు $ రాజ్యం గురుణా దత్తమ్‌ అని రఘువంశముతో 
సాహిత్యపాఠమును మొదలు పెట్టుచున్నారు. 


కాళిదాసత్రయములో6 గుమారసంభవమునందే కావ్యకళ యెక్కువగా 
దొణికిస లాడుచున్నది. 'అస్తి ४8) ద్వా గ్విశేషక అని పరంపరగా వచ్చుచున్న యా 
భాణకము ననుసరించియు, 
శ్లో॥ అస్త్యుత్తరస్యాం र्दः కళ్ళ్చిత్మాంతేత్యుదాహృతిః। 
కాళిదాసత్రయే gos శుభయోర్లణవర్ణయోః॥ 
అను చమత్మారచంద్రికాశ్లోకమును బట్టియు గాళిదాసత్రయములోం 
గుమారసంభవమే మొదటి కావ్యమని నిర్ణయింపవచ్చును. 
శ్లో॥ ఏష తే రామ! గంగాయా విస్తరో౭ భిహితో మయా। 
కుమారసంభవశ్చెవ ధన్యః పుణ్యస్తథైవ చ॥ 
(వాల్మీ-బాల 37-82) 
అను శ్రీమద్రామాయణ శ్లోకమును మనస్సులో నుంచుకొని కవి యీ 
కావ్యమునకుం గుమారసంభవ మని పేరు పెట్టినాండు. కుమారసంభవ మనంగా 
శ్రీ కుమారస్వామి యవతారము. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 5 


కుమారసంభవములో 17 సర్గములు, మొత్తము 1132 శ్లోకములు గలవు. 
(1) పార్వతీజననము, (2) బ్రహ్మసాక్షాత్మారము, (3) కామదహనము, (4) రతి 
విలాపము, (5) తపఃఫలోదయము, (6) ఉమాప్రదానము, (7) పార్వతీకల్యాణము, 
(8) శ్రీశివపార్వతీ సంభోగము, (9) కైలాస గమనము, (10) కుమారోత్పత్తి, 
(11) కుమారయౌవనము, (12) కుమారసైనాపత్యము, (13) కుమారాభిషేకము, 
(14) దేవసేనాప్రయాణము, (15) సురాసురసైన్య సంఘట్టనము, (16) సురాసుర 
యుద్ధము, (17) తారకాసురవధ యనునవి క్రమముగా వర్ణింపంబడినవి. 


ఈ కావ్య విషయములో విద్వద్విమర్శకులలో గందరగోళము చెలరేంగినది. 
కొందటు 8 ७7००७ వజకే కాళిదాస విరచితమని భావింపంగా, మతికొందటు 
సంపూర్ణ కావ్యము కాళిదాస కృతమని తలంచుచున్నారు. చారిత్రవర్ధనుని “శిశు 
హితైషిణీ” వ్యాఖ్య 7 సర్షముల వజకే లభించుచున్నది. వల్లభదేవుని పజ్జికావ్యాఖ్య 
8 సర్గముల వజకే రచింపంబడినది. మల్లినాథుని “సంజీవిని 7 సర్గముల వజకే 
లభింపంగా, సీతారామపండితుండు 8-17 సర్గముల వ్యాఖ్యను పూరించినాండు. 
మల్లినాథుని సంజీవినీలోని 8వ సర్గవ్యాఖ్య ముద్రిత ప్రతులలోం బరిశిష్టముగా నీయం 
బడినది. ఆలంకారికులు, సంకలన(గంథకర్తలు 8 62००७ కుమారసంభవమునే 
యుదాహరించిరి. 


“యథా కుమారసంభవే దేవీ సంభోగవర్ణనమ్‌” (ధ్వన్యా - 3-5) అని యానంద 
వర్ధనాచార్యులు, “యథా వా కాళిదాసస్య-”, “ఊరుమూలనఖమార్గపంక్తిభిః...” 
(కు.సం. 8-87) తేనానౌచిత్యమేవ పరం ప్రబంధార్థః పుష్టాతి” అని క్షేమేంద్రుడు 
చెప్పుటచేం బ్రాచీన పండితు లష్టమ సర్గపర్యంతము కాళిదాసకృతమని భావించినట్లు 
స్పష్టము. 

ఇక్కడ నొక్క విషయము గమనింపవలయును. అష్టమసర్గ పర్యంతమే 
కావ్యమని తలంచినచో దీనికి - “ఉమాకల్యాణము), “'పార్వతీపరిణయము” మొదలగు 
పేరులు తగినవి గాని 'కుమారసంభవి) మను నామము తగదు. దశమసర్గములోం 
గాని శ్రీ కుమారస్వామి యవతరింపలేదు. సంపూర్ణకావ్యము కాళిదాస కృతమని 
తలంచినచో నిది 'తారకవధి యగును. 


6 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


జీవానంద, విద్యాసాగరుండు మొదలగు నాధునిక వ్యాఖ్యాతలు సంపూర్ణ 
కావ్యమునకు వ్యాఖ్యలు రచించిరి. 

ఈ కుమారసంభవకావ్యమునకు (1) అరుణగిరినాథుండు(2) కుమారసేనుడు, 
(3) కృష్ణపతి, (4) కృష్ణమిత్రాచార్యుండు, (5) గోపాలదాసు, (6) గోపాలానందుడు, 
(7) గోవిందరాముండు, (8) చారిత్రవర్ధనుండు, (9) జయసింహుండు, (10) 
జినభద్రసూరి, (11) జీవానందుండు, (12) తర్మవాచస్పతి, (13) దక్షిణావర్తనాథుడు, 
(14) నరహరి, (15) నవరత్న Diced, (16) నారాయణ పండితుండు, (17) 
నందగోపాలుండు, (18) ప్రభాకరుండు, (19) బృహస్పతి, (20) భరతమల్లికుడు, 
(21) భరతసేనుండు, (29) భీష్మమి(శ్రుండు, (23) మల్లినాథుండు, (24) మునిమిత్ర 
రత్నుండు, (25) రఘుపతి, (26) రామపారాశవుండు, (27) లక్ష్మణవల్లభుండు, 
(28) వత్సుండు, (29) వల్లభదేవుండు, (80) విద్యామాధవుండు, (81) 
వింధ్యేశ్వర ప్రనాదుండు, (82) 07७८००७, (33) సీతారామకవి, (34) 
హరిచరణదాసు మొదలగువారు వ్యాఖ్యలు రచించినట్లు శ్రీ మాడభూషి 
కృష్ణమాచార్యులు (హెచ్‌.సి.యస్‌. ఎల్‌- పేజి నెం. 18) చెప్పుచున్నారు. వీనిలో 
వల్లభదేవుండు, చారిత్రవర్ధనుండు, మల్లినాథుండు, సీతారామకవి, జీవానంద 
విద్యాసాగరుండు, వేంకట గోపాలదాసు రచించిన వ్యాఖ్యలు ముద్రింపంబడినవి 
గాని తక్కిన వింతవజకు వెలుంగు చూడలేదు. ప్రస్తుతము పుస్తకాపణములలో 
మల్లినాథవ్యాఖ్య లభించుచున్నది, గాని వల్లభదేవవ్యాఖ్య లభించుట లేదు. శ్రీ 
మోహనరావుగారీగ్రంథమున కనుబంధముగా వల్లభవ్యాఖ్యను జోడించు 
చున్నందులకుం బాఠరకలోక మంతయు వారికి బుణపడియున్నది. వల్లభదేవుండు 
కాళ్ళీరదేశీయుండు. మల్లినాథునికంటెం బ్రాచీనుండు. ఇతండు కాళిదాస 
త్రయమునకు, శిశుపాలవధకు, సూర్యశతకమునకు వ్యాఖ్యలు రచించినాండు. 

తెలుగులో నన్నెచోడుడు కుమారసంభవము రచించినాడు గాని యిది 
కాళిదాస కృతి కనువాదము గాదు. స్వతంత్రకావ్యము. శ్రీ కూచిమంచి సాంబకవి 
శోకమునకుంబద్యము చొప్పునం గాళిదాస కుమారసంభవమును యథా 
మాతృకముగాం దెనింగించినాండు. ఇది 1926 లో నష్టమ సర్గ పర్యంతము 
ప్రచురింపంబడినది. దీని వ్రాంతప్రతి సంపూర్ణముగా నాయొద్దం గలదు. ఉదారులెవ్వ 
రైనను పూనుకొన్నచో నీ సంపూర్ణకావ్యము వెలుంగు చూడంగలదు. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 7 


ప్రస్తుతము పాఠకుల చేతిలో నున్నది కుమారసంభవమునందలి మూండవ 
సర్గము దీనిలో 76 శ్లోకములున్నవి. మన్మథుడింద్రుని feo వచ్చుట, వసంత 
- రతి-మన్మథులను నింద్రుండు శివుని పైకిం బంపుట, వసంతోదయము, పార్వతి 
శివుని సేవించుటకు వచ్చుట, శివుని సమాధి సడలుట, మన్మథుండు శివునిపై 
సమ్మోహనాస్తము సంధించుట, శివుండు మన్మథుని పై మూండవ కన్ను తెజచుట, 
శివుని నేత్రాగికి మన్మధుడు భస్మమగుట యిందలి కథావస్తువు. 
కథను, పాత్రలను, పాఠకుల యెదుటం జిత్రము గీసినట్లు నిలుపుట కాళిదాసు 
ప్రత్యేకత. 
శో నిషృమ్నవృక్షం నిభృతద్విరేఫం 
మూకాణ్ణజం శాన్తమృగప్రచారమ్‌। 
తచ్చాసనాత్‌ కాననమేవ సర్వం 
చిత్రార్చితారమృ ఇవావతస్టే 
రఘువంశములోం గూడ నిట్లే వర్ణించినాండు - 
శ్లో; వామేతర స్తస్య కరః ప్రహర్తు 
ర్నఖప్రభాభూషితకంకపత్రే। 
సక్తాంగులిః సాయక పుంఖ ఏవ 
చిత్రార్పితారమృ ఇవావతస్టే 
ఇట్లు పాత్రలు చిత్రపటమునందలి బొమ్మలవలె స్తబ్ధముగా నుండుటయే 
కాదు, ఆ పాత్రలు మన కనుల యెదుట సంచరించును. 
देगा సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ ..... 
అని రఘువంశములో నిందుమతీ వర్ణనము. 
శ్లో ७४8७० కిజ్చిదివ స్తనాభ్యాం 
వాసో వసానా తరుణార్మరాగమ్‌। 
పర్యాప్త పుష్పస్తబకావనమ్రా 
సంచారిణీ పల్లవినీ లతేవ॥ 
అని కుమారసంభవములో శ్రీ పార్వతీ వర్ణనము. 


(కు.సం. 3-42) 


(ర.వం. 2-31) 


(ర.వం. 6-67) 


(కు.సం. 3-54) 


8 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


“ఉపమా కాళిదాసస్యి యనునది ప్రాయోవాదము. కాళిదాసు నర్ధాంతరన్యాసములు 
కూడ నద్భుతములు. ఈ కావ్యములోని మూండవ శ్లోకమునందే- 
डा ఏకో హి దోషో గుణసన్నిపాతే 
నిమజ్ఞతీందోః కిరణేష్వివాంకః॥ (1-3) 
అని వాడినాండు. ఇది పండితలోకములో జాతీయమైనది. ఈ మూండవ 
SDC గూడ- 
శ్లో; ప్రయోజనాపేక్షతయా ప్రభూణాం 


ప్రాయశ్చలం గౌరవమాశ్రితేషు। (3-1) 
डला ఆత్మేశ్వరాణాం నహి జాతు విఘ్నాః 

సమాధిభేదప్రభవో భవంతి॥ (3-40) 
శ్లో నహీశ్వరవ్యాహృతయః కదాచిత్‌ 

०9४०७ లోకే 9600691 (3-63) 


మొదలగు నర్ధాంతరన్యాసములు గలవు. 

“'త్రియంబకం యజామహే” మొదలగు వైదిక ప్రయోగముల ననుసరించి 
'త్రియంబకం సంయమినం దదర్శ (3-44) అని కాళిదాసు ప్రయోగించినాండు. 
కొందతీసంధి తప్పను భావముతో (86666 అని దిద్దినారు. “కేచిత్‌ సాహసికాః 
త్రిలోచనమ్‌” ఇతి Bs - త్ర్యంబక మిత్యుక్తే పాదపూరణ వ్యత్యాసాత్‌ “త్రియంబకి 
మితి పాదపూరణార్గోల. యమియజాదేశః ఛాందసో మహాకవి ప్రయోగా దభియుక్తె 
రంగీకృతః...” అని మల్లినాథుండు దిద్దిన వ్యాఖ్యాతలకుం జివాట్లు పెట్టినాండు. 
కాళిదాస ప్రయోగమన్నచో నంత గౌరవము. 

కాళిదాసుని కవితామృతము తనివి తీజి గ్రోలి యానందింపవలసినదే కాని 
పొడిపొడి మాటలతోం జవి చూపుట కలవి గానిది. 

రామోరా - మృణాళినీవ్యాఖ్య 

ఇట్టి మహాకావ్యమునకు 'మృణాళినీవ్యాఖ్య' నందించినవారు శ్రీ రావి 
మోహనరావు గారు. విద్యావిషయములో నెక్కువ పట్టుదల గలవారు. 
సంస్కృతములో న్వయంకృషితో “ఎం.ఏ.” పట్టము నందినవారు. వీరు 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 9 


గావించుచున్న వాజ్మయసేవ నభినందించుటకు నా మాటలు చాలవు. అనేక 
ప్రాచీన సంస్కృతాంధ్ర గ్రంథములను పుంఖానుపుంఖముగాం బ్రకటించుచున్నారు. 
అంతే కాక కొన్ని సంస్కృతకావ్యములకు వ్యాఖ్యాతలై వాసి గాంచుచున్నారు. 
కాళిదాసుని కావ్యములను 'మృణాళినీ” వ్యాఖ్యలతో నలంకరించుటకు వీరు 
సంకల్పించినట్లున్నది. బుతుసంహారమును మృణాళినీవ్యాఖ్యతో 2004 Sc 
బ్రకటించిరి. సంజీవినీ-బ్రహ్మ ప్రకాళికా-విద్యుల్లతా సంస్కృతవ్యాఖ్యలతో నాంధ్ర 
మృణాళినీవ్యాఖ్యతో 'మేఘదూతము' ను 2006లోం బ్రచురించిరి. 

వీరి వ్యాఖ్యాన ప్రణాళిక సమగ్రమైనది. 0८४8068. మొదట నవతారికలో 
శోకమునందలి సంగతిని బరిచయము చేసినారు. తరువాతం బదవిభాగమును 
జూపినారు. పిమ్మట నన్వయక్రమమును నిర్దెశించినారు. అనంతరము ప్రతిపదార్థ- 
తాత్పర్యములు గలవు. శ్లోకమునందలి సుబంత-తిజంత శబ్దములకు మూండు 
వచనములందును రూపములు చూపినారు. ధాతునిర్దేశము గణపూర్వకముగాం 
గలదు. సమాసములకు విగ్రహవాక్యములు చెప్పినారు. సంధులు విడందీసి సంధి 
నామములను బేర్మొనినారు. పదవ్యుత్పత్తికి నిఘంటు ప్రమాణములు, కావ్య 
ప్రయోగములు ప్రదర్శించినారు. పిదప శ్లోకములోని విశేషములను నిరూపించినారు. 
ప్రతి శోకమునందుం బాఠాంతరము లున్నచోం బరిశీలించినారు. ఛందస్సులును 
సలక్షణముగాం దెలిపినారు. అలంకారములను లక్ష్యలక్షణపూర్వకముగా 
సమన్వయము చేసినారు. సంస్కృతాంధ్రాంగ్లహిందీ (గంథముల నవలోకించి యెన్నో 
రహస్యములను వివరించినారు. పురాణకథలను జోడించినారు. కుమారసంభవము 
నకు శివపురాణముతో నున్న పోలికలను బట్టికగా నిచ్చినారు. ఇట్లీ వ్యాఖ్యానము 
విద్యార్థులకు, ంబండితులకు, విమర్శకులకు మిక్కిలి యుపయోగకరమై సర్వాంగ 
సుందరముగానున్నది. ఈ పద్ధతిలో విద్యార్థులు కావ్యములను బరించినచో 
సంస్కృత సాహిత్యసాగరము నవలీలగా నీందంగలరు. 

ఇక్కడ నొక చిన్న కథ జ్ఞాపకము వచ్చుచున్నది. శ్రీమధునాపంతుల 
సత్యనారాయణ శాస్త్రిగారు బాల్యములో విద్యార్థిదశలో నొక పాఠశాలలో గుమార 
సంభవమును బఠించుచున్నారంట. ఒకనాండు శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారా 
పాఠశాలకు వచ్చి “యీ విద్యార్థు లేమి చదువుచున్నా రని ప్రశ్నించిరంట. 'కుమార 


10 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


సంభవి మని యాచార్యులు బదులు చెప్పిరంట. అంత శాస్త్రిగారు రామాయణ 
మహామాలారత్నం Sole Ros అను శ్లోకమును జదివి BOS విగ్రహ 
వాక్యములు చెప్పుండనిరంట. విద్యార్థులు తలకొకవిధముగాం జెప్పంగా శ్రీ 
మధునాపంతులవారు “మహతీ చ సా మాలా చ మహామాలా' యని విగ్రహము 
చెప్పిరంట. వెంటనే చెళ్ళపిళ్ళవారు “వీండికి లింగజ్ఞానము బాగున్నది. కుమార 
సంభవమునకుం ORC” డని పలికిరంట. విద్యార్ధులందజు పక్కుమని నవ్విరట. 
ఈ విషయమును నా కొకమాజు మధునాపంతులవారు చెప్పి 'చమత్మారి మను 
శబ్దమున కర్థమప్పుడే తెలిసినదని వక్కాణించిరి. ఇట్టి సంభాషణముల వలనం 
గవితా చమత్మారములు కూడం జక్కంగాందెలియును. 

ఆ విషయము నట్లుండ నిండు. శ్రీ రామోరాగారు హిమాలయమును కొండల 
టీటేండని వాడినారు. రేటేండు? అనంగా జంద్రుండు. రాజు+రాజు-రారాజైనట్లే 
“జేండు + టేందు - Bc అగునని వీరి భావన. ప్రభువులకుం బ్రభువని 
యర్థము. ఇది యొక క్రొత్త ప్రయాగము. 

శ్రీ మృణాళినీ వ్యాఖ్యతో గాళిదాసకావ్యమునకు బంగారమునకు సువాసన 
లభించినట్లెనది. ఇట్టి కృతుల నింకను రచించి వాజ్బయవరివస్య చేయుట 
కాయురారోగ్యములను, భోగభాగ్యములను శ్రీ మోహనరావు గారికి బ్రసాదింప 
వలెనని శ్రీ సరస్వతీదేవి కంజలి ఘటించుచున్నాను. 

శా॥ శ్రీమంతంబులు సంస్కృతాంధ్ర కవితా సేవాసమాధి స్థితి 

శ్రీమంతంబులు ప్రత్ననూత్న కవిరాజీపండితాళీ మనో 
వ్యామోహంబు లపూర్వ సర్వవిషయ వ్యాఖ్యాన విఖ్యాతముల్‌ 
'రామోరా” కృతు లొప్పు నాద్యుమణి తారాచంద్ర BONS. 
// శ్రీపరమేశ్వరార్పణమస్తు // 
విజయవాడ ఇట్లు 
వికృతి - కార్తిక బహుళ సకల సుకవిబుధజనవిధేయుడు 
ద్వితీయా - భౌమవారము గరిమెళ్ళ సోమయాజులుశర్మ 
ది. 28-11-2010 పుష్పగిరి సంస్థాన పండితుడు 


11 








రామాయంపేట వాస్తవ్యులు 
శ్రీ దోర్చల విశ్వనాథశర్మ గారి పాదపద్మములకు 
భక్తితో సమర్పితము 


12 శ్రీః 
ఓం కుమార శ్రీగురవే నమః 





< NR ; AS 

మృణాళినీ వ్యాఖ్యానమున 
ఉదహరింపబడిన విషయములకు సంబంధించిన 

ఆయా (గ్రంథ రచయితలకు, వ్యాఖ్యానకారులకు నమస్సుమాంజలులు. 


















ఇట సహకరించిన డా॥ వుయ్యూరు లక్ష్మీనరసింహారావుగారు, 
డా॥ ఈ.ఏ. శింగరాచార్యులు గారు, డి. పాపిరెడ్డిగారు, సి. సుబ్బారావుగారు, 
మేళ్ళచెర్వు వేంకట సుబ్రహ్మణ్యశాగస్తిగారు 
पणा ముళ్ళపూడి విశ్వనాథశాస్త్రిగారు, మహామహోపాధ్యాయ శ్రీ పుల్లెల 
శ్రీరామచంద్రుడు గార్లకు మరియు అడిగిన వెంటనే “ఆమోదము” అందించిన 
గరిమెళ్ళ సోమయాజులుశర్మగారు, णा కె. లక్ష్మీనారాయణగారు, 
ప్రియమిత్రులు శ్రీ కె.అరవిందరావు, IPS, 0.6.౧. గార్లకు 














నా ఆరాధ్యదైవమైన 
మహాయోగి శ్రీ అరవిందభగవానుడు, 
వారి అర్థభాగమైన మృణాళినీదేవికి నమస్కరిస్తూ... 














శ్లో! నాహం మన్యే సువేదేతి - నో న వేదేతి వేద చ। 
యో నస్‌ తద్వేద తద్వేద - నో న వేదేతి వేద చ॥ 
- కేనోపనిషత్‌ -10 
ఓం ड శాన్తిశ్‌ శాన్తిః 


- 0? <? ए? 


13 


శ్రీ? 


మహాకవిశ్రీకాళిదాసవిరచితమ్‌ 
కుమారసమ్మవమహాకావ్యమ్‌ 


'మదనదాహో నామ తృతీయః సరః 
ఆంధ్ర న్యుణాళిరీ వ్యాఖ్యా 


य 
शिळ 


అవతారికా: - అథోపాక్షిప్తముపాయానుష్థానం ప్రపంచయతి। 
శ్లో॥ తస్మిన్‌ మఘోనస్రిదశాన్‌ విహాయ 

సహస్రమక్షాం యుగపత్‌ పపాత । 

ప్రయోజనా పేక్షితయా ప్రభూణాం 

ప్రాయశ్చలం గౌరవమాశ్రితేషు ॥ క్షే 
పదవిభాగము:- తస్మిన్‌, మఘోనః, (8००6, విహాయ, సహస్రమ్‌, అక్షామ్‌ 
యుగపత్‌, పపాత, ప్రయోజనా పెక్రితయా, ప్రభూణామ్‌, ప్రాయః, చలమ్‌, గౌరవమ్‌ 
९७80291 
అన్వయడక్రమము:- మఘోనః ७७०० సహస్రం (8०6 విహాయ తస్మిన్‌ యుగపతే 
పపాత। ప్రాయః ప్రభూణామ్‌ ९५७०७०७ గౌరవం ప్రయోజనాపేక్రితయా చలమ్‌। 
(భవతీతి శేషు) 
ప్రతిపదార్థము: - మఘోనః= ఇంద్రునియొక్క అక్షామ్‌= కన్నులయొక్క సహస్రమ్‌ 
=వేయి, త్రిదశాన్‌ =దేవతలను, విహాయ=వదలి, తస్మిన్‌= ఆ మన్మథునియందు, 
యుగపత్‌=ఒక్కుమ్మడిని, పపాత=పడెను. ప్రాయః-తజుచుగా ప్రభూణామ్‌= 
ప్రభువులకు, ఆ్రితేషు=సేవకులయందు,గౌరవమ్‌ =ఆదరము, ప్రయోజనా పేక్షితయా 
=కార్యమును కోరుటచే, చలమ్‌=చంచలమైనది. (భవతీతి శేషు)! 


14 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


తాత్పర్యము: - ఇంద్రుని వేయి కన్నులు దేవతలను వదలి ఆ మన్మథునియందు 
ఒక్నమ్మడిని పడెను. తజుచుగా ప్రభువులకు సేవకులయందు ఆదరము కార్యమును 
బట్టియే చంచలమైనదిగా ఉండును. 
పాఠాన్తరములు: - ఆగ్రితేషు - ఆశ్రితే5పి 
విభక్తులు/క్రియలు:-1) మఘోనః-మఘోనః, మఘోనోః, మఘోనామ్‌; పుంలింగోనకారాన్త 
తృత్వాభావే స ఏవ 'మఘవన్‌” శబః, ८४ ఏకవచనమ్‌. 2) అక్షామ్‌-అక్షః, అక్షోః, అక్షామ్‌; నకారాన్త 
పుంలింగ అక్షన్‌ శబ్దము. షబ. 3) సహస్రమ్‌-సహస్రమ్‌, సహ(స్రై, సహస్రాణి, అకారాన్త నపుంసకలింగ 
సహస్రశబ్దము, (ప్ర. ఏ., 4) త్రిదశాన్‌-త్రిదశమ్‌, త్రిదశౌ, త్రిదశాన్‌, అకారాన్త పుంలింగ (త్రిదశశబ్దము 
ద్విబ. 5) విహాయ-అవ్యయము, వి+హా+క్వ్వా-ల్యబన్తము, 6) తస్మిన్‌ - తస్మిన్‌, తయోః, తేషు, 
దకారాన్త పుంలింగ తచ్చబ్దము, స.ఏ., 7) యుగపత్‌ - క్రియావిశేషణము అవ్యయము, 8) 
పపాత-క్రియ- పత్‌+లిట్‌, ప్రథమపురు షైక్షవచనమ్‌/ఉత్తమపురుషరూపమున్నూ ఇదే. 9) ప్రాయ 
- అవ్యయము, సకారాంతము, 10) ప్రభూణామ్‌ - ప్రభోః, ప్రభ్యోః, ప్రభూణామ్‌, ఉకారాన్త పుంలింగ 
ప్రభుశబ్దము షబ., 11) ఆశ్రితేషు - ఆశ్రితే, ఆశితయోః, ఆశ్రితేషు, అకారాన్త పుంలింగ ఆ[శ్రితశబ్దము, 
స.బ., 12) గౌరవమ్‌ - గౌరవమ్‌, గౌరవే, గౌరవాని, అకారాన్న నపుంసకలింగ గౌరవశబ్దము, 
ప్ర.ఏ., 13) ప్ర...క్షితయా - ....క్షితయా క్షితాభ్యామ్‌, ...క్రితాభిః, ఆకారాన్త Boor Fn క్షితాశబ్దము, 
తృ.ఏ., 14) చలమ్‌ - చలమ్‌, చలే, చలాని, అకారాన్న నపుంసకలింగ చలశబ్దము, ప్ర.ఏ. 
సంధులు: - 
1) మఘోనః+త్రిదశాన్‌ = మఘోనస్రిదశాన్‌ - విసర్గసంధిః. 
2) ప్రాయః + చలమ్‌ - ప్రాయశ్చలమ్‌ - ठ. 
సోః శ్చునా శ్చుః (సూ. 8-4-39) సకార తవర్గము (స,త,థ,ద,ధ,న) లకు 

శకారచవర్షము (శచుఛ,జ,రు,ఇ) లతో కలయిక ఏర్పడినప్పుడు శకారచవర్లములు 
వచ్చును. 
పదవ్యుత్ప్సత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) మఘోనః - a)  మఘవన్‌ - త్‌ - పుం - ఇంద్రః 

b) మఘవా - है - పుం - ఇంద్రః 

౧) మఘవాన్‌ - త్‌ - పుం - ఇంద్రః 

1) ०००६४ పుంలింగో 'మఘవన్‌ శబ్దః 


ప్ర. - *మఘవాన్‌ - మఘవనౌ - మఘవన్తః 
ద్వి - మఘవన్తమ్‌ - మఘవనౌ - మఘవతః 
తృ. - మఘవతా - మఘవద్య్యామ్‌ - మఘవద్శిః 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 15 


చ. - మఘవతే - మఘవద్భామ్‌ - మఘవద్భ్యః 

పం. - మఘవతః - మఘవద్భామ్‌ - మఘవద్భ్యః 

ష  - మఘవతః ¬ మఘవతోః ¬ మఘవతామ్‌ 

స. = మఘవతి - మఘవతోః - మఘవత్సు 

సంబో - హే మఘవన్‌ ¬ హే कळत? ¬ హే మఘవన్తః 


* మహ్యతే, పూజ్యతే ఇతి మఘవాన్‌, “శ్వన్నుక్షన్ని త్యాది సూత్రేణ నిపాతనాత్‌ 
మఘ్‌ధాతోః కనిక, అవుగాగమః, హస్య ఘశ్చ భవతి। తతః సౌ 'మఘవా బహులమ్‌ 
ఇతి తృత్వే బుకారస్యేత్సంజ్ఞాయాం లోపే చ 'ఉగిదచామి తి నుమి సులోపే 
సంయోగాన్తలోపే చ ఉపధాదీర్హ। 

९)  నకారాన్తః పుంలింగః తృత్వా౭ భావే 'మఘవన్‌ శబ్దః. 


ప్ర - **మఘవా - మఘవానౌ - మఘవానః 
8५. - 3३०००550 095 మోనల్‌ 
తృ. - మఘోనా - 7 మఘవభ్యామ్‌ - మఘవఖిః 
చ. - మఘోనే - మఘవభ్యామ్‌ - మఘవభ్యః 
పం. - మఘోనః - మఘవభ్యామ్‌ - మఘవభ్యః 
షు - మఘోనః - మఘోనోః - మఘోనామ్‌ 

స. - మఘోని - మఘోనోః - మఘవత్సు 


సంభో- హే మఘవన్‌ - హే మఘవానౌ - హే మఘవానః 
*! శృత్వాల_ భావే సుటి రాజవత్‌। 
*2 శసాదావచి తు భత్వే 'శ్వయువమఘోనామ్‌'ఇతి సంప్రసారణే పూర్వరూపే గుణః। 
%3 భ్యామాదౌ హలి 'స్వాదిప్వి' 8 పదత్వాన్నలోపః। 
f) మఘవా: - 
శ్లో! దుదోహగాంన యజ్ఞాయ సస్యాయ మఘవా దివమ్‌! 
సవృద్వినిమయేనోభౌ దధతుర్భువనద్వయమ్‌ // రవం. 1-26 
“...అట్లే దేవేంద్రుడు కూడ భూమిపై సస్యవృద్ధికొణకే వర్షమును 
కురిపించెను...” 
2) 'మఘవా సప్తమే ప్రాప్తే విశిష్టస్త్వృష్టమే న్మృతి - దేవీభాగవతే 1.3.28 
3) శ్లో॥ ఇందో .............- 


16 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
4851 మఘవా వృషా ............. 
(క న మరుత్వాన్మేఘవాహనః ॥ 54 
అని 'మఘవన్‌ శబ్దానికి హలాయుధ కోశము “39 నామములను అందించినది. 
4) శ్లో॥ (ప్రియేము యైః పార్థ! వినోవవత్తే - 
१९२०९५१३१ క్షమయేతి చేతః 
తవ (ప్రయాతస్య జయాయ తేషాం 
(కియాదభునాం మఘవా విభూతమ్‌॥ కిరాతార్జునీయే-3-52 
KR ఆ దేవేంద్రుడు నీకు శుభము కలుగజేయుచుండు గాక!....” 
క్రియాదర్శమ్‌:- పపాత - Sg (పత్‌) గతౌ (క్రిందపడుట) భ్వాదిప్రకరణమ్‌ (1) 
అకర్మకమ్‌, సేట్‌, పరస్మైపదీ. లిట్‌ ప్రథమపురుషైకవచనమ్‌. 


రూపాలు - (ప్ర. - పపాత - పేతతుః - పేతుః 
మ. - పేతిథ - పేతథుః - పేత 
ఉ. - పపాత/పపత - పేతివ - పేతిమ 


శ్లో! తస్మిన్‌ క్షణే పాలయితుః ప్రజానామ్‌ 
ఉత్తళ్ళత స్ఫింహనివాతము(గ్రమ్‌! 
అవాజ్బుఖన్యోపరి పువ్చువ్చుష్టిః 
పపాత విద్యాధరహాస్తముక్తా/ 
అలంకారము: - ఇందు “అర్థాంతరన్యాసాలంకారి మున్నదని చెప్పదగును. 
లక్షణము:- ఉవన్వసనమన్యన్య ०८४२६९७२) ॐ 1 
fo: £ _ ర్థాన్తరన్వానః వూర్వార్థానుగతో యధా! - కావ్యాలంకారః2-71 
చెప్పబడిన విషయముకంటె భిన్నమైనదియు, దానితో సంబంధించినదియు 
అగు మరియొక అర్థము చెప్పుట అర్భాంతరన్యాసాలంకారము. ఇట సామాన్యముచే 
విశేషము సమర్థింపబడుటచే నిది అర్థాన్తరన్యాసాలంకారము. 
సామాన్యము -తఅచుగా ప్రభువులకు సేవకులయందు ఆదరము కార్యమును 
బట్టీ మారుచుండును. 
విశేషము- ఇంద్రుని వేయికన్నులు దేవతలనువదలి, ఒక్కుమ్మడిగ మన్మథునిపై 
పడెను. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 17 
ఛందస్సు:- ఈ సర్ణయందలి శ్లోకములు ఉపజాతికి చెందినవి. ఇంద్రవజ్రా, ఉపేంద్ర 
వజ్రా వృత్తలక్షణముల కలయికచే ఏర్పడిన దానికి ' ఉపజాతి యని పేరు. (1-74) 
ఇక సర్గాంతశ్లోకములు - 75వ శ్లోకము 'వసన్తతిలకా” వృత్తమునకు, 76వ శ్లోకము 
మాలినీ వృత్తమునకు చెందినవిగా గ్రహింతురుగాక! 

లక్షణము:- న్వాదింద్రవజా యది తౌ జగౌ ౧౫ 

ॐ 202८8 జతజాస్తతో तग 

ఇంద్రవజ్రా వృత్తమున 11 అక్షరములుండి ప్రతిపాదము 'త,త,జ,గ,గ,” 
గణములు కలిగియు, ఉపేంద్రవజ్రావృత్తమున 11 అక్షరములుండి ప్రతిపాదము 
“జ,త,జ,గ,గి గణములు కలిగియుండును. ఉపజాతికి చెందిన వృత్తమున - 
ఇంద్రవజ్రా / ఉపేంద్రవజ్రా-పాదములు ఏవైనా ఉండవచ్చును. 


అవతారికా:- ఇంద్రం ప్రతి స్మరేణ స్వసామర్థ్యజల్పనమాహ-ఇంద్రుని వద్ద 
మన్మథుడు తన సామర్ధ్యమును పొగుడుకొనుట చెప్పుచున్నాడు. 
శో స వాసవేనాసనసన్నికృష్ణ జూ 

మితో నిషీదేతి విసృష్టభూమిః। 

భర్తుః ప్రసాదం ప్రతిగృహ్య మూర్చ్నా 

వక్తుం మిథః ప్రాక్రమతైవమేనమ్‌।। 2 
పదవిభాగము:- సః, వాసవేన, ఆసనసన్నికృష్ణమ్‌, ఇతః, నిషీద, ఇతి, విసృష్టభూమిః, 
భర్తుః, ప్రసాదమ్‌, ప్రతిగృహ్య, మూర్చా వక్తుమ్‌, మిథః, ప్రాక్రమత,ఏవమ్‌, ఏనమ్‌. 
అన్వయ క్రమము: - సః వాసవేన ఆసనసన్నికృష్ణమ్‌ ఇతః నిషీద ఇతి విసృష్టభూమిః 
భర్తుః ప్రసాదం మూర్చ్నా ప్రతిగృహ్య మిథః ఏనమ్‌ ఏవం వక్తుం BEN 
ప్రతిపదార్థము: - సః=ఆ మన్మథుడు, వాసవేన=ఇంద్రునిచే, ఆసనసన్నికృష్ణమ్‌ = 
సింహాసనమునకు చేరువుగా, ఇతః=ఇచట, నిషీద=కూర్చుండుము, ఇతి=అని, 
విసృష్టభూమిః=విడువబడిన చోటుగలవాడై, భర్తుః=ప్రభువగు ఇంద్రునియొక్క 
ప్రసాదమ్‌ =అనుగ్రహమును, మూర్చ ఎ=శిరస్సుచేత, ప్రతిగ్భహ్య=స్వికరించి, మిథః 


18 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


=ఏకాంతమున, ఏనమ్‌=ఇంద్రునిగూర్చి, ఏవమ్‌=ఇట్లు, వక్తుమ్‌=మాట్లాడుటకు, 
(ప్రాక్రమత=ప్రారంభించెను. 
తాత్పర్యము: -ఆ మన్మథుడు ఇంద్రునిచే సింహాసనము Sy ‘aS 
కూర్చుండుము అని విడువబడిన చోటుగలవాడై ప్రభువగు ఇంద్రునియొక్క 
అనుగ్రహమును శిరస్సుచేత స్వీకరించి ఏకాంతమున ఇంద్రునితో ఇట్లు 
మాట్లాడుటకు ప్రారంభించెను. 
పాఠాన్తరములు:- 1) ప్రతిగృహ్య - ప్రతినన 2) విసృష్ట - నిమృష్ట. 
విభక్తులు/(క్రియలు: -1) సః - సః, తౌ, తే, దకారాన్త పుంలింగతచ్చబ్దము. ప్రథమా ఏకవచనము. 
2) వాసవేన - వాసవేన, వాసవాభ్యామ్‌, వాసవైః, అకారాన్తపుంలింగవాసవశబ్దము, తృ.ఏ., 3) 
ఆసనసన్నికృష్ణమ్‌ -ఆసనసన్నికృష్ణమ్‌, ...కృష్టే కృష్ణాని, అకారాన్త నపుంసకలింగ ...కృష్ణశబ్దము. 
ప్ర.ఏ., 4) ఇతః, ఇతి, ఏవమ్‌ - అవ్యయాలు, 5) విసృష్టభూమిః - విసృష్టభూమిః, విసృష్టభూమీ, 
విసృష్టభూమయః ఇకారాన్తపుంలింగ విసృష్టభూమి శబ్దము, (6.०. 6) నిషీద-ని+షద్‌(సీద్‌) 
లోట్‌ -మధ్యమపురుషైక వచనము - క్రియ, 7) భర్తుః-భర్తుః, భర్రోః, భర్తూణామ్‌ -బుకారాన్తపుంలింగ 
భర్హృశబ్దము, ష ఏ.,8) ప్రసాదమ్‌-ప్రసాదమ్‌, ప్రసాదౌ, ప్రసాదాన్‌, అకారాన్త పుంలింగ ప్రసాదశబ్దము, 
ద్విఏ., 9) మూర్చా अणू A మూర్జభ్యామ్‌, మూర్ణభిః, నకారాన్తపుంలింగమూర్దన్‌ శబ్దము, తృ.ఏ.,10) 
ప్రతిగృహ్య- ప్రతి+గ్భహ్‌ +క్వ్వా-ల్యబన్తము -అవ్యయము, 11) మిథ-సకారాన్తము -అవ్యయము, 12) 
ఏనమ్‌-ఇమమ్‌/ఏనమ్‌, ఇమౌ/ఏనౌ, ఇమాన్‌/ఏనాన్‌, మకారాన్తపుంలింగ ఇదమ్‌శబ్దము. ద్విఏ., 
13) వక్తుమ్‌-తుమున్‌ కృదన్లావ్యయము, 14) ప్రాక్రమత-క్రియ-ప్ర+క్రమ్‌+లజ్‌- ప్రథమ 
పురుషైకవచనము. 
సమాసాలు: - 

1) ఆసనసన్నికృష్ణమ్‌-ఆసనస్య సన్నికృష్ణమ్‌ (షత.) 

2) విసృష్టభూమిః-విసృష్టా భూమిః యస్మై (బహువ్రీహి) సః। 
సంధులు: - 

1) వాసవేన +ఆసనసన్నికృష్టమ్‌ -వాసవేనాసనసన్నికృష్ణమ్‌ -సవర్ణదీర్ణసంధిః 

2) ఇతః+నిషీద-ఇతో నిషీద - ఉత్తాదేశసంధిః 

3) నిషీద+ఇతి-నిషీదేతి - గుణసంధిః 
పదవ్యుత్పత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 

1) వాసవః- ७०.9) 1. వసురేవ। ప్రజ్ఞాద్యణ్‌ - ఇంద్రః। వసురేవ వాసవః। 

2. వసురేవ స్వార్ధే అణ్‌ వసూని 60% ७७ వా. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 19 
0 శ్లో! ఇందో హరిః దుళ్చువనోచ్చుతాగజో 
SS DEP మఘవాన్‌ వురందరః । 
(ప్రాబీనబర్హిః వురువూత వాసవౌ 
నం(క్రందనాఖణ్జలమేఘవాహనాః॥ 85 
.... అని అభిధానచిన్తామణి వాసవి శబ్దానికి 42 నామములను పేర్మొన్నది. 
0౧ శ్లో, నవాసాక్షనియోగాత్‌ న పార్థః శక్రాసనం గతః 
అధ్యక్రామదమేయాత్తా ద్వితీయ ఇవ వానవః॥ 
ఇతి మహాభారతే 3-43-22 
శ్లో॥ కాయేన వాచా మనసావి శళ్వ- 
ద్యత్ల్సమ్మృతం వాసవధైర్యలోపి / 
ఆపాద్వతే న వ్యయమన్తరాయైః 
కచ్చిన్మవార్దే १2० తపస్తత్‌॥ రవం. 5-5 
“మనసా, వాచా, కర్మణా నిరంతరము ఏ తపస్సు నీ గురువుచే సంపాదింపబడినదో, 
ఇంద్రుని ధైర్యమును కూడ లోపింపజేయునో అట్టి ఆ వరతంతుమహర్షియొక్క 
తపస్సు విష్నుములచేత వ్యయమగుటలేదు కదా!” 
శ్లో Bg) 
తమా(శయం ద్యష్పునవాస్య తేజనః। 
శశాక నిర్వావయితుం న వానవః 10 
స్వతళ్ళ్యుతం వహ్నిమివాద్భిరమ్బుదః॥। రవం. 3-58 
“దేవేంద్రుడు, సహింపశక్యముగాని ప్రతాపముగల రఘుమహారాజును తన నిరంతర 
అస్తవర్షధారతో ముంచెత్తెను ......” 
క్రియాదర్శము: - 1) నిషీద -షద్ధ(సద్‌) విశరణగత్యవసాదనేషు (1.నశించుట, 
2.గమనము, 3.చంపుటు, 1. అకర్మకమ్‌, 2,3 సకర్మకమ్‌ -అనిట్‌-పరస్మై పదీ, 
లోట్‌-మధ్యమపురుషైకవచనము. తుదాది ప్రకరణము (6), ని-ఉపసర్ల. 
రూపాలు - సీద/సీదతాత్‌ - సీదతమ్‌-సీదత 
2) ప్రాక్రమత-క్రము(క్రమ్‌) పాదవిక్షేపే (నడచుట) సకర్మకమ్‌, భ్వాది ప్రకరణమ్‌. 
సేట్‌ (పరస్మై పదీ). లజ్‌ ప్రథమ పురుష ఏకవచనమ్‌. ప్ర- ఉపసర్గ. 
వా భ్రాశభ్లాశ (సూ. 8-1-70) అను సూత్రముచే శ్యన్‌ చెప్పబడినది. 


20 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
క్రమ్‌+య (శ్యన్‌) +తి. క్రమః పరస్మైపదేషు (సూ.7-3-76) అను 
సూత్రముచే క్రమ్‌ లోని అకారమునకు దీర్హము. పరస్మైపదీ. 
లజ్‌ రూపాలు 1) (७. అక్రామ్యత్‌ - అక్రామ్యతామ్‌ - అక్రామ్యన్‌ 
మ. అక్రామ్యః - అక్రామ్యతమ్‌ - అక్రామ్యత 
ఉ. అక్రామ్యమ్‌- అక్రామ్యావ - అక్రామ్యామ. 
పక్షే 2) ప్ర. OES - అక్రామతామ్‌ - అక్రామన్‌ 
మ. అక్రామః - అక్రామతమ్‌ - అక్రామత 
&. అక్రామమ్‌ - అక్రామావ - అక్రామామ 
ఇట “ప్రోపాభ్యాం సమర్ద్ధాభ్యామ్‌” ఇత్యాత్మనేపదమ్‌. 
లజ్‌ ప్రథమపురుషరూపాలు:- VS - అక్రమెతామ్‌ - అక్రమన్త. 
అలంకారము:- ఇట 'అనుప్రాసి ఉన్నదని చెప్పదగును. 


శ్లో ७९७०७ జ్ఞాతవిశేష! పుంసాం 

లోకేషు యత్తే కరణీయమస్తి। 

అనుగ్రహం సంస్మరణ ప్రవృత్త- 

మిచ్చామి సంవర్థితమాజ్ఞయా తే॥ 3 
పదవిభాగము:- ఆజ్ఞాపయ, జ్ఞాతవిశేష!, పుంసామ్‌, లోకేషు, యత్‌, తే, కరణీయమ్‌, 
అస్తి, అనుగ్రహమ్‌, సంస్మరణ ప్రవృత్తమ్‌, ఇచ్చామి, $0588, ఆజ్ఞయా, తే, 
అన్వయక్రమము:- పుంసాం జ్ఞాతవిశేష! ७८००69 లోకేషు తే యత్‌ కరణీయమ్‌ 
అస్తి, సంస్మరణ ప్రవృత్తం తే అనుగ్రహమ్‌ ఆజ్ఞయా సంవర్ధితమ్‌ ఇచ్చామి। 
ప్రతిపదార్థము: - హే=ఓ ప్రభూ!, పుంసామ్‌=పురుషులయొక్క, జ్ఞాతవిశేష! =ఎటుగ 
బడిన సామర్థ్య ము గలవాడా!, ఆజ్ఞాపయ=ఆనతిమ్ము. లోకేషు=లోకములయందు, 
తే=నీకు, యత్‌=ఏది, కరణీయమ్‌=చేయదగినది, అస్తి=కలదో, సంస్మరణ 
(ప్రవృత్తమ్‌= స్మరించుటచే పుట్టిన, తే=నీ యొక్క అనుగ్రహమ్‌ =దయను, 
ఆజ్ఞయా=ఆజ్ఞచే, సంవర్థితమ్‌ =వృద్ధినొందిన దానినిగా, ఇచ్చామి=కోరుచున్నాను. 
తాత్పర్యము: - పురుషుల సామర్థ్యము నెటిగినవాదా! ఓ ప్రభూ! ఆనతిమ్ము. లోకముల 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 21 
యందు నీకు ఏది చేయదగినది కలదో, స్మరించుటచే పుట్టిన నీ యొక్క దయను 
ఆజ్ఞచే వృద్ధినొందిన దానినిగా కోరుచున్నాను. 
విభక్తులు/క్రియలు: - 1) పుంసామ్‌-పుంసః, పుంసోః, పుంసామ్‌; సకారాన్త పుంలింగ 'పుంస్‌ 
శబ్దము. షష్టీబహువచనము. 2) జ్ఞాతవిశేష! - హేజ్ఞాతవిశేష!, హే జ్ఞాతవిశేషా, హే జ్ఞాతవిశేషాః; 
అకారాన్తపుంలింగ జ్ఞాతవిశేషశబ్దము, సంబోధనప్రథమైకవచనము. 3) ఆజ్ఞాపయ-క్రియ-ఆ+జ్ఞా+లోట్‌ 
-మధ్యమపురుషైకవచనము. 4) లోకేషు-లోకే, లోకయోః, లోకేషు; అకారాన్త పుంలింగలోక శబ్దము. 
స.బ., 5) తే - తవ/తే, యువయోః/వామ్‌, యుష్మాకమ్‌/వః, దకారాన్తపుంలింగ యుష్మచ్చబ్దము. 
షఏ.,6) యత్‌-యత్‌/యద్‌, యే, యాని, దకారాన్త నపుంసకలింగ og. ప్రఏ., 7) 
కరణీయమ్‌- కరణీయమ్‌, కరణీయే, కరణీయాని, అకారాన్త నపుంసకలింగ కరణీయశబ్దము. ప్ర.ఏ., 
8) అస్తి - క్రియ- అస్‌+లట్‌ - ప్రథమపురుషైకవచనము. 9) సంస్మరణ ప్రవృత్తమ్‌ -ప్రవృత్తమ్‌, 
ప్రవృత్తౌ, ప్రవృత్తాన్‌, అకారాన్నపుంలింగ ..... ప్రవృత్తశబ్దము, ద్విఏ., 10) అనుగ్రహమ్‌ - అనుగ్రహమ్‌, 
అనుగ్రహౌ, అనుగ్రహాన్‌, ७७०००७ పుంలింగ అనుగ్రహశబ్దము, ద్వి.ఏ., 11) ఆజ్ఞయా- ఆజ్ఞయా, 
ఆజ్ఞాభ్యామ్‌, ఆజ్ఞాభిః, ఆకారాన్త Boor ఆజ్ఞాశబ్దము, తృ.ఏ., 12) సంవర్ధితమ్‌ -సంవర్ధితమ్‌, సంవర్ణితౌ, 
సంవర్ణితాన్‌, అకారాన్త్నపుంలింగ సంవర్ధితశబ్దము, ద్విఏ., 13) ఇచ్చామి-క్రియ- ఇష్‌+లట్‌ -ఉత్తమ 
పురుషైకవచనము. 
సమాసాలు: - 
1) జ్ఞాతవిశేష! - జ్ఞాతః విశేష యేన (७5०३३०) సః తత్‌ సమ్బుద్దా, 
హే జ్ఞాతవిశేష. 
2) సంస్మరణప్రవృత్తమ్‌ - సమ్యక్‌ స్మరణం సంస్మరణమ్‌ (గతిసమాసఃణ, 
సంస్మరణేన ప్రవృత్తః, (తృ.త.), సంస్మరణ ప్రవృత్తః, తమ్‌. 
పదవ్యుత్పత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) అనుగ్రహః- 9) శ! అనుగ్రహో౭ భ్యుపపత్తిః ... అని అభిధానచిన్లామణి. 
శ్లో కైలానగౌరం వృషమారురుక్షోః 
వొదార్దణాను[గ్రవావూతవుష్టమ్‌! 
అవేహి మాం కిజృరమష్టమూర్తేః 
కుమ్మాదరం నామ నికుమృుమిత్రమ్‌॥ రవం. 2-36. 
“వెండికొండవలె తెల్లనగునందిపై నెక్కు నిచ్చగల శివుని చరణవిన్యాసానుగ్రహమున 
పవిత్రమైన వీపుగల నన్ను పరమేశ్వరుని సేవకునిగ నికుంభునితోడ సమానునిగ 
కుంభోదరుడను వానినిగ దెలియుము.” 
2) నటీ-ఏవమేతత్‌ | అనన్తర కరణీయం తావదార్యః ఆజ్ఞావయతు. 
- అభిజ్ఞానశాకున్తలము - ప్రథమాంకము. 


11 


22 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
“...పూజ్యులగు తమరు తరువాత చేయదగిన దానిని ఇప్పుడు ఆజ్ఞాపింతురుగాక!” 
క్రియాదర్శము:- ఆజ్ఞాపయ - జ్ఞా (నియోగే) ఆజ్ఞాపించుట, సకర్మకమ్‌, 'సేట్‌, 
ఉభయపదీ. చురాదిప్రకరణమ్‌(10). లోట్‌ మధ్యమపురు షైకవచనము. ఆజ్‌-ఉపసర్ల. 
రూపాలు - ఆజ్ఞాపయ - ఆజ్ఞాపయతమ్‌, ఆజ్ఞాపయత. 
*1) జ్జ ప- జ్ఞానే, జ్ఞాపనే, చురాది. ఉభయపదీ, సకర్మకమ్‌, సేట్‌,జ్ఞపయతి-తే. 
2) शूर - అవబోధనే, (58, పరస్మైపదీ, సకర్శకమ్‌, అనిట్‌, జానాతి. 
3) జ్ఞా - ఉభయపదీ, (9), జానాతి - జానీతే. 
4) జ్ఞా - నియోగే - చురాది. ఉభయపదీ - సకర్శకమ్‌, 8९, జ్ఞాపయతి-తే. 
5) జ్ఞా - మారణతోషణ నిశామనేషు - భ్వాది - జ్ఞపయతి - తే, 
- సంస్కృత -ధాతు-సాగర -తరణిః. 
పైవి ధాతువుల - లట్‌ ప్రథమ పురుషైకవచన రూపాలు. 


అవతారికా:- న చ ॐ కిజ్చిదసాధ్యమస్తీత్యాహ - నాకు ఇంచుకంత అసాధ్యమను 
నదియు లేదని చెప్పుచున్నాడు. 
శ్లో! కేనాభ్యసూయా పదకాజ్జిణా తే 

నితాన్తదీర్ణెర్ణనితా తపోభీః। 

యావదృవత్యాహితసాయకస్య 

మత్మార్ముకస్యాస్య నిదేశవర్తీ! 4 
పదవిభాగము:- కేన, అభ్యసూయా, పదకాంక్షిణా, తే, 0७०५७05, ०३४७०, తపోఖిః 
యావత్‌, భవతి, ఆహితసాయకస్య, మత్మార్ముకస్య, అస్య, నిదేశవర్తీ. 
అన్వయ క్రమము: - పదకాంక్షిణా కేన నితాన్తదీర్హై తపోభిః తే అభ్యసూయా జనితా। 
యావత్‌ (సః) ఆహితసాయకస్య అస్య మత్‌కొర్ముకస్య నిదేశవర్తీ భవతి; 
ప్రతిపదార్థము:- పదకాంక్షిణా - (ఇంద్ర) పదవిని కోరుచున్న, కేన - ఎవనిచేత, 
నితాన్తదీర్హై - మిక్కిలి గొప్పవియగు, తపోభిః - తపస్సులచేత, తే - నీకు, 
అభ్యసూయా - అసూయ, జనితా - పుట్టింపబడినది, యావత్‌ - ఎందులకనగా, 
(సః-వాడు, (నీ పగవాడు), ఆహితసాయకస్య - సంధానము చేయబడిన 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 23 


బాణముగల, అస్య మత్‌కార్ముకస్య - ఈ నా 8068, నిదేశవర్తీ - ఆజ్ఞకు 
లోబడినవాడు, భవతి- అగును. 
తాత్పర్యము :- ఇంద్రపదవిని కోరుచున్న ఎవనిచేత మిక్కిలి గొప్పవియగు 
తపస్సులచేత నీకు అసూయ పుట్టింపబడినది. ఎందులకనగా, సంధానము 
చేయబడిన బాణముగల ఈ నా వింటికి, ఆజ్ఞకు లోబడినవాడు అగును. 
విభక్తులు/క్రియలు: - 1) పదకాంక్షిణా-పదకాంక్షిణా, పదకాంక్షిభ్యామ్‌, పదకాంక్షిభిః, నకారాన్త 
పుంలింగ పదకాంక్షిన్‌ శబ్దము, తృ.ఏ., 2) కేన-కేన, కాభ్యమ్‌, 35, మకారాన్త పుంలింగ కిమ్‌ 
శబ్దము, తృ.ఏ., 3) నితాన్తదీర్హై - నితాన్తదీర్డేన, నితాన్తదీర్ణాభ్యామ్‌, నితాన్తదీర్లై అకారాన్త నపుంసకలింగ 
నితాంతదీర్హశబ్దము, डु.&., 4) తపోభిః-తపసా, తపోభ్యామ్‌, తపోభిః, 65०००७ నపుంసకలింగ 
తపస్‌ శబ్దము, తృ.బ., 5) తే-తవ/తే, యువయోః/వామ్‌, యుష్మాకమ్‌/వః, దకారాన్త పుంలింగ 
యుష్మచ్చబ్దము షుఏ., 6) అభ్యసూయా - అభ్యసూయా, అభ్యసూయే, అభ్యసూయాః, ఆకారాన్త 
స్రీలింగ అభ్యసూయా శబ్దము, ప్ర.ఏ., 7) జనితా-జనితా, జనితే, జనితాః, ఆకారాన్త Reon 
జనితా శబ్దము, ప్ర.ఏ., 8) యావత్‌-అవ్యయము, 9) ఆహితసాయకస్య-ఆహితసాయకస్య, 
ఆహితసాయకయోః ఆహితసాయకానామ్‌, ७5००० నపుంసకలింగ ఆహితసాయకశబ్దము, షవఏ.,10) 
७४१555 - २०७५८१४5, మత్మార్శుకయోః, మత్మార్ముకానామ్‌, అకారాన్త నపుంసకలింగ 
మత్మార్ముక శబ్దము, షఏ., 11) అస్య - అస్య, అనయోః, ఏషామ్‌; మకారాన్త నపుంసకలింగ 
ఇదమ్‌ శబ్దము, షఏ. 12) నిదేశవర్తీ- నిదేశవర్తీ, నిదేశవర్తినౌ, నిదేశవర్తినః, నకారాన్త పుంలింగ 
నిదేశవర్తిన్‌ శబ్దము, ప్ర.ఏ., 13) భవతి - క్రియ. 
సమాసాలు: - 

1) పదకాంక్రిణా - పదం కాంక్షతి తచ్చీలః (ఉపపదతత్సు) పదకాంక్షీ తేన. 

9) నితాన్తదీర్హై - నితాన్తం 0०५ నిత్తానదీర్ణాణి, తైః, 0७०66 68. 

3) ఆహితసాయకస్య - ఆహితః సాయకః యస్మిన్‌ (బహువ్రీహి) తత్‌,తస్య. 

4) మత్మార్ముకస్య- మమ కార్ముకమ్‌ (షత.) మత్మార్ముకమ్‌, తస్య, 

5) నిదేశవర్తీ - నిదేశే వర్తతే (ఉపపదతత్సు.) ఇతి,సః. 
సంధులు: - 

1) కేన+అభ్యసూయా - కేనాభ్యసూయా - 606०64. 

2) నితాన్తదీర్థ + జనితా - నితాన్తదీర్దైర్దనితా - విసర్గసంధిః 

3) భవతి+ఆహితసాయకస్య - భవత్యాహితసాయకస్య - యణాదేశసన్థిః. 

4) అభి+అసూయా - అభ్యసూయా - ergs. 


12 


24 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
పదవ్యుత్పత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 

1) అసూయా - a) క్రుధద్రుహేర్ష్యాసూయార్థానాం యం ప్రతి 8065 అమర 
క్రోధః అపకారః ద్రోహః। అక్షమా ४४०९ గుణేషు దోషావిష్కరణమ్‌ 
అసూయా! (పా. 1-4-37) 

b) యథా - తథయోరసూయా - ప్రతివచనే (పా. ౩-4-28). 

०) వాక్యాదేరామన్రితస్యాసూయా సంమతికోపకుత్సనభర్త ఎనేషు (8-1-8) 

ఏకార్థః పదసమూహో వాక్యమ్‌। పరగుణానామసహనమసూయా। పూజా 

సంమతిః। కోపః క్రోధః; నిందనం కుత్సనమ్‌ | అపకార శబ్దెర్భయోత్పాదనం 
భర్హనమ్‌. 

0) అసూయా వరగుణేషు దోషావిష్టురణమ్‌ - సిద్ధాన్తకౌముది. 

౦) శ్లో॥ 258० సాహసం ద్రోవా ఈర్వ్వాసూయార్థదూషణమ్‌! 

వాగ్ధండజం చ పారుష్యుం (కోధజోల వి గణో౨. £ 48 (మను) 

కొండెములు చెప్పుట, ఇతరులయొక్క మంచి గుణాలను సహింపకపోవుట, 

డబ్బుదొంగిలించుట, ఇవ్వదగిన దానిని ఇవ్వకపోవుట, పరుషముగా మాట్లాడుట, 
పరుషమైన దండము ఇవన్నీ కోపమువలన కలిగే దుర్వ్యసనాలు. 

గీ శ్లో, CSD: నప్తవర్ణానాం మదగన్గిభిరాహతాః। 

అసూయయేవ తన్నాగాః సప్తధైవ (PED రవం. 4-23 

“... రఘుమహారాజుయొక్క సైన్యమందలి మదపుటేనుగులు సప్తపర్ణ 
గంధమును పీల్చి, అచట మటియొక ఏనుగు ఉన్నదేమో యని అసూయ కలవో 
అన్నట్లు ఏడువిధములుగా మదజలమును KSDI.” 

©) అస్యతీత్యసూయా -అసుడ్రేపణే). 

“అసూయా తు దోషారోపో గు ష్వపి? - అని అమరకోశము. 
గుణేషు సత్స్వపి పరేషు దోషారోపః అసూయా....” 

NN ..... ౨ సూయాన్యగుణదూషణమ్‌॥ - అని అభిధానచిన్లామణి. 
క్రియాదర్భము: - భవతి - భూ సత్తాయామ్‌ (ఉండుట) భ్వాదిప్రకరణమ్‌(1) 
అకర్మకమ్‌, సేట్‌, పరస్మై; పదీ, వర్తమానే లట్‌ ప్రథమపురుషైకవచనము. 

రూపాలు - భవతి -భవతః-భవన్తి 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 25 
అవతారికా:- సంప్రతి చతుర్వర్లే మోక్షమధికృత్యాహ-ఇప్పుడు ధర్మాది చతుర్వర్గమున 
మోక్షమును ఉద్దేశించి చెప్పుచున్నాడు. 
శ్లో అసంమతః కస్తవ ముక్తిమార్గం 
పునర్భవక్లే శభయా|[త్సపన్నః। 
బద్దశ్చిరం తిష్టతు సునరీణా- 
५ అ (> 
మారేచితభ్రూచతురైః కటాక్షై॥ 5 


పదవిభాగము:- ७०२०७७, కః, తవ, ముక్తిమార్గమ్‌, పునర్భవక్లేశభయాత్‌, ప్రపన్నః 
బద్ధః, చిరమ్‌, తిష్టతు, సుందరీణామ్‌, ఆరేచితభ్రూచతురైః, కటాక్ష్యై। 


BHP ED: తవ అసంమతః కః పునర్భవక్లేశభయాత్‌ ముక్తిమార్గం ప్రపన్నః 
ఆరేచితభ్రూచతురైః సుందరీణాం కటాక్షై బద్ధః చిరం 8८७ 


ప్రతిపదార్థము: - తవ-నీకు, అసంమతః - అంగీకృతుడు కానివాడు, కః - ఎవడు, 
పునర్భవక్షేశభయాత్‌ - १७७९०७००७७ దుఃఖమువలన, భయమువలన, 
ముక్తిమార్గమ్‌ - మోక్షమార్గమును, ప్రపన్నః - పొందెనో, ఆరేచితభ్రూచతురైః - 
ఒకటొకటిగా త్రిప్పబడిన కనుబొమలచే అందముగల, సుందరీణామ్‌ - 
అందగత్తెలయొక్క కటాక్షై - క్రీగంటి చూపులచేత, బద్దః - కట్టబడినవాడై, చిరమ్‌ 
- చాలా కాలము, తిషతు - ఉండును గాక! 

తాత్సర్యము: - నీకు అంగీకృతుడు కానివాడు ఎవడేని పునర్ణన్మమందలి దుఃఖము 
వలన భయమువలన మోక్షమార్లమును పొందెనా? ఒకటొకటిగా త్రిప్పబడిన 
కనుబొమలచే అందముగల అందగత్తెలయొక్క క్రీగంటి చూపులచేత కట్టబడినవాడై 
చాలాకాలము ఉండును గాక! 

పాఠాన్తరములు:- 1) కటాక్షై - విలాసైః. 

విభక్తులు/క్రియలు:-1) తవ-తవ/కే, యువయోః/వామ్‌,యుష్మాకమ్‌/వః, దకారాన్తపుంలింగ యుష్మ 
చ్చబ్దము-ష, ఏ., 2) అసంమతః-అసంమతః, అసంమతౌ, అసంమతాః, అకారాన్త HOON అసంమత 
శబ్దము-ప్ర. ఏ., 3) ४४-४४, కౌ, కే మకారాన్త పుంలిగ కిమ్‌ శబ్దము-ప్ర.ఏ., 4) పునః....భయాత్‌- 
...భయాత్‌, భయాభ్యామ్‌, భయేభ్యః, అకారాన్న నపుంసకలింగ పున... భయశబ్దము - పంచమీ 
ఏకవచనము, 5) ముక్తిమార్గమ్‌ -ముక్తిమార్గమ్‌, ముక్తిమార్గౌ, ముక్తిమార్గాన్‌, ७७००१६ పుంలింగ 
ముక్తి మార్గశబ్దము-ద్వి ఏ., 6) ప్రపన్న-ప్రపన్న, ప్రపన్నా, ప్రపన్నాః, అకారాన్త పుంలింగ ప్రపన్న 
శబ్బము-ప్ర.ఏ., 7) ఆరేచితభ్రూచతురైః-.... చతురేణ, ... చతురాభ్యామ్‌, ...చతురైః, అకారాన్తపుంలింగ 


26 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


చతరశబ్దము-తృ.బ., 8) సుందరీణామ్‌ సుందర్యా సుందర్యో సుందరీణామ్‌, ఈకారాన గ్రైలింగ 
సుందరీశబము-ష బ., 9) కటాకెః-కటాకేణ కటాక్షాభ్యామ్‌ కటాక్షై, అకారాన పుంలింగకటాక్ష్రశబము- 
తృ.బ.,10) ६४३-७४४, బద్దౌ, బద్దా కారాన్న పుంలింగ బద్గశబము--ప్ర. ఏ., 11) చిరమ్‌- 
అవ్యయము, 12) తిష్టతు-క్రియ-స్టా+లోట్‌ ప్రథమపురు షైకవచనము. 
సమాసాలు: - 
1) అసంమతః - న సంమతః (నఇ్‌తత్పురుషు. 
2) పునర్భవక్షేశభయాత్‌ - పునర్భవే క్లేశాః (స. త.) పునర్భవక్లేశః, పునర్భవక్లేశేభ్యః 
భయమ్‌, (పంచమీ తత్పురుష, తస్మాత్‌. 
3) ముక్తిమార్గమ్‌ - ముక్తేః మార్గః (షత.) ముక్తిమార్గః, తమ్‌. 
4) ఆరేచితభ్రూచతురైః-భువః ఆరేచితా ఆరేచితభ్రువః, తాభిః చతురాః ఆరేచిత 
(భూచతురాః, తైః, ఆరేచితభ్రూచతురైః। 
సంధులు: - 
1) కః+తవ - కస్తవ - 0606068. 
2) బద్ధః+చిరమ్‌ - బద్ధశ్చిరమ్‌ - శ్చుత్వసస్థిః. 
పదవ్యుత్పత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) 8) ఆరేచిత 1) '6చ్‌ - వియోజనసంపర్చనయోః రేచతి రేచయతి ణి. 
2) “ఆదృషాదవా” ఇతి ణిజయావ పక్షే రేచతి ఇత్యాది. 
b) 1) రేచితమేకస్యా భ్రువో లలితోత్తేపణమ్‌। యథోక్తం సంగీతశా స్రే- 
“రేబితం వునరేకస్వా లలితోతేవణం (६0०7 ఇతి 
2) 'ఆరేచితం నర్తితం (५७? తి భోజః॥ అయం తు పక్షే మాధవోక్తః। 
- DSS వ్యాఖ్య. 


13 


०) ఆరేచిత లక్షణం తు - (సంజీవినీ వ్యాఖ్య) 
“స్మాద్భు వోర్లలితాక్షేపాదేకస్యా ఏవ రేచితమ్‌। 
తయోర్మూలనముక్‌క్లేవం కౌటిల్యాద్భూకుటిం DDN ఇతి. 
09) “రేచితభ్రూలతైరపాంగవీక్షితైః....” దశకుమారచరితము. 
క్రియాదర్శము: - తిష్టతు- వ్యా (స్టా) గతి నివృత్తా (నిలుచుట), అకర్మకమ్‌, అనిట్‌, 
86 లోట్‌ ప్రథమపురుషరూపాలు - తిష్టతు/తిషతాత్‌-తిషతామ్‌ -తిష్షన్లు 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 27 
అవతారికా:- ధర్మార్థా అధికృత్యాహ - ५०५७००७ నుద్దేశించి చెప్పుచున్నాడు. 
శ్లో అధ్యాపితస్యోశనసాపి నీతిం 
ప్రయుక్తరాగప్రణిధిర్దిషస్తే । 
కస్యార్థధర్మా వద పీడయామి 
సిన్లోస్తటావోఘ ఇవ ప్రవృద్ధః॥ 6 


పదవిభాగము:- అధ్యాపితస్య, ఉశనసా,అపి, నీతిమ్‌, ప్రయుక్తరాగప్రణిధిః, 
ద్విషు, తే, కస్య, అర్థధర్మౌ, వద, పీడయామి, 0७६, తటౌ, ఓఘః,ఇవ, ప్రవృద్ధః. 


అన్వయక్రమము:- ఉశనసా నీతిమ్‌ అధ్యాపితస్య అపి తే ద్విషు కస్య అర్థధర్మా 
ప్రయుక్తరాగప్రణిధిః అహం ప్రవృద్ధః ఓఘః సిన్లోః తటౌ ఇవ పీడయామి। వద। 


ప్రతిపదార్థము:- ఉశనసా - శుక్రాచార్యునిచేత, నీతిమ్‌ - నీతిశాస్తమును, 
అధ్యాపితస్య అపి-నేర్పబడినవాడైనప్పటికి, తే-నీ యొక్క ద్విషః-పగవానికి, కస్య 
-ఎవనికి, అర్థధర్నా -అర్థమును ధర్మమును, ప్రయుక్తరాగప్రణిధిః-ప్రయోగింపబడిన 
-విషయాభిలాషయనెడు దూతగలవాడనై, (ప్రవృద్ధః-వృద్ధినొందిన, ఓఘుః- 
ప్రవాహము ,సిన్లోః-నదియొక్క SF ఇవ-ఒద్దులనువలె, పీడయామి-బాధించెదను, 
వద-చెప్పుము. 

తాత్సర్యము :- శుక్రాచార్యునిచేత నీతిశాస్తమును నేర్పబడిన వాడైనప్పటికిని నీ 
యొక్కపగవానికి ఎవనికి అర్థమును ధర్మమును, ప్రయోగింపబడిన విషయాభిలాష 
యనెడు దూతగలవాడనై, వృద్ధిపొందిన ప్రవాహము నదియొక్క ఒద్దులనువలె 
బాధించెదను, చెప్పుము. 

పాఠాన్తరములు:- 1) పీడయామి - పీడయాని. 

విభక్తులు/క్రియలు: - 1) ఉశనసా-ఉశనసా, ఉశనోభ్యామ్‌, ఉశనోభిః, సకారాన్తపుంలింగ ఉశన 
శృబ్దము-తృ.ఏ., 2) నీతిమ్‌-నీతిమ్‌, నీతీ, నీతీః, ఇకారాన్తస్త్రీలింగ నీతిశబ్బము-ద్వి.ఏ., 3) 
అధ్యాపితస్య -అధ్యాపితస్య, అధ్యాపితయోః, అధ్యాపితానామ్‌, ७5०००७०७०४ అధ్యాపిత శబ్దము, 
షఏ., 4) అపి, ఇవ-అవ్యయాలు, 5) తే-తవ/తే, యువయోః/వామ్‌, యుష్మాకమ్‌/వః, దకారాన్త 
పుంలింగయుష్మచ్చబ్దము-ష. ఏ., 6) ద్విషః-ద్విషః, ద్విషోః, ద్విషామ్‌, షకారాన్తపుంలింగద్విటృబ్దము - 
షఏ., 7) కస్య-కస్య, కయోః, కేషామ్‌, మకారాన్తపుంలింగ కిమ్‌ శబ్దము, షవఏ., 8) అర్థధరౌ -, 
అర్థధర్మౌ, - ద్వితీయావిభక్తిద్వివచనము. 9) ప్రయుక్తరాగప్రణిధిః-.... ప్రణిధిః, ప్రణిధీ, ప్రణిధయః 
ఇకారాన్తపుంలింగ .... ప్రణిధిశబ్దము, ప్ర.ఏ., 10) ప్రవృద్ధః - ప్రవృద్ధః, ప్రవృద్దా, ప్రవృద్దాః, 


14 


28 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
७५०००७ పుంలింగ ప్రవృద్ధశబ్దము, ప్ర.ఏ., 11) ఓఘః - ఓఘః, ६४5°, ఓఘాః, ७७०००७ పుంలింగ 
ఓఘశబ్దము, ప్ర.ఏ., 12) సిన్గోః-సిన్లోక సిన్ట్వోః, సిన్ధూనామ్‌, ఉకారాన్తపుంలింగ 8६६ శబ్దము-ష, ఏ., 
13) తటౌ-తటమ్‌, తటౌ, తటాన్‌, అకారాన్త పుంలింగ తటశబ్దము, ద్విద్వి, 14) పీడయామి-క్రియ 
పీడ్‌+లట్‌,ఉత్తమపురుషైకవచనము, 15) వద-వద్‌+లోట్‌-మధ్యమపురు షైకవచనము. 
సమాసాలు: - 
1) అర్థధర్మౌ - అర్థశ్చ ధర్మశ్చ ఇతి (ద్వంద్వ) తౌ. 
2) ప్రయుక్తరాగప్రణిధిః - రాగ ఏవ ప్రణిధిః (కర్మధా) రాగప్రణిధిః, ప్రయుక్తః 
రాగ(ప్రణిధిః యేన (బహువ్రీహి) సః। 
8) ప్రవృద్ధః - ప్రకర్షేణ వృద్ధః (ప్రాదితత్సు) ప్రవృద్దః. 
సంధులు: - 
1) అధ్యాపితస్య +ఉశనసా - అధ్యాపితస్యోశనసా - (9७752. 
ఆద్గుణః (సూ. 6-1-84):- అవర్ణమునకు (అ,ఆ లకు) హ్రస్వదీర్హములయిన 
8, &, 20, व्य వర్ణములు పరముగానున్నప్పుడు పూర్వపరముల స్థానములో 
గుణము ఏకాదేశమగును. ఇచట గుణములు క్రమముగ ఏ,ఓ,అర్‌,అల్‌, 
అనునవి ఆదేశమగునని తాత్సర్యము. 
2) ఉశనసా+అపి - ఉశనసాపి - సవర్ణదీర్ణసంధిః. 
3) ప్రణిధిః+ద్విషః - ప్రణిధిర్విషు - విసర్గసంధిః. 
4) ద్విషః + తే - ద్విషస్తే - విసర్షసంధిః. 
5) కస్య + అర్థ - కస్యార్థ ... या సవర్ణదీర్ణసంధిః 
6) సిన్లోః + తటౌ - సిన్లోస్తటౌ - విసర్దసంధిః 
7) తటౌ + ఓఘః - తటావోఘః - ఏచోల యవాయావః (సూ. 6-1-78) 
ఏ & ఐ బె లకు అచ్చుపరముగానున్నప్పుడు క్రమముగా అయ్‌, అవ్‌, 
ఆయ్‌, ఆవ్‌ అనునవి ఆదేశముగ వచ్చును. 
8) ఓఘః+ఇవ - ఓఘ ఇవ - విసర్గలోపసంధిః. 
అశ్‌ వర్ణములు (అనగా అచ్చులు, వర్గ తృతీయ చతుర్ధ పంచమ వర్ణములు, 
యరలవలు), హకారము పరమైనపుడు విసర్గ లోపించును, 
(కాని, హ్రస్వ అకారము, మృదుహల్లులు పరమైనచో ఓకారాదేశమగును. ) 
పదవ్యుత్సత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్య ప్రయోగాలు: - 
1 అర్థధర్మౌ - అర్థశ్చ ధర్మశ్చ ఇతి (ద్వంద్వసమాసః), తౌ. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 29 
९००८९७००6४ - ఇది ఉభయపదముల అర్థములు ప్రధానమైనదిగ 
ఉండును. ద్వంద్వ సమాసములో ఎన్నిపదములు సమసించునో వాని 
అర్ధములన్నియు ప్రధానములని అర్థము. ఇతరేతరయోగము, సమాహారము 
అను అర్ధములలో అనేకములగు సుబంతములు సమాసమునొందుటను 
ద్వంద్వసమాస మందురు. 
చార్జే ८९०८७ (సూ. 2-2-29). 
ద్వంద్వము - 1) ఇతరేతరయోగము 2) సమాహారము అని 9 విధములు. 
ఇవి ద్విపదములు, బహుపదములని రెండేసి విధములు. 

1) ఇతరేతర యోగ ద్విపద 2९०८९७ - ఇందు రెండు పదములున్నందున 
ఇది ద్వివచనములో నుండును. రెండుపదముల ७७००००७ ప్రధానములే. 
डुलत) - बुरा दु - అర్ధధర్శా. 

2) ఇతరేతరయోగబహుపద ద్వంద్వః - ఇందు చాలపదములున్నందున 
ఇది బహువచనము లో నుండును. అన్నిపదముల అర్ధములును 
(ప్రధానములే. 
ధర్మార్థకామమోక్షాః - ధర్భుళ్ళు oy కామళ్ళ మోక్షళ్లు. 

3) సమాహార ద్విపద ద్వంద్వ - సమాహారమనగా సమూహము. 
సమూహము ఒక్కటియే యగును. అందువలన ఇది ఏకవచనమున 
మాత్రమే ఉండును. 

(ప్రాణీ చ పాదౌ చ వషాం నమాహారః - పాణిపాదమ్‌. 

4) సమాహారబహుపద ద్వంద్వ - ఇది ఏకవచనమున మాత్రమే ఉండును. 
వక్షశ్చ ముఖజ్బు ७६७०) ఏషాం సమాహారః - వక్షోముఖాబ్దమ్‌. 

క్రియాదర్శము:- 1) పీడయామి - 96 (పీడ) అవగాహనే చురాదిప్రకరణమ్‌ (10), 

७६४०७७, RES, ०७ ఉత్తమరుపు షైకవచనము. 
రూపాలు:- పీడయామి - పీడయావః - పీడయామః 

2) వద - వద (వ్యక్తాయాం వాచి) మాట్లాడుట, భ్వాదిప్రకరణమ్‌ (1) పరస్మై; పదీ 

సకర్శకమ్‌, 8७, లోట్‌, మధ్యమపురు షైకవచనము. 

రూపాలు:- వద/వదతాత్‌ - వదతమ్‌, వదత. 


15 


30 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
అవతారికా:- కామమధికృత్యాహ - కామమునుద్దేశించి చెప్పుచున్నాడు. 
శ్లో కామేకపల్నీవతదుఃఖశీలాం 
లోలం మనశ్చారుతయా ప్రవిష్టామ్‌। 
నితమ్బినీమిచ్చసి ముక్తలజ్ఞాం 
5 స్వయంగ్రాహనిషక్తబాహుమ్‌॥। 7 


పదవిభాగము:- కామ్‌, ఏకపత్నీవ్రతదుఃఖశీలామ్‌, లోలమ్‌, మనః, చారుతయా, 
BORD, నితమ్బినీమ్‌, ఇచ్చసి, ముక్తలజ్ఞామ్‌, ईछु, స్వయంగ్రాహనిషక్తబాహుమ్‌। 


అన్వయక్రమము:- ఏకపత్నీవ్రతదుఃఖశీలాం చారుతయా లోలం మనః ప్రవిష్టాం 
కాం నితమినీం ముక్తలజ్ఞాం (సతీం) కట్టే స్వయంగ్రాహనిషక్రబాహుమ్‌। 


ప్రతిపదార్థము: -ఏకపత్నీవ్రతదుఃఖశీలామ్‌ -ఒక్కడే పతిగలదానియొక్క నియమముచే 
దుఃఖస్వభావముగలదియును అగు, చారుతయా - సౌందర్యముచేత, లోలమ్‌ - 
ఆసక్తిగల, మనః - (నీ మనస్సును, ప్రవిష్టామ్‌ - ప్రవేశించినట్టి, కామ్‌ -ఏ, 
నితమ్బినీమ్‌ - రమణిని, ముక్తలజ్ఞామ్‌ - విడువబడినసిగ్గుకలదియై, ४७ - (నీ) 
కంఠమునందు, స్వయంగ్రాహనిషక్రబాహుమ్‌ - స్వయముగా గ్రహింపదగిన, 
కలసికొను భుజములు గలదానినిగాను, ఇచ్చసి - కోరుచున్నావు? 

తాత్పర్యము :- ఒక్కటే పతిగలదానియొక్క నియమముచేత దుఃఖస్వభావము 
కలదియు, సౌందర్యముచే ఆసక్తిగల (నీ మనస్సును ప్రవేశించునట్టి ఏ రమణిని 
విడువబడిన సిగ్గుకలదియె (నీ కంఠమునందు స్వయముగా (గ్రహింపదగిన, 
కలసికొనిన భుజములుగల దానినిగాను కోరుచున్నావు? 

విభక్తులు/క్రియలు: - 1) ఏకపత్నీవ్రతదుఃఖశీలామ్‌- ...శీలామ్‌, ...శీలే, ....శీలాః, ఆకారాన్త 
Boor ...శీలాశబ్దము, ద్విఏ., 2) చారుతయా - చారుతయా, చారుతాభ్యామ్‌, చారుతాభిః, ७७७०००७ 
(४७०१ చారుతాశబ్దము, తృ.ఏ., 3) లోలమ్‌ - లోలమ్‌, లోలే, లోలాని, అకారాన్ననపుంసకలింగ 
లోలశబ్దము. ద్వి, ఏ., 4) మనః - మనః, మనసీ, మనాంసి, సకారాన్త నపుంసకలింగ మనశ్శబ్దము 
-ద్విఏ., 5) ప్రవిష్టామ్‌-ప్రవిష్టామ్‌, ప్రవిష్టే, ప్రవిష్టాః, ఆకారాన్త RO ప్రవిష్టాశబ్బము-ద్వి. ఏ., 
6) కామ్‌-కామ్‌, కే, కాః, మకారాన్తస్తీలింగ కిమ్‌శబ్దము, ద్వి.ఏ., 7) నితమ్బినీమ్‌-నితమినీమ్‌, 
७0४८७५, నితమ్బినీః ఈకారాన్తస్తీలింగ నితమ్బినీ శబ్దము, ద్వి.ఏ., 8) ముక్తలజ్ఞామ్‌ -ముక్తలజ్ఞామ్‌, 
ముక్తలజ్జే, ముక్తలజ్ఞాః ఆకారాన్త [३07 ముక్తలజ్ఞాశబ్దము, ద్వి. ఏ., 9) కణ్ళే-కణ్ళే, కణ్ఞయోః, కణ్ళేషు, 
అకారాన్త పుంలింగ కబ్ధశబ్దము, స.ఏ., 10) స్వయ...బాహుమ్‌- ...బాహుమ్‌, ...బాహూ, ...బాహూః 
ఉకారాన్త (४७० బాహుశబ్దము, ద్వి.ఏ., 11) ఇచ్చసి-క్రియ - లట్‌ మధ్యమపురుషైకవచనము. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 31 
సమాసాలు: - 

1) ఏకపర్నీవ్రతదుఃఖశీలామ్‌ - ఏకః పతిః యస్యాః సా (బహు ప్రీహి) ఏకపత్నీ 
తస్యాః వ్రతమ్‌ ఏకపత్నీవ్రతమ్‌ (షత.) దుఃఖం శీలం యస్యాః సా దుఃఖ 
శీలా (బహువ్రీహి), ఏకపర్నీవ్రతేన దుఃఖశీలా, (తృ.త.) ఏకపత్నీవ్రత 
దుఃఖశీలా, తామ్‌. 

2) ముక్తలజ్ఞామ్‌ - ముక్తా లజ్జా యయా (బహువ్రీహి) సా ముక్తలజ్డా, తామ్‌. 

3) నితమ్బినీమ్‌ - ప్రశస్తః నితమ్బః అస్తి యస్యాః (బహువ్రీహి) సా నితమ్మినీ, 
తామ్‌. 

4) స్వయంగ్రాహనిషక్తబాహుమ్‌ -స్వయం (०१७७ (ఉపపదతత్సు) స్వయం 
(0°55, నిషకౌ బాహూ యస్యాః (బహువ్రీహి) సా 0७०७१४, స్వయం 
గ్రాహా చాసౌ నిషక్తబాహుశ్చేతి (కర్మధథా), స్వయంగగాహనిషక్రబాహుః 
తామ్‌. 

సంధులు: - 1) మనః+చారుతయా - మనశ్చారుతయా - శ్చుత్వసంధిః 

పాఠాన్తరములు:- 1) 0४४ - విషక్త (కర్మార్మర్‌ ఎడిషన్‌) 

పదవ్యుత్సత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 

1) ఏకపత్నీ - 9) ఏకః పతిః యస్యాః సా ఏకపత్నీ, 

0) శ్లో! తాం చావళ్ళం దివన గణనా తత్పరామేకపల్నీ- 
మవ్యావన్నామవిహతగత్తిర్థక్ష్యని (భాత్సజాయామ్‌॥ 
.... మేఘదూతమ్‌ - 10 

“ఓ మేఘుడా! నిరాటంక గమనము కలవాడవై, శేషించిన దినముల 
BSP ఆసక్తురాలును, ఏకభర్తకమును, సోదరపత్నియునగు ఆ నా 
ప్రేయసిని తప్పక ప్రమాదరహితనుగా చూచెదవు....”. 

0) శ్లో! ఆనీతామరణాల్‌ కాంతా నియతా (బ్రహ్మచారిణీ। 

యో ధర్భ ఏకపల్నీనాం కాంక్షంలీ తమనుత్తమమ్‌॥ మనుస్మ ఎ్రతి 5-158 
తాను చనిపోవు వణకు ఓపిక కలదై నియమముతో నుండి బ్రహ్మచారిణియై 
పరపురుషుని కోరక ప్రవర్తించవలెను”. 

त) 9558४४5 -७ के ఈ పదాన్ని వివరిస్తూ ఈ శ్లోకాన్నే ఉదాహరించినాడు. 


32 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
९) శ్లో! र्ट) తు యా रेपु, అనంబంధా చ యోనితః। 
తాం (బూయాద్భవతీత్యేవం, నుభగే छ చ ॥ మనుస్మృతి 2-129 
రక్తబంధువు కానట్టి స్త్రీని, పరుని భార్యయిన (३७, భవతీ (పూజ్యురాలా!) 
సుభగే (సౌభాగ్యవతి!) భగినీ (సోదరి) అనియే సంబోధించవలయును. 
౨ అత్ర రూపసౌందర్యాణాం నిరవధికత్వాద్‌, మనసః స్వభావలౌల్యాద్‌, అహల్యా 
వృత్తాన్రేన మహేంద్రస్య పరదారికత్వాద్‌ చ న కాచిదనుపపత్తిః। 
శ్రుతిరప్యాహ - అహల్యాయి &०७४” ఇతి. 
2) అత్ర మనః ప్రవిష్టామిత్యనేన మహేన్టస్య సంకల్పాభిధానా 
बु ८८७० కామావస్థా దర్శితా యథావా - (వివరణమ్‌ వ్యాఖ్యా) 
“చక్షుః (ప్రీతిః ప్రథమం చిత్తానజ్ఞన్తతోథ నంకల్పుః 
నిద్రాచ్చేదస్తమతా విషయనివృత్తి స్రపానాశః 
ఉన్మాదో మూర్చా వృతిరిత్వేతాః నృరదశా దశైవ న్యుః1” ఇతి. 
3) చక్షుః ప్రీతిర్మనస్సంగః సంకల్పోత్పత్తిః నిద్రాచ్చేదః 
తనుతా విషయేభ్యోవ్యావృత్తిః ७०९५६१६७१४ ఉన్మాదః మూర్చా మరణమితి తేషాం 
లింగాని అని “వాత్స్యాయనుడు”. 
క్రియాదర్శము:- ఇచ్చసి - ఇష (ఇష్‌ ఇచ్చాయామ్‌ (కోరుట) తుదాదిప్రకరణమ్‌(6). 
సకర్శకమ్‌, సేట్‌, పరస్మైపదీ, లట్‌ - మధ్యమపురు షైకవచనము. 
రూపాలు: - ఇచ్చసి - ఇచ్చథః - ఇచ్చథ. 
శ్లో॥ BOHR సారవత్తయా 
న మే త్వదన్వేన విసోధమాయుధమ్‌! 
అవేహి మాం ప్రీతమృతే తురంగమా- 
త్మిమిచ్చసీతి స్ఫుటమావా వానవః॥ 


16 


ర.వం. 3-68. 


అవతారికా: - త్రివిధ నాయికా-స్వకీయా పరకీయా సాధారణీ చేతి-తత్ర పరకీయాం 
ప్రత్యుక్తమ్‌ - ఇతరే ప్రత్యాహ - స్వీయ పరకీయ సాధారణ లనుకాంతలలో 
పరకీయను చెప్పి మిగిలిన వారినిగూర్చి చెప్పుచున్నాడు. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 33 
శ్లో। కయాసి కామిన్‌! సురతాపరాధాత్‌ 

పాదానతః కోపసనయావధూతః। 

తస్యాః కరిష్యామి దృధానుతాపం 

ప్రవాళశయ్యాశరణం శరీరమ్‌॥ 8 


పదవిభాగము:- కయా, అసి, కామిన్‌! సురతాపరాధాత్‌, పాదానతః, కోపనయా, 
९०४९०९४३, తస్యాః, కరిష్యామి, దృఢానుతాపమ్‌, ప్రవాళశయ్యాశరణమ్‌, శరీరమ్‌. 


అన్వయడక్రమము:- కామిన్‌! సురతాపరాధాత్‌ పాదానతః కోపనయా కయా 
అవధూతః అసి; తస్యాః శరీరం దృఢానుతాపమ్‌ ప్రవాళశయ్యాశరణమ్‌ కరిష్యామి; 


ప్రతిపదార్థము: - (హే కామిన్‌! - (ఓ) కాముకుడా!, సురతాపరాధాత్‌ - రతిక్రీడ 
యందు తప్పిదమువలన, పాదానతః - పాదములకు క్రిందకు వంగిన వాడవయి, 
కోపనయా - కోపస్వభావపురాలైన, కయా - ఎవతెచేత, అవధూతః - తిరస్మరింప 
బడినవాడవు, అసి - అయితివి?, తస్యాః - ఆమెయొక్క శరీరమ్‌ - దేహమును, 
దృఢానుతాపమ్‌ - దృఢమైన పశ్చాత్తాపముగలదిగాను, ప్రవాళశయ్యాశరణమ్‌ - 
చివుళ్లయొక్క సెజ్జయే రక్షకమైనదిగాను, కరిష్యామి - చేయుచున్నాను. 
తాత్పర్యము :- ఓ కాముకుడా! రతిక్రీడయందు తప్పిదమువలన (ఇతరకాంతను 
కూడుటచేత) పాదములకు క్రిందకు వంగినవాడవయి, (పాదముల పైపడినను) 
కోపస్వభావురాలైన ఎవతెచేత పశ్చాత్తాపము గలదిగాను, చివుళ్లయొక్క సెజ్జయె 
రక్షకమైనదానినిగాను చేయుచున్నాను. 


పాఠాన్తరములు:- 1) సురతాపరాధాత్‌ - సహసాపరాధాత్‌, 2) తస్యాః-యస్యాః 


విభక్తులు/క్రియలు - 1) కామిన్‌-హే కామిన్‌!, హే కామినౌ, హే కామినః, నకారాన్త పుంలింగ 
కామిన్‌ శబ్దము. సంబోధన ్ర.ఏ.,2) సురతాపరాధాత్‌-...రాధాత్‌, ...రాధాభ్యామ్‌, ...రాధేభ్యః, 
అకారాన్త పుంలింగ సురతాపరాధశబ్దము, పం. ఏ., 3) పాదానతః- పాదానతః, పాదానతౌ, పాదానతాః 
అకారాన్తపుంలింగ పాదానత శబ్దము, ప్ర.ఏ., 4) అవధూతః-అవధూతః, అవధూతౌ, అవధూతాః, 
అకారాన్త పుంలింగ అవధూతశబ్దము, ప్ర.ఏ., 5) కోపనయా-కోపనయా, కోపనాభ్యామ్‌, కోపనాఖిః 
ఆకారాన్తస్త్రీలింగ కోపనా శబ్దము, తృ.ఏ., 6) కయా-కయా, కాభ్యామ్‌, కాభిః, మకారాన్త Reon 
కిమ్‌ శబ్దము, తృ. ఏ., 7) అసి-క్రియ- లట్‌-మధ్యమపురు షపైకవచనమ్‌ - అస్‌ ధాతువు, 8) తస్యాః 
-తస్యాః, తయోః, తాసామ్‌, దకారాన్త స్త్రీలింగతచ్చబ్దము, షఏ., 9) శరీరమ్‌-శరీరమ్‌, శరీరే, 
శరీరాణి, అకారాన్త నపుంసకలింగ శరీరశబ్దము, ద్వి.ఏ., 10) దృఢానుతాపమ్‌-... తాపమ్‌, ..తాసే, 
....తాపాని, అకారాన్త నపుంసకలింగ తాపశబ్దము, ద్విఏ., 11) ప్రవాళ...శరణమ్‌-... శరణమ్‌, 


34 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


...శరణే, ...శరణాని, అకారాన్న నపుంసకలింగ శరణశబ్దము, ద్విఏ., 12) కరిష్యామి-క్రియ- 
లృట్‌, ఉత్తమపురుషైకవచనము - డుకృజ్‌ధాతువు. 
సమాసాలు: - 
1) సురతాపరాధాత్‌-శోభనం రతం (ప్రాదితత్సు) సురతమ్‌, సురతే అపరాధః 
(స.త.), సురతాపరాధః, తస్మాత్‌. 
2) పాదానతః-పాదయోః ७७७९७४ (స.త.) పాదానతః. 
3) దృఢానుతాపమ్‌ - దృఢః అనుతాపః యస్మిన్‌ (బహువ్రీహి) తత్‌. 
4) ప్రవాళశయ్యాశరణమ్‌ - ప్రవాళానాం శయ్యా (షత.) ప్రవాళశయ్యా, 
తత్‌ శరణం యస్య (బహుప్రీహి) తత్‌, ప్రవాళశయ్యాశరణమ్‌. 
సంధులు:- 1) కోపనయా+అవధూతః - కోపనయావధూతః - సవర్ణదీర్షసంధిః 
పదవ్యుత్పత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) అపరాధః - 8) అప+రాధ్‌ +భావే +ఘజ్‌ - అకార్యాదిదోషు. 
b) శ్లో, అహన్యహాని యో మర్తో గీతాధ్యాయం తు సంవఠేత్‌! 
ద్వాతింళదవరాధైస్తు అవాన్యవోని ముచ్చతే ॥ 
శ్లో తులన్వా కురుతే యస్తు శాలగ్రామ శిలార్భనమ్‌! 
ద్వాత్రింశదవరాధాంళ్ల క్షమతే తస్ప కేశవః 
శ్లో॥  ద్వాదశ్యాం జాగరే విష్ణోర్యః పఠేత్తులనీస్తవమ్‌! 
ద్వాత్రింశదవరాధాని క్షమతే తస్య కేశవః॥। 
శ్లో యః కరోతి వారేః వూజాం కృష్ణళ్ళస్తాజ్ళితో నరః 
అవరాధసహనస్రాణి నిత్తం 26768 FN - ఇతి వారిభక్తివిలాసే'9' విలాసః 
०) “వ్యలీకమపరాధః స్యాదాగో మన్తుశ్చ 88066” - అని హలాయుధకోశము 
“రూ నామములను పేర్శొన్నది. 
9) “యథేన్రశత్రుః స్వరతో౭_పరాధాత్‌” - శిక్షా. 52 
6) “సర్వాపరాధేషు అవధ్యాః ఖలు దూతాః” - అభిషేకనాటకమ్‌. 
1) “యధథాపరాధదణ్ఞానామ్‌” - రఘువంశమ్‌ 1-6. 
8) ढग ७८६४ సురేన్దస్య కృతాపరాధాన్‌ ప్రక్షిష్య దైత్యాల్లవణామ్బురాశౌ। 
వాయవ్యమస్తం శరధిం పునస్తే మహోరగః శ్వభ్రమివ ప్రవిష్టమ్‌॥ 
- విక్రమోర్వశీయమ్‌-ప్రథమాంకః - 29 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 35 
1) “కృతాపరాధమివ త్వయ్యాత్మాన మవగచ్చతి” - కాదంబరి-203 
1) శ్లో; అపరాధసహస్రసంకులే పతితం భీమభవార్ణవోదరే। 
అగతిం శరణాగతం హరే! కృపయా కేవలమాత్మసాత్మురు! 
- ఇతి ముకుందమాలా. 
1) శ్లో; అపరాధో న మే౭ స్తీతి నైతద్విశ్వాసకారణమ్‌। 
విద్యతే హి నృశంసేభ్యో భయం గుణవతామపి॥ - హితోపదేశః-1-76 
“నాయందు ఏ దోషము లేదు, నా కేమి భయము- అని మంచివారు 
కూడ ఏమరి ఉండరాదు. ఏమంటే దుర్మార్గులైన వారివల్ల ఎంత 
మంచివారికైనా అపాయము ఉంటూనే ఉంటుందీ లోకములో సుమా...!” 


శో! ప్రసీద విశ్రామ్యతు వీర! వజ్రం 

శరైర్మదీయెః కతమస్సురారిః। 

బిభేతు మోఘీకృతబాహువీర్యః 

ప్రీభ్యో౭ పి కోపస్సురితాధరాభ్యః॥ 9 
పదవిభాగము:- ప్రసీద, విశ్రామ్యతు, వీర! వజ్రమ్‌, శరైః మదీయైః, కతమః, 
సురారిః, బిభేతు మోఘీకృతబాహువీర్యః, Bas, అపి, కోపస్సురితాధరాభ్యః। 
అన్వయ క్రమము: - వీర! ప్రసీద! వజ్రం విశ్రామ్యతు। మదీయైః శరైః మోఘీకృత 
బాహువీర్యః కతమః సురారిః కోపస్సురితాధరాభ్యః Sop బిభేతు। 
ప్రతిపదార్థము:- (హే) వీర!-(ఓ) శూరుడా!, ప్రసీద - అనుగ్రహింపుము, వజ్రమ్‌ 
- వజ్రాయుధము, విశ్రామ్యతు - విశ్రమించునుగాక! మదీయైః శరైః - నావైన 
బాణములచేత, మోఘీకృతబాహువీర్యః - వమ్ముగా చేయబడిన భుజశక్తి కలవాడై, 
కతమః సురారిః - (దైత్యదానవులలో) ఏసురవైరి, కోప-స్ఫురిత -అధరాభ్యః-కినుకచే 
కదలుచున్న క్రిందుపెదవులుగల, Soi) -ప్రీలనుండియు,బిభేతు-భయపడుగాక! 
తాత్పర్యము :- ఓ శూరుడా! అనుగ్రహింపుము. వజ్రాయుధము విశ్రమించుగాక! 
నావైన బాణములచేత వమ్ముగా చేయబడిన భుజశక్తికలవాడై ఏ సురవైరి, కినుకచే 
కదలుచున్న క్రిందు పెదవులుగల స్రీలనుండియు భయపడుగాక! 


18 


36 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
విభక్తులు/క్రియలు:- 1) హే వీర!-హేవీర!, హే వీరౌ!, హే వీరాః, అకారాన్త పుంలింగ వీరశబ్దము, 
సం.ప్ర.ఏ., 2) ప్రసీద-క్రియ-ప్ర+సద్‌+లోట్‌-మధ్యమపురుషైకవచనము, 3) వజ్రమ్‌-వజ్రమ్‌, వట్రే, 
వజ్రాణి, అకారాన్త నపుంసకలింగ వ(జశబ్దము, ప్ర.ఏ., 4) విశ్రామ్యతు - వి+శ్రము+లోట్‌ - 
ప్రథమపురు షైకవచనము, 5) బిభేతు -భీ+లోట్‌-ప్రథమపురు షైకవచనము, 6) మదీయైః-మదీయేన, 
మదీయాభ్యామ్‌, మదీయైః, అకారాన్తపుంలింగ మదీయశబ్దము, తృ. ఏ., 7) శరైః-శరేణ, శరాభ్యామ్‌, 
శరైః, అకారాన్తపుంలింగ శరశబ్దము, తృ.బ., 8) మోఘీకృతబాహువీర్యః-... వీర్యం, ... వీర్యా, ... వీర్యాః 
అకారాన్త్నపుంలింగ .... వీర్యశబ్దము, ప్ర.ఏ., 9) కతమః - కతమః, కతమౌ, కతమాః, అకారాన్తపుంలింగ 
కతమ శబ్దము, ప్ర.ఏ., 10) సురారిః-సురారిః, సురారీ, సురారయః, ఇకారాన్త పుంలింగ సురారి 
శబ్దము, ప్ర.ఏ., 11) కోప-స్ఫురిత -అధరాభ్యః- ...అధరాయాః, ... అధరాభ్యామ్‌, ...అధరాభ్యః, 
ఆకారాన్త (3७०0 ...అధరాశబ్బము, పంచమీబహువచనము, 12) స్రీభ్యః-స్రియాః, (४५५७), (84 
ఈకారాన్త (3७०0 Rigi, పం.బ., 13) అపి-అవ్యయము. 

సమాసాలు: - 

1) మోఘీకృతబాహువీర్యః - న మోఘమ్‌ అమోఘమ్‌, అమోఘం మోఘం 
సంపద్యమానం తథా కృతం మోఘీకృతం, బాహ్వోః వీర్యం (షత.) 
బాహువీర్యమ్‌,మోఘీకృతం బాహువీర్యం యస్య (७०8०) रः మోఘీకృత 
వీర్యః. 

2) కోపస్సురితాధరాభ్యః-కో పేన స్ఫురితా అధరా యాసామ్‌ (బహువ్రీహి) తాభ్యః 

సంధులు: - 

1) శరైః+మదీయైః - శరైర్మదీయైః - విసర్గసంధిః 

2) కతమః+సురారిః - కతమస్సురారిః - విసర్గసంధిః 

3) స్రీభ్యః+అపి - ప్రీభో ౨ పి - ఉత్తాదేశము - పూర్వరూపసంధిః. 

పదవ్యుత్పత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) కతమః - సర్వనామము. 3) కతర-కతమౌ జాతిపరిప్రశ్నే (పా.2-1-63) 

9) వా బహూనాం జాతిపరిప్రశ్నే ఇతమచ్‌. సూ(5-3-93) 

०) కిం యత్తదో నిర్ధారణే ద్వయోరేకస్య ఇతరచ్‌. సూ(5-3-92) 

त) “అపి జ్ఞాయతే కతమేన దిగ్భాగేన గతః స జాల్మః ఇతి విక్రమోర్వశీయస్య ప్రథమాంకే. 

౭) “ఆర్య! కతమం పునః బుతుమధికృత్య గాస్యామి” ఇతి అభిజ్ఞానశాకున్తలే-ప్రథమాంకే 
పూజ్యుడా! ఎన్నవదగు బుతువును ఉద్దేశించి గానముచేయుదునో సెలవిండు. 

f) 'కతమే తే గుణాస్తత్ర యానుదాహరన్వార్యమిశ్రాకొ -మాళవికాగ్నిమిత్రే-ప్రథమాంకే 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 37 
9) శ్లో॥ నగేభ్యో యాన్తీనాం కథయ ४९86००० కతమయా 
పురాణాం #०१४३३ సురధుని 56० ధిరురుహే। 
కయా వా శ్రీభర్తుః పదకమలక్షాళిసలిలై- 
స్తులాలేశో యస్యాం తవ జనని! దీయేత కవిభిః॥। గంగాలహరి-22 
“శృ దేవనదీ! గంగా! పర్వతములనుండి వచ్చుచున్ననదులలో దేనిచేత 
త్రిపురాసురపురములను సంహరించిన శివునియొక్క జటాజూటమునందు 
అధిరోహింపబడినది?...” 
క్రియాదర్భము: - 1) ప్రసీద-ప్ర-ఉపసర్గ, షద్ధ (సద్‌) విశరణగత్యవసాదనేషు. 
(1-నశించుట, 2-గమనము, 3-చంపుట) 1. అకర్మకమ్‌, 2,3 సకర్మకమ్‌, 
అనిట్‌, పరస్మైపదీ, లోట్‌-మధ్యమపురుషైకవచనమ్‌. 
రూపాలు: - ప్రసీద / ప్రసీదతాత్‌ - ప్రసీదతమ్‌ - ప్రసీదత. 
2) విశ్రామ్యతు-[శ్రము(తమసి ठै చ) దివాదయః (4), సకర్మకమ్‌, సేట్‌, 
పరస్మైపదీ. లోట్‌-ప్రథమపురు షైకవచనమ్‌. 
రూపాలు:-  విశ్రామ్యతు/విశ్రామ్యతాత్‌ - విశ్రామ్యతామ్‌ -విశ్రామ్యన్తు. 
పక్షే విశ్రామతు/విశ్రామతాత్‌ - విశ్రామతామ్‌ - విశ్రామన్సు. 
3) బిభేతు-ఇి భీ(భీ) భయే (భయపడుట) జుహోత్యాది ప్రకరణమ్‌ (3). 
అకర్మకమ్‌, అనిట్‌, పరస్మైపదీ. లోట్‌-ప్రథమపురు షైకవచనమ్‌. 
రూపాలు:-  బిభేతు /బిభితాత్‌/ బిభీతాత్‌ - బిభితామ్‌/బిభీతామ్‌ - బిభ్యతు. 


శ్లో; తవ ప్రసాదాత్‌ కుసుమాయుధో పి 
సహాయమేకం మధుమేవ లబ్బ్వా। 
కుర్యాం హరస్యాపి పినాకపాణేః 
ధైర్యచ్యుతిం కేమమ ధన్వినో౭ న్యే॥ 10 
పదవిభాగము:- తవ, (ప్రసాదాత్‌, కుసుమాయుధః, అపి, సహాయమ్‌, NSD, 
మధుమ్‌, ఏవ, లబ్ధ్వా, కుర్యామ్‌, హరస్య, అపి, పినాకపాణేః, ధైర్యచ్యుతిమ్‌, కే, 
మమ, ధన్వినః, అన్యే 


19 


38 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
అన్వయక్రమము:- తవ ప్రసాదాత్‌ కుసుమాయుధః అపి (అహమ్‌) ఏకం మధుమ్‌ 
ఏవ సహాయం లబ్బా పినాకపాణేః హరస్య అపి ధైర్యచ్యుతం కుర్యామ్‌। అన్యే 
ధన్వినః మమ डी 


ప్రతిపదార్థము: - తవ - నీయొక్క ప్రసాదాత్‌ - అనుగ్రహమువలన, కుసుమాయుధః 
అపి - పుష్పశరుడనయ్యును, ఏకమ్‌ - ఒక, మధుమ్‌ ఏవ - వసంతుని మాత్రము, 
సహాయమ్‌ - సహాయునిగా (తోడుగా), లబ్బా - పొంది, పినాకపాణేః - ఆజగవ 
ధనుస్సు చేతగలవాడగు, హరస్య - హరునకు, అపి - సైతము, ధైర్యచ్యుతిమ్‌ - 
ధైర్యము యొక్క నాశమును, కుర్యామ్‌ - చేసెదను, అన్యే - ఇతరులగు, ధన్వినః 
- విలుకాంద్రు, మమ కే - నాకు ఏపాటి? 
తాత్పర్యము :- నీయొక్క అనుగ్రహమువలన పుష్పశరుడనయ్యును ఒక వసంతుని 
తోడుగా పొంది, ఆజగవధనుస్సు చేతగలవాడగు హరునకు సైతము ధైర్యనాశమును 
చేసెదను. ఇతరులగు విలుకాండ్రు నాకు ఏపాటి? 
విభక్తులు/క్రియలు: - 1) తవ-తవ, యువయోః, వః, దకారాన్త పుంలింగయుష్మచ్చబ్దము, షఏ., 
2) ప్రసాదాత్‌-ప్రసాదాత్‌, ప్రసాదాభ్యామ్‌, ప్రసాదేభ్యః, ७छण्ठ పుంలింగ ప్రసాదశబ్దము, ४७:०9: 
3) కుసుమాయుధః-కుసుమాయుధః, కుసుమాయుధా, కుసుమాయుధాః, ७5०००७ పుంలింగ 
కుసుమాయుధ శబ్దము, ప్ర.ఏ., 4) ఏకమ్‌ - ఏకమ్‌, ఏకౌ, ఏకాన్‌, అకారాన్త పుంలింగ ఏక శబ్దము, 
ద్విఏ., 5) మధుమ్‌ - మధుమ్‌, మధూ, మధూన్‌, ఉకారాన్త పుంలింగ మధుశబ్దము, ద్వి.ఏ., 6) 
సహాయమ్‌-సహాయమ్‌, సహాయౌ, సహాయాన్‌, అకారాన్త పుంలింగ సహాయ శబ్దము, ద్విఏ., 7) 
oe - అవ్యయము - లభ్‌+క్వా, 8) పినాకపాణేః-పినాకపాణేః, పినాకపాణ్యోః, పినాకపాణీనామ్‌, 
ఇకారాన్త పుంలింగ పినాకపాణిశబ్దము, షవఏ.,9) హరస్య-హరస్య, హరయోః, హరాణామ్‌, అకారాన్త 
పుంలింగ హరశబ్దము, షఏ. 10) ధైర్యచ్యుతిమ్‌-ధైర్యచ్యుతిమ్‌, ధైర్యచ్యుతీ, ధైర్యచ్యుతీః, ఇకారాన్త 
Boon ధైర్యచ్యుతి శబ్దము, ద్విఏ., 11) కుర్యామ్‌-క్రియ-డుకృజ్‌(కృ) కరణే +విధిలిజ్‌, ఉత్తమపురుషైక 
వచనము, 12) అన్యే-అన్యః, అన్యా, అన్యే, అకారాన్త పుంలింగ సర్వనామ అన్య శబ్దము, ప్ర.బ., 
13) ధన్వినః - ధన్వీ, ధన్వినౌ, ధన్వినః, నకారాన్తపుంలింగ ధన్విన్‌శబ్దము, ప్ర.బ., 14) మమ-మమ, 
ఆవయోః, నః, దకారాన్త పుంలింగ అస్మద్‌ శబ్దము, షవఏ., 15) కే-కః, కౌ, కే, మకారాన్తపుంలింగ 
కిమ్‌ శబ్దము, ప్ర.ఏ., 16) అపి, ఏవ-అవ్యయాలు. 
సమాసాలు: - 

1) కుసుమాయుధః-కుసుమాని ఆయుధాని యస్య (బహువ్రీహి) సః. 

2) పినాకపాణేః - పినాకః పాణా యస్య (७०७४०) సః, తస్య. 

8) ధైర్యచ్యుతిమ్‌ - ७५% చ్యుతిః (షత.) తామ్‌. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 


39 
సంధులు: - 
1) కుసుమాయుధః+అపి-కుసుమాయుధో౭ పి - ఉత్తాదేశము- పూర్వరూప 
సంధిః 


2) హరస్య+అపి ¬ హరస్యాపి - సవర్ణదీర్ణసంధిః. 

8) ధన్వినః +అన్యే-ధన్వినో౬_ న్యే-ఉత్తాదేశము - పూర్వరూపసంధిః. 
పదవ్యుత్పత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) పినాక - a) పుం. మరియు నపుంసకలింగము. 

0) పాతి రక్షతి, పనాయ్యతే స్తూయతే ळण పాల్‌ రక్షణే, పన్‌ స్తుతౌ వా+ 
'పినాకాదయశ్చ' ఇతి ఆకప్రత్యయేన నిపాతనాత్‌ సాధుః, శివధనుః, 
ఆజగవమ్‌, -అని హలాయుధకోశవ్యాఖ్యా. 

०) పినాకమివ రుద్రస్య క్రుద్ధస్యాభిఘ్నతః పశూన్‌ - ఇది మహాభారతే-6/60/19 

त) శ్లో! _పినాకం స్యాదాజగవమజకావజ్బు తద్ధనుః 

అని మూడు పేర్లు అభిదానచిన్తామణి పేర్కొన్నది. 

९) “నిపపాత జవాదిషుః పినాకాన్‌ మహాతో£_ భ్రాదివ వైద్యుతః ४5०55१” 

కిరాతార్దునీయమ్‌-13-20. 

f) 'పినాకో౭ (७ రుద్రచాపే పాంశువర్షతిశూలయో? -ఇతి మేదినీకోశే. 

క్రియాదర్శము:- 1) కుర్యామ్‌-డుకృజ్‌ (కృ) కరణే, తవాది ప్రకరణమ్‌(8), 
సకర్శకమ్‌, అనిట్‌, (ఉభయ) పరస్మైపదీ, విధిలిజ్‌ - ఉత్తమపురు షైకవచనము. 
రూపాలు:- కుర్యామ్‌ - కుర్యావ - కుర్యామ. 
అలంకారము: - ఇట '“విభావనాలంకారి మున్నదని చెప్పదగును. 
లక్షణమ్‌:- Ss క్రియాయాః ప్రతిషేధేత పి ఫలవ్యక్తిర్విభావనా। 107 
కావ్యప్రకాశే - దశమోల్లాసం. 

హేతువైన కియయొక్క (ప్రతిషేధమునందు కూడ ఫలవ్యక్తి విభావనాలంకారము 
“ఆజగవధనుస్సు చేతగలవాడగు హరునకు ధైర్యముయొక్క నాశముచేసెదను” అని 
కుసుమాయుధుడు చెప్పుటచే” నిది 'విభావనాలంకారము' అని చెప్పదగును- 


20 


మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః 


% 
20 


40 


అవతారికా:- అథ మన్యథేన ప్రాప్తాశ్వాసన స్యేంద్రస్య ప్రవృత్తిమాహ. 
శ్లో అథోరుదేశాదవతార్య పాద- 
మాక్రాన్తిసమ్మావితపాదపీఠమ్‌। 
సజ్మల్చితార్థే వివృతాత్మశక్తి - 
२००३६३०२१ కామమిదం బభాషే! 11 


పదవిభాగము: -అథ, ఊరుదేశాత్‌, అవతార్య, పాదమ్‌, ఆక్రాన్సిసమావితపాదపీఠమ్‌, 
సంకల్పితార్ధే, వివృతాత్మశక్తిమ్‌, ఆఖణ్జలః, కామమ్‌, ఇదమ్‌, బభాషే! 


అన్వయక్రమము:- అథ ఆఖబ్దలః ఊరుదేశాత్‌ పాదమ్‌ ఆక్రాన్తిసమ్ఫావితపాదపీఠమ్‌ 
అవతార్య సంకల్పితార్ధే వివృతాత్మశక్తిమ్‌ కామమ్‌ ఇదం బభాషే 


ప్రతిపదార్థము: - అథ - పిమ్మట, ఆఖణ్జలః - ఇంద్రుడు, ఊరుదేశాత్‌ - తొడ 
ప్రాంతమునుండి, పాదమ్‌ - (తన) పాదమును, ఆక్రాన్తిసమ్మావితపాదపీఠమ్‌ - 
ఆక్రమించుటచే గౌరవింపబడిన కాలిపీటకలుగునట్లు, అవతార్య - దింపి, 
సంకల్పితార్డే - ఉద్దేశింపబడిన కార్యవిషయమునందు, వివృతాత్మశక్తిమ్‌ - 
ప్రకటింపబడిన స్వసామర్థ్యముగల, కామమ్‌ - మన్మథునిగూర్చి, ఇదమ్‌ - ఈ 
చెప్పబోవుమాటను, బభాషే - పలికెను. 

తాత్పర్యము :- పిమ్మట, ఇంద్రుడు తొడప్రాంతమునుండి (తన) పాదమును తీసి 
పాదపీఠముపైనుంచుకొని, (తాను) ఉద్దేశించిన కార్యవిషయమునందు 
స్వసామర్థ్యము గల మన్మథునిగూర్చి ఈ చెప్పబోవు దానిని పలికెను. 
విభక్తులు/క్రియలు: - 1) అథ-అవ్యయము, 2) ఆఖణ్జలః-ఆఖణ్జలః, BRT, ७७७८०, 
అకారాన్త పుంలింగ ఆఖణ్జల శబ్దము, ప్రథమా ఏకవచనము, 3) ఊరుదేశాత్‌-ఊరుదేశాత్‌, ఊరు 
దేశాభ్యామ్‌, ఊరుదేశేభ్యః, ७६०००७ పుంలింగ ఊరుదేశశబ్దము, పంచమీ ఏకవచనము, 4) పాదమ్‌- 
పాదమ్‌, పాదౌ, పాదాన్‌, అకారాన్తపుంలిగ పాదశబ్దము, ద్వి.ఏ., 5) ఆక్రాన్సి...పీఠమ్‌-...పీఠమ్‌, 
పీలే, ...పీఠాని, అకారాన్త నపుంసకలింగ... పీఠశబ్దము, (ప్ర.ఏ., 6) అవతార్య-అవ్యయము -అవ+తృ 
+ణి+క్వా - ९७९६७७, 7) సంకల్పితార్థె - సంకల్పితార్థే, సంకల్పితార్థయోః, సంకల్పితార్థేషు, 
అకారాన్త పుంలింగ సంకల్పితార్థశబ్దము, సప్తమీ ఏకవచనము, 8) వివృతాత్మశక్తిమ్‌-... శక్తిమ్‌, శక్తీ, 
శక్తీన్‌, ఇకారాన్త పుంలింగ ...శక్తిశబ్దము, ద్విఏ., 9) కామమ్‌-కామమ్‌, కామౌ, కామాన్‌, అకారాన్త 
పుంలింగ కామశబ్దము, ద్విఏ., 10) ఇదమ్‌-ఇదమ్‌, ఇమే, ఇమాని, మకారాన్త పుంలింగ ఇదమ్‌ 
శబ్దము, ద్విఏ. 11) బభాషే-భాష్‌ (ఆత్మనేపదీ)లిట్‌ - (ప్రథమ పురుషైకవచనము. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 41 
సమాసాలు: - 
1) ఊరుదేశాత్‌-ఊరోః దేశః (షత. ) ఊరుదేశః, తస్మాత్‌. 
2) ఆక్రాన్తిసమ్మావితపాదపీఠమ్‌ -ఆక్రాన్లా సంభావితం (తృ.త.) పాదయోః 
పీఠం (షత.) యస్మిన్‌ (బహువ్రీహి) తత్‌. 
8) సంకల్పితార్థే-సంకల్పి తశ్చాసౌ అర్థః (కర్మధా) సంకల్పితార్థః తస్మిన్‌. 
4) వివృతాత్మశక్తిమ్‌ - ఆత్మనః శక్తిః (షత.) ఆత్మశక్తి: వివృతా ఆత్మశక్తిః 
యేన (బహువ్రీహి) సః,తమ్‌. 
సంధులు: - 
1) అథ+ఊరుదేశాత్‌-అథోరుదేశాత్‌ - గుణసంధిః, ఆద్దుణః. 
2) ఊరుదేశాత్‌ +అవతార్య-ఊరుదేశాదవతార్య - ७९७. 
రులాం 2३४१७ ॐ (సూ. 8-2-89) అనునాసికాంతాంతస్థవర్ణములు తప్ప 
మిగిలిన పదాంతగత హల్లులకు (రుల్లులకు) సవర్ణమైన వర్గతృతీయవర్ణము 
(జశ్వము) ఆదేశముగ వచ్చును. (జశ్‌-జబగడద). 
పదవ్యుత్పత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) SB: - a) ఆజ్‌+ఖజ్స్‌+కలచ్‌ - ఇంద్రః 
0) శ్లో॥ ఇంద్రో ద్యుశ్వవనో హరిః సురపతిః ०४७७ వాసవో, 
ఆఖణ్జలస్తురాషాట్‌ సుత్రామా గోత్రభిత్సునాసీరః॥ 
.. అని హలాయుధకోశము “39 నామములను ७6५७. 
८) ఆఖణ్బతి భేదయతి పర్వతాన్‌, ७७-८० డస్య నేత్వమ్‌. - అని ఆప్టే డిక్షనరీ. 
9) శ! తమీశః కామరూపాణామత్యాఖణ్ణలవిక్రమమ్‌। 
భేజే భిన్నక్షటైర్నాగైరన్యానుపరురోధ యైః॥॥ ర.వం. 4-88 
“..మదోత్మటములైన ఏనుగులను తెచ్చి,దేవేంద్రునకు మించిన పరాక్రమము 
గల, ఆ రఘుమహారాజునకు సమర్పించెను”. 
९) శ్లో రత్నచ్చాయావ్యతికర ఇవ ప్రేక్ష్యమేతత్పురస్తా - 
ద్వల్మీకాగ్రాత్పభవతి ధనుష్టబ్ణమాఖణ్జలస్య I 
యేన శ్యామం వపురతితరాం కాన్తిమాపత్స్యతే తే 
బర్జిణేవ స్ఫురితరుచినా గోపవేషస్య విష్ణోః - మే.దూ.-15. 


21 


42 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
“ఓ మేఘుడా! పద్మరాగాది మణుల కాన్తులకలయికవలె చూడదగిన ఇంద్రుని 
యొక్క ఈ ధనుస్సుయొక్క భాగము (వరదగుడిభాగము) ఎదుటనున్న 
రామగిరిపర్వతాగ్రమునుండి పుట్టుచున్నది....” 
f) ఆప్టే మహాశయుడు “ఈ పదవివరణి సందర్భమున ఈ శ్లోకమునే 
ఉదాహరించినాడు. 
క్రియాదర్భము: - బభాషే-భాష (భాష్‌ వ్యక్తాయాం వాచి (మాట్లాడుట), భ్వాది 
ప్రకరణమ్‌ (1) అకర్మకమ్‌, సేట్‌, ఆత్మనేపదీ, లిట్‌ 1-1. 
ప్రథమపురుషరూపాలు:- బభాషే - బభాషాతే - బభాషిరే 
శ్లో అథాంగదాశ్లిష్టభుజం భుజిష్యా 
హేమాంగదం నామ కళింగనాథమ్‌। 
ఆసేదుషీం సాదితశత్రుపక్షం 
బాలామబాలేందుముఖీం బభాషే! - రవం. 6-53 
5.50. 6-53, కు.సం. 3-11 - ఈ రెండు శ్లోకముల ఆద్యంత పదముల 
సాదృశ్యశోభ కడు రమణీయముగ నున్నది గదా! 


అవతారికా:- అథ (SoS మదనపరాక్రమం వర్ణయన్నాహ - 
శ్లో సర్వం సఖే! త్వయ్యుపపన్నమేత - 

దుఖే మమా కులిశం భవాంశ్చ । 

వజ్రం తపోవర్యమహత్సు ०8० 

త్వం సర్వతోగామి చ సాధకబ్బు ॥ 12 
పదవిభాగము:- సర్వమ్‌, సఖే!, త్వయి, ఉపపన్నమ్‌, ఏతత్‌, ఉభే, మమ, అస్తే, 
కులిశమ్‌, భవాన్‌, చ, వజమ్‌, తపోవీర్యమహత్సు, ४988०, త్వమ్‌, సర్వతోగామి, 
చ, సాధకమ్‌, చ. 
అన్వయ క్రమము: - సఖే! ఏతత్‌ సర్వం త్వయి ఉపపన్నమ్‌ ळी మమ కులిశం 
భవాన్‌ చ ఉభే అగ్రే । వజ్రం తపోవీర్యమహత్సు ४588 । త్వం సర్వతోగామి 
సాధకణ! 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 43 


ప్రతిపదార్థము:- సఖే! - ఓ చెలికాడా!, ఏతత్‌ సర్వమ్‌-ఇది యంతయు, త్వయి- 
నీయందు, ఉపపన్నమ్‌ ఏవ - సిద్ధమే, మమ - నాకు, కులిశమ్‌ - వజ్రాయుధము, 
భవాంశ్చ - నీవు, ఉభే डे - ఇరువురును అస్త్రములు, వజమ్‌ - వజ్రాయుధము, 
తపోవీర్యమహత్సు - తపోబలముచేత గొప్పవారియందు, కుణ్బమ్‌-మందము, త్వమ్‌ 
- నీవు, సర్వతోగామి - ७०6७ మీదను ప్రసరించునట్టియు, సాధకం చ- 
సాధించునట్టియును (७०9०8). 
తాత్పర్యము :- ఓ చెలికాడా! ఇదియంతయు నీ యందు సిద్ధమే. నాకు 1) 
వజ్రాయుధమును, 2) నీవును, ఇరువురును అస్త్రములు. వజ్రాయుధము 
తపోబలముచేత గొప్పవారియందు మందము. నీవు అందతిమీద ప్రసరించు 
నట్టియు, సాధించునట్టియును అగు (అస్రమవు). 
విభక్తులు/క్రియలు: - 1) సఖే-హే సఖే!, హే సఖాయౌ, హే సభాయః, ఇకారాన్త పుంలింగ సఖి 
శబ్దము, సంబోధన ప్రథమా విభక్తి ఏకవచనము, 2) NEEDS, ఏతే, ఏతాని, SE 
నపుంసకలింగ ఏతచ్చబ్దము, ప్రథమావిభక్తి ఏక వచనము, 3) సర్వమ్‌-సర్వమ్‌, సర్వే, సర్వాణి, 
అకారాన్న నపుంసకలింగ ७०५९०६०), ప్ర.ఏ., 4) త్వయి-త్వయి, యువయోః, యుషాసు, 
దకారాన్తపుంలింగ యుష్మచ్చబ్దము, స.ఏ., 5) ఉపపన్నమ్‌ - ఉపపన్నమ్‌, ఉపపన్ను ఉపపన్నాని, 
అకారాన్త నపుంసకలింగ ఉపపన్న శబ్దము, ప్ర.ఏ., 6) ఏవ, చ- అవ్యయములు, 7) మమ-మమ/ 
మే, ఆవయోః/నౌ, అస్మాకమ్‌/నః, దకారాన్తపులింగ అస్మచ్చబ్దము, షఏ., 8) కులిశమ్‌-కులిశమ్‌, 
కులిశే, కులిశాని, అకారాన్న నపుంసకలింగ కులిశశబ్దము, ప్ర.ఏ., 9) భవాన్‌-భవాన్‌, భవన, 
భవన్తః,తకారాన్త పుంలింగ భవత్‌ శబ్దము, ప్ర. ఏ., 10) ఉభే-నపుంసకలింగ “ఉభి శబ్దము, ప్రథమా 
ద్వివచనము, నిత్యం ద్వివచనాంతః 11) అగస్తే-అస్రమ్‌, ड्‌, ७|>९७,७७ण्ठ०$ నపుంసకలింగ అస్త 
శబ్దము, ప్ర.ద్వి,12) వజ్రమ్‌-వజమ్‌, ॐ, వజ్రాణి, ७५०००७ నపుంసకలింగ వజశబ్దము, ప్ర.ఏ., 
13) తపోవీర్యమహత్సు-... మహతి, ...మహతోః, ...మహత్సు, తకారాన్తపుంలింగ... మహత్‌శబ్దము, 
స.బ., 14) Seg eg, కుట్టే, కుణ్బాని, అకారాన్న నపుంసకలింగ కుణ్గశబ్దము, ప్ర.ఏ., 15) 
సర్వతోగామి-సర్వతోగామి, సర్వతోగామినీ, సర్వతోగామీని, ఇకారాన్త నపుంసకలింగ... గామిశబ్దము, 
ప్ర.ఏ., 16) సాధకమ్‌-సాధకమ్‌, సాధకే, సాధకాని, అకారాననపుంసకలింగ సాధకశబ్దము, (&.०. 
సమాసాలు: - 

1) తపోవీర్యమహత్సు-తపసః వీర్యమ్‌ (షత.) తపోవీర్యమ్‌, తపోవీర్యేణ, 

మహాన్తః (తృ.త.) తేషు. 

2) సర్వతోగామి-సర్వతః గచ్చతి (ఉపపదతత్సు) ఇతి తత్‌. 
సంధులు: - 

1) త్వయి +ఉపపన్నమ్‌ -త్వయ్యుపపన్నమ్‌ - ergs. 


44 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
ఇకో యణచి (సూ. 6-1-74). ఇ,ఉ,బు, ౧, వర్ణములకు అసవర్ణమైన అచ్చు 
పరముగానున్నప్పుడు క్రమముగా య్‌,వ్‌,ర్‌,ల(యణ్‌)అనునవి ఆదేశమగును. 
2) ఏతత్‌+ఉభే - ఏతదుభే - జశ్త్వసంధిః. 
8) మమ+అస్తే-మమాస్తే, సవర్ణదీర్షసంధిః, అకః సవర్ణ దీర్హ్య (సూ.6-1-97). 
4) భవాన్‌+చ - భవాంశ్చ - అనునాసికానుస్వారౌ రుత్వజ్బ. 
పదవ్యుత్పత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 

1) 2) భవాన్‌ - తకారాన్త పుంలింగః సర్వనామ 'భవత్‌” శబ్దః - మీరు, నీవు 
అను అర్థముతో- భాదీప్తౌ-అదాది-పరస్మైపది-ఆత్మనేపది - డవతుః। 
ప్ర - భవాన్‌ - భవనౌ - భవన్తః 
ద్వి - భవన్తమ్‌ - భవనా - భవతః 
భవాన్‌ - 'భాతోర్టవతుః-1-68’ ఇత్యుణాదిసూత్రేణ భాతోర్టవతు ప్రత్యయే 
డిత్త్వాట్టిలోపే చ “భవత్‌” శబ్దః తస్మాత్‌ సౌ '“అత్వసన్తస్యే' తి దీర్చే నుమి 
సులోపే సంయోగాన్తలోపః. 

0) భవన్‌ - శత్రనో “భవత్‌ శబ్దః (అగుట-అను ७०७) 
ప్ర - భవన్‌ - భవనౌ - భవన్తః 
ద్వి - భవన్తమ్‌ - భవనా - భవతః 
భవన్‌ - భూధాతోర్లటః శత్రాదేశే శపి గుణావాదేశయోః పరరూపే 'భవత్‌ 
22 శబ్దః । తస్మాత్‌ సౌ “అత్వసన్వ్వాభావేన దీర్భాల_భావాత్‌ నుమాదికార్యం 
పూర్వవత్‌॥ 
శ్లో తతః ప్రహస్యాపభయః పురందరం 
పునర్చభాషే తురగస్య రక్షితా । 
గృహాణ శస్త్రం యది సర్గ ఏష తే 
న ఖల్వనిర్జిత్య రఘుం కృతీ భవాన్‌! రఘువంశమ్‌ 3-51 
అలంకారము: - ఇందు SHR గలదని చెప్పదగును. 
అవతారికా:- నాహం కేవలం తవ వీర్యం జానామి కిన్తు మమ ప్రవృత్తిరపి 
తాద్భశీత్యాహ- 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 45 


శ్లో అవైమి తే సారమతః ఖలు త్వాం 
కార్యే గురుణ్యాత్మసమం నియోక్ష్యే। 
వ్యాదిశ్యతే భూధరతామవేక్ష్య 
కృష్ణేన దేహోద్వహనాయ శేషః॥ 13 


పదవిభాగము:- అవైమి, తే, సారమ్‌, అతః, ఖలు, త్వామ్‌, కార్యే, గురుణి, ఆత్మ 
సమమ్‌, నియోక్ష్యే, వ్యాదిశ్యతే, భూధరతామ్‌, అవేక్ష్య, కృష్ణేన, దేహోద్వహనాయ, 
శేషః 


అన్వయక్రమము:- హే సఖే! తే సారమ్‌ అవైమి। అతః ఖలు ఆత్మసమం త్వాం 
గురుణి కార్యే నియోక్ష్వే! కృష్ణేన భూధరతామ్‌ అవేక్ష్య శేషః దేహోద్వహనాయ 
వ్యాదిశ్యతే॥ 

ప్రతిపదార్థము:- హే సఖే! - ఓ చెలికాడా!, తే - నీయొక్క సారమ్‌ - బలమును, 
అవైమి - ఎటుగుదును, అతః ఖలు - కావుననే, ఆత్మసమమ్‌ - నా సరివాడవైన, 
త్వామ్‌ - నిన్నును, గురుణి - గొప్పదియగు, కార్యే - పనియందు, నియోక్ష్యే - 
నియోగించెదను, కృష్ణేన - విష్ణుమూర్తిచేత, భూధరతామ్‌ - భూమిని మోచు 
వాదగుటను, అవేక్ష్య - చూచి, శేషు - ఆదిశేషుడు, దేహోద్వహనాయ - శరీరమును 
దాల్బుటకు, వ్యాదిశ్యతే - నియోగింపబడుచున్నాడు. 

తాత్పర్యము :- ఓ చెలికాడా! నీ బలమును ఎజుగుదును, కనుకనే నా సరివాడవైన 
నిన్నును గొప్పపనియందు నియోగించెదను. విష్ణుమూర్తిచేత భూమిని మోచు 
వాడగుటను చూచి ఆదిశేషుడు శరీరమును దాల్చుటకు నియోగింపబడుచున్నాడు. 
విభక్తులు/క్రియలు:- 1) తే-తవ/కే, యువయోః/వామ్‌, యుష్మాకమ్‌/వః, దకారాన్తపుంలింగ 
యుష్మచ్చబ్దము, क॑. ఏ., 2) २४5-२४5, సారౌ, సారాన్‌, అకారాన్తపుంలింగసారశబ్దము, ద్విఏ., 
3) అవైమి-అవ+ఇ+లట్‌ - ఉత్తమపురుషైకవచనము, 4) అతః, ఖలు - అవ్యయములు, 5) 
ఆత్మసమమ్‌ -ఆత్మసమమ్‌, ఆత్మసమౌ, ఆత్మసమాన్‌, అకారాన్త పుంలింగ ఆత్మసమశబ్దము ద్విఏ., 
6) త్వామ్‌-త్వామ్‌/త్వా, యువామ్‌/వామ్‌, యుష్మాన్‌/వః, దకారాన్త పుంలింగయుష్మచ్చబ్దము, ద్వి.ఏ., 
7) గురుణి-గురుణి, గురుణోః, గురుషు, ఉకారాన్త నపుంసకలింగ గురుశబ్దము, సప్తమీ ఏకవచనము, 
8) కార్యే-కార్యే, కార్యయోః, కార్యేషు, అకారాన్త నపుంసకలింగ కార్యశబ్దము, సప్తమీ ఏకవచనము, 
9) నియోక్ష్యే - నిశయుజ్‌+ల్భట్‌, ఉత్తమపురుష ఏకవచనము, 10) కృష్ణేన - కృష్ణేన, కృష్ణాభ్యామ్‌, 
కృష్ణై, అకారాన్త పుంలింగ కృష్ణశబ్దము, తృ.ఏ., 11) భూధరతామ్‌-భూధరతామ్‌, భూధరతే, భూదరతాః 
ఆకారాన్త స్రీలింగ భూధరతా శబ్దము, ద్విఏ. 12) అవేక్ష్య-అవ+ఈక్ష+క్వా-ల్యబన్తము, 13) శేషః 


28 


46 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
-శేషః, శేషా, శేషాః, అకారాన్తపుంలింగ శేషశబ్దము, ప్ర. ఏ., 14) దేహోద్వహనాయ-దేహోద్వహనాయ, 
దేహోద్వహనాభ్యామ్‌, దేహోద్వహనేభ్యః, అకారాన్త నపుంసకలింగ దేహోద్వహనశబ్దము, చ.ఏ., 15) 
వ్యాదిశ్యతే - వ+ఆ+దిశ్‌, కర్మణి, ०७, ప్రథమపురుష ఏకవచనము. 

సమాసాలు: - 

1) ఆత్మసమమ్‌ - ఆత్మనా సమమ్‌ (తృ.త.) 
2) భూధరతామ్‌ - భువః ధరః (షత.) భూధరస్య భావః భూధరతా, తామ్‌! 
3) దేహోద్వహనాయ - దేహస్య ఉద్వహనమ్‌ (షత.) తస్మై 

సంధులు: - 1) గురుణి + ఆత్మసమమ్‌ - గురుణ్యాత్మసమమ్‌ - యణాదేశసంధిః 

పదవ్యుత్పత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 

1) కృష్ణు - 2) కర్షత్యరీన్‌ మహాప్రభావశక్త్యా । యద్వా కర్షతి ఆత్మసాత్‌ కరోతి 
ఆనందత్వేన పరిణమయతి భక్తానాం మనః ఇతి యావత్‌! 'కర్చేర్వర్ణే ఇతి 
బాహులకాత్‌ వర్ణం వినాపి 68 ణత్వం చ 1 యద్వా కర్షతి సర్వాన్‌ స్వకుక్షౌ 
ప్రలయకాలే - కర్షణాత్‌ 'కృష్ణో రమణాద్‌ రామో వ్యాపనాద్‌ విష్ణుః ఇతి 
శ్రుతేస్తథాత్వమ్‌. 

b) శ్లో కృషిర్భ్ళూవాచకః శబ్లో ణశ్చ 0८९७७००७४४ 

కృష్ణ సద్భావయోగాచ్చ కృష్ణో భవతి సాత్వతః॥। -ఇతి మహాభారతే 5-70-5 
०) శ్లో॥ ఉచ్చస్థాః శశిభామచాన్టిశనయో లగ్నం వృషో లాభగో 

జీవః సింహతులాలిషు క్రమవశాత్‌ పూషోశనోరాహవః। 

నైశీథః సమయో౭_ష్టమీ బుధదినం బ్రహ్మర్జమత్రక్షణే 

శ్రీకృష్ణా భిధమమ్బుజేక్షణమభూదావిః పరం బ్రహ్మ తత్‌॥ 

- ఇతి ఖమాణిక్యే జ్యోతిర్‌గంధే. 

9) శో అథ భాద్రపదే మాసి కృష్ణాభ్యాం కలౌ యుగే! 

అష్టావింశతిమే జాతః కృష్ణోల_సౌ దేవకీసుతః॥ -ఇతి బ్రహ్మపురాణే. 
ల శ్లో॥ విష్ణుః కృష్ణః కేశవో మంజుకేశీ 

శ్రీవత్సాజ్య శ్రీపతిః పీతవాసాః। 

విష్వక్సేనో విశ్వరూపో మురారిః 

శౌరిః శార్జీ పద్మనాభో ముకున్దః॥ 21 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 


శ్లో గోవిందో ధరణిధరః సుపర్ణకేతు - 

ర్వైకుణ్లో జరశయనశ్చతుర్భుజశ్చ। 

దైత్యారిర్మధుమధథనో రథాజ్ఞపాణి - 

ర్లాశార్హః క్రతుపురుషో వృషాకపిః స్యాత్‌! 22 
శో జనార్దనాధోక్షజవాసుదేవం దామోదరం శ్రీధరమచ్యుతం చ। 

ఉపేన్టమిన్హావరజం చ బభ్రుం హరిం హృషీకేశముదా హరన్తి॥ 23 
ढगा ఆత్మభూః 29७65०5 8280 విష్టర[శ్రవాః। 


నారాయణో జగన్నాథో వనమాలీ గదాధరః॥ 24 
శో। సనాతనో 888 శమ్బ్ముర్విధిర్వేధా १७१९९३३ 
కైటభారిరజో జిష్టుః కంసజిత్పురుషోత్తమః॥ 25 


.. అని “కృష్ణ శబమునకు 'హలాయుధకోశము” 56 నామములను ఎర్మొన్నది 
న్‌ స్ట చేతవెన్నముద్ద చెంగల్వపూదండ 
బంగరు మొలతాడు పట్టుదట్టి 
సందెతాయెతులును సరిమువ్వగజ్జెలు 
చిన్నికృష్ణ! నిన్ను చేరి Fo 
అని ७ భగవన్నామమును ఆ రూపముతో పసితనమునుండే దైవస్వరూపులగు 
సిపిల్లలకు మనసారా మాతృమూర్తులు వసబోసినట్లుగా వారి మనస్సుల్లో 
స్థిరీకరించుతారు. మాతృమూర్తులకు నమస్సులు. 
8) శో! యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్టో ధనుర్ధరః। 
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ॥ -అని భగవద్గీత 18-78 
h) శ్లో; వాచకః ప్రణవో యస్య క్రీడావస్త్వఖిలం జగత్‌! 
శ్రుతిరాజ్ఞా వపుర్ణానం తం వన్దే దేవకీసుతమ్‌॥ -అని కృష్ణకర్ణామృతమ్‌ 
1) శ్లో॥ వసుదేవసుతం దేవం - కంసచాణూరమర్దనమ్‌। 
దేవకీపరమానందం - కృష్ణం వందే జగద్దురుమ్‌॥ -అని కృష్ణాష్టకమ్‌ 
)) చందనచర్చితనీలకలేబరపీతవసనవనమాలీ 
కేళిచలన్మణికుండలమండిత గండయుగస్మితశాలీ 
హరిరిహముగ్గవధూనికరే - విలాసిని విలసతి కేళిపరే (ధ్రువమ్‌! 
- అని గీతగోవిందము - ప్రథమసర్గము - అష్టపది 4.1 





47 


24 


48 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
“శ్రీకృష్ణడు తన నల్లనిదేహమునిండ చందన మలందికొని పీతాంబరమును 
వనమాలను ధరించినవాడై క్రీడలయందలి సంభ్రమమువలన చెవులనుండు 
మణికుండలములు గండన్థలములయందు తాండవమాడుచుండగా 
విలాసవతులును ముగ్ధలునగు ప్రియురాండ్ర గుంపులో చేరి విలాసముగ 
నున్నాడు.” 

ఓ) శ్లో; జయతు జయతు దేవో దేవకీనందనో£ యం 

జయతు జయతు కృష్ణో వృష్టివంశప్రదీపః। 
జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో 
జయతు జయతు పృథ్వీభారనాశో ముకుందః॥। - అని ముకుందమాలా. 
1) శా! ఉరసా మనసా దృష్ట్యా పరిష్వజ్య ముహుర్ముహుః 
కృతకృత్యాస్తదాత్మానం కృష్ణం మత్వా సమాస్థితాః॥ 
- అని శ్రీకృష్ణలీలాతరంగిణి - 8వ తరంగము-24 
'వక్షస్థలముతోను, మనస్సుతోను, చూపుతోను పలుమార్లు ఆ శ్రీకృష్ణుని 
ఆలింగనము చేసికొంటూ కృష్ణునకును తమకును భేదములేదని 
నిశ్చయించుకొని ఆనందము పొందుచు - ఆ గోపికలు తన్మయత్వము 
నొందిరి. 
1) 50. యం దేవం దేవకీదేవీ వసుదేవాదజీజనత్‌। 
భూమేశ్చ బ్రహ్మణో 586 దీప్తమగ్నిమివారణిః॥ 
- అని భీష్మస్తవరాజము - 31 
ఆ॥వె॥ అరణి నగ్నవొడము కరణి దేవకియందు 
విప్రకర్మయజ్ఞవేదగుప్తి 
కై జనించె నెవ్వ డవ్వసుదేవనం 
దను భజంతు నేకతానిరూడి. 

1) “కృష్ణాయ దేవకీపుత్రాయ” 
“కృష్ణేన శతబాహునా” 
“కృష్ణాదిపంచనామభికి” 
“కృష్ణగోపీనాం జల క్రీడాసు” 
“గోపాలతపనం కృష్ణమ్‌” 


- అని 'తిక్కనార్యుని” ఆంధ్రానువాదము. 
అని ఛాందోగ్యోపనిషత్‌ 3.17.6 

అని మహానారాయణోపనిషత్‌ 4-5 

అని వాసుదేవోపనిషత్‌ 2 

అని గోపీచందనోపనిషత్‌ -5 

అని ముక్తికోపనిషత్‌ 1-39 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 49 
0) అనంతుడు” - ఆదిమధ్యాంతరహితుని - గూర్చి చెప్పుట అసాధ్యము. 
భారత భాగవతాది పురాణ పఠనము చేయుదురుగాక. 
11. శేషః - శ్లో భోగిభోగాసనాసీనం దదృశుస్తం దివౌకసః 
తతృణామణ్ఞలో దర్శ్చిర్మణిద్యోతితవి గ్రహమ్‌॥। - ర.వం. 10-7 
“దేవతలందరు ఆదిశేషుని శరీరమునే ఆసనముగా చేసికొని, కూర్చొనియున్న 
వాడును, ఆతని పడగలవరుసపైనుండి మెజయుచున్న మణులచేత ప్రకాశింపజేయ 
బడిన శరీరముగలవాడగు ఆ విష్ణుమూర్తిని గాంచిరి.” 
క్రియాదర్శము:- 1. 1) అవైమి-అవ-ఉపసర్గ, ఇణ్‌ (ఇ) గతౌ (వెళ్లుట), సకర్మకమ్‌, 
అనిట్‌, 552३56, లట్‌ - ఉత్తమపురు షైకవచనము. 
రూపాలు:- అవ+ఏమి-అవైమి, అవ+ఇవః - అవేవః, అవ+ఇమః-అవేమః 
2) నియోక్ష్యే-ని -ఉపసర్ణ, యుజ(యుజ్‌) సమాధా, (చిత్తవృత్తినిరోధము) అకర్మకమ్‌, 
అనిట్‌, ఆత్మనేపదీ, లృట్‌ - ఉత్తమపురు షైకవచనము. 
రూపాలు:- నియోక్ష్యే - నియోక్ష్యావహే - నియోక్ష్యామహే. 
3) వ్యాదిశ్యతే-వి, ఆ, ఉపసర్ణలు. దిశ్‌ (అతిసర్దనే). సకర్శకమ్‌, అనిట్‌, ఉభయపదీ, 
కర్మణిప్రయోగము. 
రూపాలు: - వ్యాదిశ్యతే - వ్యాదిశ్యేతే - వ్యాదిశ్య నె. 


అవతారికా: - నియోగాజ్లీకారం సిద్ధవత్‌ కర్తుమాహ - ఆజ్ఞయొక్క అంగీకారమును 
సిద్ధపజచుటకు చెప్పుచున్నాడు. 
శ్లో ఆశంసతా బాణగతిం వృషాజ్మే 
కార్యం త్వయా నః ప్రతిపన్నకల్పమ్‌। 
నిబోధ యజ్లాంశభుజామిదానీ - 
me 

ముచ్చెర్దిషామీప్పితమేతదేవ॥। 14 
పదవిభాగము:- ఆశంసతా, బాణగతిమ్‌, వృషాజ్బ కార్యమ్‌, త్వయా, నః, ప్రతిపన్న- 
కల్పమ్‌, నిబోధ, యజ్ఞాంశభుజామ్‌, ఇదానీమ్‌, ఉచ్చె ద్విషామ్‌, ఈప్పితమ్‌, 
ఏతత్‌, ఏవ. 


25 


50 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


అన్వయ[క్రమము:- వృషాజ్మే బాణగతిమ్‌ ఆశంసతా త్వయా నః కార్యం 
ప్రతిపన్నకల్పమ్‌ । ఇదానీమ్‌ ఉచ్చెర్టిషాం యజ్ఞాంశభుజామ్‌ ఈప్సితమ్‌ ఏతత్‌ 
ఏవ నిబోధ. 
ప్రతిపదార్థము: - వృషాబ్మే - శివునిమీదికి, బాణగతిమ్‌ - బాణప్రసారమును, 
ఆశంసతా - చెప్పుచున్న త్వయా - నీచేత, నః - మా, కార్యమ్‌ - పని, ప్రతిపన్న 
కల్పమ్‌ - పూనుకొనబడినట్లే (అయినది), ఇదానీమ్‌ - ఇప్పుడు, ఉచ్చెర్టిషామ్‌ - 
గొప్పశత్రువులు గల, యజ్ఞాంశభుజామ్‌ - దేవతలకు, ఈప్పితమ్‌ - కోరిక, ఏతత్‌+ 
ఏవ - ఇదియే, నిబోధ - తెలిసికొనుము. 
తాత్పర్యము :- శివునియందు బాణప్రసారమును చెప్పుచున్న నీచేత మా పని 
పూనుకొనబడినట్లే యైనది. ఇప్పుడు గొప్పశత్రువులుగల దేవతలకు కోరిక ఇదియే. 
తెలిసికొనుము. 
పాఠాన్తరములు :- ఉచ్చెద్దిషామ్‌ - ఉచ్చెస్తరామ్‌. 
విభక్తులు/క్రియలు: - 1) వృషాంకే-వృషాంకే, వృషాంకయోః, వృషాంకేషు, అకారాన్త పుంలింగ 
వృషాంకశబ్దము, సప్తమీవిభక్తి-ఏకవచనము, 2) బాణగతిమ్‌-బాణగతిమ్‌, బాణగతీ, బాణగతీః, 
ఇకారాన్త స్రీలింగబాణగతి శబ్దము ద్విఏ., 3) ఆశంసతా-ఆశంసతా, OS, ఆశంసద్భిః, 
నకారాన్త పుంలింగ ఆశంసన్‌ శబ్దము, తృ.ఏ., OR ప్రథమాఏకవచనము, 4) త్వయా - త్వయా, 
యువాభ్యామ్‌, न, దకారాన్తపుంలింగ యుష్మచ్చబ్దము, తృ.ఏ., 5) నః-మమ/మే, ఆవయోః 
/నౌ, అస్మాకమ్‌/నః, దకారాన్తపుంలింగ అస్మచ్చబ్దము, ష.బ. 6) కార్యమ్‌ -కార్యమ్‌, కార్యే, కార్యాణి, 
७०००७ నపుంసకలింగ కార్యశబ్దము, ప్ర.ఏ., 7) ప్రతిపన్నకల్పమ్‌ - ...కల్పమ్‌, ...కల్పే, ...కల్పాని, 
७६०००७ నపుంసకలింగ .... కల్పశబ్దము, ప్ర.ఏ., 8) ఇదానీమ్‌, ఏవ- అవ్యయములు, 9) ఉచ్చెర్టిషామ్‌ 
- ఉచ్చెర్దిషః, ఉచ్చెర్ద్విషోః ఉచ్చెర్టిషామ్‌, షకారాన్తపుంలింగ ఉచ్చెర్దిష్‌ శబ్దము, షబ., 10) 
యజ్ఞాంశభుజామ్‌ ¬. . . ६०६२३, ...భుజోః, ...భుజామ్‌, జకారానపుంలింగ యజ్ఞాంశభుజ్‌శబ్దము, ४. ७. 
11) ఈప్సితమ్‌-ఈప్పితమ్‌, ఈప్పితే, 88828०6), అకారాన్త నపుంసకలింగ ఈప్పితశబ్దము, ప్ర.ఏ., 
12) ఏతత్‌-ఏతత్‌, ఏతే, ఏతాని, దకారాన్త నపుంసకలింగ ఏతచ్చబ్దము, ప్ర.ఏ., 13) నిబోధ-క్రియ-ని+ 
బుధ్‌, లోట్‌, మధ్యమపురుషైకవచనము. 
సమాసాలు: - 

1) వృషాబ్మే - వృషు అంకః యస్య (బహువ్రీహి) సః, తస్మిన్‌. 

2) బాణగతిమ్‌ - బాణానాం గతిః (షత.) బాణగతిః, తామ్‌. 

3) ఉచ్చెర్టిషామ్‌ - ఉచ్చెర్టిషః యేషామ్‌ (బహువ్రీహి) తే, తేషామ్‌. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 51 
4) యజ్ఞాంశభుజామ్‌ - యజ్ఞస్య అంశ (४६.७. ) యజ్ఞాంశః, యజ్ఞాంశం 
६००७४७ (८७ ?). ), యజ్ఞభుజః తేషామ్‌. 
సంధులు: - 
1) ఏతత్‌+ఏవ - ఏతదేవ - జశ్త్వసంధిః (రులాం జశో౭ నే - 90०, 8. 2. 39) 
పదవ్వుత్పత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) వృషాంకః - 1. a) వృషోం_జ్యో ధ్వజచిహ్నం యస్య - శివః 
0) శ్లో పీతే గరే వృషాంకేణ ప్రీతస్తేల_ మరదానవాః। 
మమన్ధస్తరసా సిన్ఫుం హవిర్ధానీ తతో౭_ భవత్‌॥ 
శివుడు - విషపానముచేసినంతట దేవదానవులిరువురు మిగుల ముద 
మందిన వారై నూతనోత్సాహముతో సముద్రమంథనము నారంభించిరి. 
దీని ఫలితముగ సురభిగోవు బయల్వెడలెను. 
0) శ్లో; ఈశానః శశిశేఖరః పశుపతిః శూలీ శివః శంకరః 
నీలగ్రీవో వహ్నిరేతాః పినాకీ భీమో భర్గః కృత్తివాసా వృషాంకః॥ 12 
శ్లో అహిర్చుధ్నో విరూపాక్ష శిపివిష్టో గణాధిపః 
గంగాధరో మహాదేవో మృడః స్యాన్నీలలోహితః॥ 13 
అని 'హలాయుధకోశము” 45 నామములను పేర్కొన్నది. 
9) శో ఉమావృషాజ్కౌ శరజన్మనా యథా 
యథా జయన్తేన శచీపురనరౌ | 
తథా నృపః సా చ సుతేన మాగధీ 
నననతుస్తత్సదృశేన తత్సమౌ ॥ - రఘువంశమ్‌- 3.23 
“పార్వతీపరమేశ్వరులు - కుమారస్వామిచేతవలెను, శచీదేవేంద్రులు - 
జయంతునిచేతను వలెను, ఆ పార్వతీపరమేశ్వర - శచీదేవేంద్రులతో 
సమానులైన సుదక్షిణాదిలీపులు - ఆ కుమారస్వామితోను, జయంతునితోను 
సమానుడైన తమ “రఘువు” అను పేరుగల పుత్రునితో కూడి ఆనందించిరి.” 
Il. “eకా భద్రో 2550 బుషభో వృషభో వృషూ ఇతి | 
“కలజ్మాబ్బో లాఇ్ళునం చ చిహ్నం లక్ష్మ చ లక్షణమ్‌” ఇతి 1 


26 


52 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
“958, సమృతీదానీమధునా సామృతం తథా” ఇతి చామరః। 
శంసతేర్చహుపష్ప్వర్ధేషు ప్రయోగో భవతి తథా చోక్తమ్‌ - 
శ్లో; ७5०४७ స్యాదిచ్చాయాం శంసతీతి స్తుతౌ భవేత్‌ । 

హింసాయాం శంసతీచ్చాయామాశాస్తే 5०8 శాసనే ॥ ఇతి। 
క్రియాదర్భము: - నిబోధ - బుధ(బుధ్‌) అవగమనే (తెలిసికొనుట) భ్వాదిప్రకరణమ్‌, 
సకర్శకమ్‌, ७७, 5526, లోట్‌ - మధ్యమపురు షైకవచనము - ని-ఉపసర్గ. 
రూపాలు:- నిబోధ / నిబోధతాత్‌ - నిబోధతమ్‌ - నిబోధత. 


అవతారికా:- శంకర విషయాభిలాషమేవ స్ఫుటయతి- శంకరుడు ఆత్మధ్యాన 
నిష్టుడైన దానిని ప్రకటించుచున్నాడు. 
శ్లో అమీ హి వీర్యప్రభవం భవస్య 

జయాయ సేనాన్యముశన్తి దేవాః। 

సచ త్వదేకేషునిపాతసాధ్యో 

७००५६६७१८५ యోజితాత్నా॥ 15 
పదవిభాగము:- అమీ, హి, వీర్యప్రభవమ్‌, భవస్య, జయాయ, సేనాన్యమ్‌, ७४४), 
దేవాః, సః, చ, త్వదేకేషునిపాతసాధ్యః, (१३४६०३, బ్రహ్మణి, యోజితాత్నా। 
అన్వయక్రమము:- హి అమీ దేవాః జయాయ భవస్య వీర్యప్రభవం సేనాన్యమ్‌ 
ఉశన్తి | (७९७६०० బ్రహ్మణి యోజితాత్మాస చ త్వదేకేషునిపాతసాధ్యః (అస్తి) । 
ప్రతిపదార్థము: - హి-ఎందువలనననగా!, అమీ-ఈ, దేవాః-దేవతలు, జయాయ- 
జయముకొటకు, భవస్య-శివునియొక్క, వీర్యప్రభవమ్‌ -తేజస్సువల్ల జనించిన, 
సేనాన్యమ్‌-సేనానాయకుని, ఉశన్తి-కోరుచున్నారు, (०९६४६००३ - 6११३७6 
మన్రములకును, హృదయాది మన్రములకును స్థానమగు, బ్రహ్మణి-తన తత్త్వము 
నందు, యోజితాత్మా-కూర్చబడిన చిత్తముగలవాడైన, స చ-ఆ శివుడును, త్వదేకేషు 
నిపాతసాధ్యః-నీయొక్క ఒక్క బాణముయొక్క దెబ్బచేత సాధ్యుడు. 
తాత్పర్యము: - ఎందువలనననగా? ఈ దేవతలు జయముకొటబకు శివునియొక్క 
తేజస్సువలన జనించిన సేనానాయకుని కోరుచున్నారు. సద్యోజాతాదిమన్తములకు 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 53 
హృదయాదిమన్రములకును స్థానమగు తన తత్త్వమునందు కూర్చబడిన చిత్తము 
గలవాడైన ఆ శివుడును నీయొక్క ఒక్క బాణపుదెబ్బచేత సాధ్యుడు. 
పాఠాన్తరములు :- సాధ్యో - 56% 

విభక్తులు/క్రియలు:- 1) హి,చ-అవ్యయములు, 2) అమీ-అసౌ, అమూ, అమీ, సకారాన్త 
పుంలింగ అదశ్శబ్దము, (४.७., 3) దేవాః-దేవః, దేవౌ, దేవాః, అకారాన్త పుంలింగ దేవశబ్దము, 
ప్ర.బ., 4) జయాయ-జయాయ, జయాభ్యామ్‌, జయేభ్యః, అకారాన్త పుంలింగ జయశబ్దము, చ.ఏ., 
5) భవస్య- భవస్య, భవయోః, భవానామ్‌, అకారాన్త పుంలింగ భవశబ్దము, ష ఏ., 6) వీర్యప్రభవమ్‌- 
వీర్యప్రభవమ్‌, వీర్యప్రభవా, వీర్యప్రభవాన్‌, ७छण्ठ పుంలింగ వీర్యప్రభవ శబ్దము, ద్వి.ఏ., 7) 
సేనాన్యమ్‌-సేనాన్యమ్‌, సేనాన్యౌ, సేనాన్యః, ఈకారాన్త పుంలింగ సేనానీశబ్దము, ద్వి ఏ. ప్రధీశబ్దవత్‌, 
8) ఉశన్తి-క్రియ-వశ్‌+లట్‌- ప్రథమపురుషబహువచనము, 9) (బ్రహ్మాబ్ఞభూః-బ్రహ్మాజ్ఞభూః, (धुळ 
భువౌ, బ్రవ్మాబ్బభువః, ఊకారాన్త పుంలింగ (७0६०१ శబ్దము, ప్ర.ఏ.,10) బ్రహ్మణి - బ్రహ్మణి, బ్రహ్మణోః 
బ్రహ్మసు, నకారాన్త పుంలింగ బ్రహ్మన్‌శబ్దము, స.ఏ., 11) యోజితాత్మా-యోజితాత్మా యోజితాత్మానౌ, 
యోజితాత్మానః, నకారాన్త పుంలింగయో...ఆత్మన్‌ శబ్దము, ప్ర.ఏ., 12) త్వదేకేషునిపాతసాధ్యః 
-....సాధ్యః.... సాధ్యా, us సాధ్యాః, ७६०००७ పుంలింగ ...సాధ్యశబ్దము, ప్ర.ఏ. 

సమాసాలు: - 

1) వీర్యప్రభవమ్‌ - వీర్యాత్‌ ప్రభవతీతి (ఉపపదతత్సు) సః, తమ్‌. 

2) బ్రహ్మాబ్బభూః - బ్రహ్మణః అంగాని (షత. ) (७९६०७), (బ్రహ్మోజ్లేభ్యో భవతి 
(ఉపపదతత్సు.) ఇతి (७०५६६१४. 

3) యోజితాత్మా - యోజితః ఆత్మా యేన (బహువ్రీహి) సః। 

4) త్వదేకేషునిపాతసాధ్యః - ఏకళ్ళ అసౌ ఇషుః (కర్మధా.) ఏకేషుః, తవ ఏకేషుః 
(షత.) త్వదేకేషుః, త్వదేకేషోః నిపాతః (షత.) త్వదేకేషునిపాతః, త్వదేకేషు 
నిపాతేన సాధ్యః (తృ.త. ). 

సంధులు: - 
1) సాధ్యః + బ్రహ్మోజ్ఞభూః- సాధ్యో బ్రవ్మాబ్బభూః - ఉత్తాదేశసంధిః. 
2) ७६४६५०३ + (బ్రహ్మణి - అబ్ఞభూ(ర్పహ్మణి - విసర్గసంధిః. 
పదవ్వుత్పత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్య ప్రయోగాలు: - 
1) బ్రహ్మోజ్ఞభూః-సద్యోజాతాతి మన్రములకు, హృదయాది మన్రములకును స్థానము. 
- రుద్రపబ్బుముఖధ్యానమ్‌ - 

a) సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమోనమః। భవే భవే నాతిభవే 

భవస్వమామ్‌ । భవోదృవాయ నమః - తై.ఆ. 10 ప్ర. 48-44 అను. 


54 


మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


- సద్యోజాతముఖధ్యానమ్‌ - 

శ్లో; ప్రాలేయాచలచంద్రకుందధవళం - గోక్షీరఫేనప్రభం 

భస్మాభ్యక్తమనంగదేహదహన ¬ జ్వాలావళీలోచనమ్‌। 

(७२०७०७०००४ స్తుతిపరై - రభ్యర్చితం యోగిభిః 

४0० హం సకలం కలంకరహితం - స్థాణోర్ముఖం పశ్చిమమ్‌॥ 
1) హమవత్సర్వము, 2) చంద్రుడు, 3) మొల్లపూవు - వీనివలె తెల్లనిదియు, 
ఆవుపాలమీదినురుగువలె తెల్లనికాంతి కలదియు, విభూతిపూయ 
బడినదియు, మన్మథునిశరీరమును దహించు జ్వాలలపంక్తితో నిండిన కన్ను 
కలదియు, స్తోత్రము చేయుచున్న బ్రహ్మేంద్రాది దేవసమూహముచేతను, 
యోగులచేతను శ్రద్ధతో అర్చించబడుచున్నదియు, కళంకరహితమును, 
నిండుదనముతో కనబడుచున్నదియును అగు శివుని పశ్చిమముఖమును 
నమస్మరించుచున్నాను. 'సత్త్వగుణప్రధానము ఇట స్తుతింపబడినది. 
ఓం నమో భగవతే రుద్రాయ - ఓం శిం పశ్చిమముఖాయ నమః। 


0) “వామదేవాయ నమో po నమో రుద్రాయ నమః కాలాయ నమః 


కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలప్రమథనాయ నమ 
స్సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః॥” తై.ఆ. 10ప్ర-43-44అను. 
- వామదేవముఖధ్యానమ్‌ - 

हणा గౌరం కుంకుమపంకిలం సుతిలకం - వ్యాపాణు గణ్ఞస్థలం 

భ్రూవిక్షేప కటాక్షవీక్షణలస-త్సంసక్తకర్ణోత్సలమ్‌। 

® 211० బీమృఫలాధరప్రహసితం - నీలాలకాలంకృతం 

వన్దే పూర్ణశశాంకమణ్దలనిభం - వక్రం హరస్యోత్తరమ్‌।। 
గౌరవర్ణము కలదియు, కుంకుమపూబూతతో బురదకలదియు, చక్కని 
తిలకము కలదియు, మిక్కిలిగా అంతటను తెల్లనగు చెక్కిలి ప్రదేశము 
కలదియు, కనుబొమలకదలికలచే - కడగంటి చూపులచే ప్రకాశించునదియు 
చెవికి అలంకారముగనున్న తెల్లకలువపూవుకలదియు, నల్లని ముంగురులచే 
అలంకరింపబడినదియు, నిండుచంద్రమండలమువలె ప్రకాశించునదియు 
అగు శివుని ఉత్తరపుముఖమును నమస్మరించుచున్నాను. “గుణత్రయ 
మిశ్రమము ఇట స్తుతింపబడినది. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 


ఓం నమో భగవతే రుద్రాయ - ఓం వామ్‌ ఉత్తరముఖాయ నమః। 
०) అఘోరేభ్యో౭ థ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః। సర్వతశ్శర్వ సర్వేభ్యో నమస్తే 
అస్తు రుద్రరూపేభ్యః॥ (తై.ఆ.10 ప్ర.43-44) 
- అఘోరముఖధ్యానమ్‌ - 

శ్లో॥ కాలాభ్ర భ్రమరాజ్ఞానద్యుతినిభం - వ్యావృత్తపింగేక్షణం 

కర్ణోద్భాసితభోగిమస్తకమణి - ప్రోద్భిన్నదంష్టాజ్మురమ్‌। 

సర్పప్రోతకపాలశుక్తిశకల - వ్యాకీర్ణసంచారగం 

వన్దే దక్షిణమీశ్వరరస్య కుటిల - (భ్రూభబ్దరౌద్రం ముఖమ్‌॥ 
నల్లనిమేఘములయు, తుమ్మెదలయు, కాటుకలయు కాంతివంటి కాంతితో 
బాగుగ ప్రకాశించునదియు, మిక్కిలి తిరుగుచుండు పసిమితోకూడిన 
०७००७० కల కన్నులు కలదియు, 8०७७०४७००७ బాగుగ ప్రకాశించు 
చుండు సర్పములశిరస్సులందలి మణులతో DBS కనబడుచుండు 
కోరలమొలకలుకలదియు, సర్పములతో కూర్చబడిన కపాలములయు, 
ముత్తెపు చిప్పల ముక్కలతో కలుగు కదలికలను పొందినదియు, వంకరలుగా 
నున్న కనుబొమలముడులతో భయంకరమును అగు శివుని దక్షిణముఖమును 
నమస్మరించుచున్నాను. 'తమోగుణప్రధానముఇట స్తుతింపబడినది. 
ఓం నమో భగవతే రుద్రాయ - ఓం మం దక్షిణముఖాయ నమః। 
తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి । తన్నో రుద్రః ప్రచోదయాత్‌! 
(తై.ఆ.10 &.43-44 అను.) 

- తత్పురుషముఖధ్యానమ్‌ - 

శ! సంవర్తాగ్నితటి త్రదీప్తకనక = ప్రస్పర్థితేజోమయం 

గమ్బీరధ్వని మి(శితోగదహన - ప్రోద్భాసితామాధరమ్‌। 

అర్ధేన్దుద్యుతిలో లపింగళజటా = భారప్రబద్దోరగం 

వన్దే సిద్ధసురాసురేంద్రనమితం - పూర్వం ముఖం ००७७४ 
ప్రలయాగ్నితేజముతోను, ప్రలయకాలపు మెజిపులతేజములతోను బాగుగ 
కలిగిన బంగరు కాంతితోను పోటీపడుతేజముతో నిండినదియు, గంభీర 
ధ్వనితో మిశ్రితము అగుటతోపాటు భయంకరాగ్నివలె మిక్కిలి ప్రకాశించు 


~ 


55 


28 


56 


ప 


మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


ఎట్టని పెదవికలదియు, అర్ధచంద్రకాంతితో మెజియు పింగళవర్ణజటల 
గుంపును దానిని పరివేష్టించిన సర్పములును కలదియును, సిద్దులచేతను, 
సురాసురులచేతను నమస్మరింపబడుచుండునదియు అగు శివునితూర్చు 
ముఖమును నమస్మరించుచున్నాను. “రజోగుణ ప్రధానము” ఇట స్తుతింప 
బడినది. 

ఓం నమో భగవతే రుద్రాయ - ఓం నం పూర్వముఖాయ 695 


6) ఈశానస్సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతి (८५१७ 


ధిపతి ర్రహ్మా శివో మే ఆస్తు సదాశివోమ్‌! (తై.ఆ. 10 ప్ర.43-44 అను.) 
- ఊర్థ్వముఖధ్యానమ్‌ - 

శ్లో _ వ్యక్తావ్యక్తగుణేతరం సువిమలం షట్రింశతత్స్వ్వాత్మకం 

తస్మాదుత్తరతత్త్వమక్షరమితి - ధ్యేయం సదా యోగిభిః। 

వన్దే తామసవర్ణితం త్రిణయనం - సూక్ష్మాతిసూక్షాత్సరం 

శాన్తం పజ్బుమమీశ్వరస్య వదనం -ఖవ్యాప్తితేజోమయమ్‌॥ 
వ్యక్తావ్యక్తములనెడి రెండు విధములగు గుణములు కల రూపముకంటె 
ఇతరమును, అతినిర్మలమును, 85 తత్త్వములును తన ఆత్మగా కలదియును 
వాటికంటెను ఆవలితత్త్వము, అక్షరతత్త్వము అని యోగులచేత నిత్యము 
ధ్యానించబడునదియు, తామసలక్షణములచే వదలబడినదియు, మూడు 
కన్నులు కలదియు సూక్ష్మాతిసూక్ష్మము కంటెను ఉత్కృష్టమును, 
ఆవలిదియును, ఆకాశమంతట వ్యాపించు తేజముతో నిండినదియు, శాంత 
రూపమును అగు శివుని పంచమ(ఊర్హ్వ)ముఖమును నమస్మరించు చున్నాను. 
“గుణాతీతప్రధానము ఇట స్తుతింపబడినది. 
ఓం నమో భగవతే రుద్రాయ - ఓం యమ్‌ ఊర్థ్వముఖాయ నమః। 
ఇక “న్యాసము” వీటినిగుతించి “'మహాన్యాసమంత్రవ్యాఖ్య” చూడదగును. 


క్రియాదర్శము: - ఉశన్తి - అదాదిప్రకరణమ్‌ (2), వశ (भटः). సేట్‌, సకర్శకమ్‌, 
రస్మై పదీ, లట్‌ ప్రథమపురుషబహువచనము. 


రూపాలు:- వష్టి - ఉష్టు - ఉశన్తి. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 57 


శ్లో తస్మై హిమాద్రేః ప్రయతాం తనూజాం 
యతాత్మనే రోచయితుం యతస్వ। 
యోషిత్సు తద్వీర్యని షేకభూమిః 
సైవ క్షమేత్యాత్మభువోపదిష్టమ్‌।। 16 


పదవిభాగము:- తస్మై హిమాద్రేః ప్రయతామ్‌, తనూజామ్‌, యతాత్మనే, 
రోచయితుమ్‌, యతస్వ, యోషిత్సు, తద్వీర్యని షేకభూమిః, సా, ఏవ, క్షమా, ఇతి, 
ఆత్మభువా, ఉపదిష్టమ్‌। 


అన్వయక్రమము:- యతాత్మనే తస్మై ప్రయతాం హిమాద్రేః తనూజాం రోచయితుం 
యతస్వ యోషిత్సు తద్వీర్యని షేకభూమిః సా ఏవ క్షమా ఇతి ఆత్మభువా ఉపదిష్టమ్‌। 


ప్రతిపదార్థము: - యాతాత్మనే-నియతచిత్తుడగు, తస్కై-ఆ శివునికొజికై, ప్రయతామ్‌ 
-శుద్దురాలయిన, హిమాద్రేః-హిమవత్పర్వతముయొక్క తనూజామ్‌ -పుత్రికను, 
రోచయితుమ్‌ -ఇష్టురాలినిగా చేయుటకు, యతస్వ-యత్నింపుము, యోషిత్సు- 
స్త్రీలలో, తద్వీర్యనిషేకభూమిః-ఆ శివతేజఃక్షరణమునకు క్షేత్రము, సా ఏవ-ఆ 
పార్వతియే, క్షమా-సమర్ధురాలు, ఇతి-అని, ఆత్మభువా- బ్రహ్మదేవునిచేత, ఉపదిష్టమ్‌ 
-చెప్పబడినది. 

తాత్పర్యము: - నియతచిత్తుడగు ఆ శివునికొజికై శుద్దురాలయిన హిమవత్పర్వతము 
యొక్క పుత్రికను ఇష్టురాలినిగా చేయుటకు యత్నింపుము. స్త్రీలలో ఆ శివ తేజః 
క్షరణమునకు క్షేత్రము ఆ పార్వతియే STD అని ७५००७७७ 
చెప్పబడినది. 

విభక్తులు/క్రియలు: - 1) యతాత్మనే-యతాత్మనే, యతాత్మభ్యామ్‌, ००७०४, నకారాన్తపుంలింగ 
“'యతాత్మన్‌” శబ్దము, చ.ఏ., 2) తస్క్మై-తస్మై, తాభ్యామ్‌, తేభ్యః, దకారాన్త పుంలింగ తచ్చబ్దము, 
చ.ఏ., 3) ప్రయతామ్‌-ప్రయతామ్‌, ప్రయతే, ప్రయతాః, ९७००० (३७०6 ప్రయతాశబ్దము, ద్విఏ., 
4) హిమాద్రేః - హిమాద్రేకి హిమాద్ర్యోః, హిమాద్రీణామ్‌, ఇకారాన్తపుంలింగ హిమాద్రి శబ్దము, 
షఏ., 5) తనూజామ్‌-తనూజామ్‌, తనూజే, తనూజాః, ఆకారాన్తస్తీలింగ తనూజాశబ్దము, ద్విఏ., 
6) రోచయితుమ్‌ -తుమున్‌” కృదంతప్రత్యయాన్తము -అవ్యయము, 7) యతస్వ-క్రియ-యత్‌ 
(ఆత్మనేపదీ) లోట్‌ - మధ్యమపురు షైకవచనము, 8) యోషిత్సు -యోపషితి, యోషితోః యోషిత్సు-తకారాన్త 
Reon యోషిత్‌శబ్దము స.బ., 9) తద్వీర్యనిషేకభూమిః-...భూమిః, ...భూమీ, ....భూమయః, 
ఇకారాన్త [३07 ....భూమిశబ్దము, ప్ర.ఏ., 10) సా-సా, తే, తాః దకారాన్త [9०४ తచ్చబ్దము, 
ప్ర.ఏ., 11) ఏవ, ఇతి - అవ్యయములు, 12) ఆత్మభువా-ఆత్మభువా, ఆత్మభూభ్యామ్‌, ఆత్మభూభిః 


58 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
ఊకారాన్త పుంలింగ ఆత్మభూశబ్దము, తృ.ఏ., 13) ఉపదిష్టమ్‌-ఉపదిష్టమ్‌, ఉపదిప్టే, ఉపదిష్టాని, 
అకారాన్తనపుంసకలింగ ఉపదిష్టశబ్దము, ప్ర.ఏ. 

సమాసాలు: - 

1) యతాత్మనే-యత ఆత్మా యస్య(బహుట్రీహి) సః, యతాత్మా, తస్మై 

2) హిమాద్రేః-హిమస్య అద్రిః (షత.) తస్య. 

8) తద్వీర్యని షేకభూమిః - తస్య వీర్యం (షత.) తద్వీర్యమ్‌, తద్వీర్యస్య నిషేకః 
(४६.७. ) తద్వీర్యని షేకః, తద్వీర్యనిషేకస్య భూమిః (४६.७. ) 

4) ఆత్మభువా-ఆత్మనః భవతి (ఉపపదతత్సు. ) ఇతి ఆత్మభూః, తేన. 

సంధులు: - 

1) సా+ఏవ-సైవ - వృద్ధిసంధిః - వృద్ధిరేచి (సూ. 6. 1.85). అవర్ణమునకు 
(అ,ఆలకు) ఏ, ఓ,ఐ,జెి లు పరమగునపుడు పూర్వపరములస్థానములో 
వృద్ధి ఏకాదేశమగును. ఏ,ఐ లు పరమగునపుడు ఐకారము, ఓ,జె లు 
పరమగునపుడు జెకారము వచ్చునని తాత్సర్యము. 

2) క్షమా+ఇతి-క్షమేతి - గుణసంధిః - scopes: (సూ. 6. 1. 84). అవర్ణము 
(అ,ఆ లకు) ప్రాస్వదీర్ణములయిన ఇ,ఉ,బు, "2 వర్ణములుపరముగా 
నున్నపుడు పూర్వపరములస్థానములో గుణమేకాదేశము అగును. క్రమముగా 
ఏ,ఓ,అర్‌,అల్‌ అనునవి ఆదేశమగునని (గ్రహింపదగును. 

3) ఇతి +ఆత్మభువా-ఇత్యాత్మభువా-యణాదేశసనిః ఇకో యణచి(సూ. 6-1-74) 
ఇ,ఉ,బు,వర్గములకు అసవర్ణమైనఅచ్చు పరముగా నున్నప్పుడు క్రమముగ 
య్‌, 5, ర్‌, ల్‌ (యణ్‌) అనునవి ఆదేశమగును. 

4) ఆత్మభువా+ఉపదిష్టమ్‌ - ఆత్మభువోపదిష్టమ్‌ - గుణసంధిః 

పదవ్యుత్పత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
క్షమా - a) క్షమతే ఆతో పరిస్థితానాం జీవానామ్‌ అపరాధం ०&ण 
క్షమ్‌+అచ్‌+షిత్వాదజ్‌ వా తతష్టాప్‌. 

0) శ్లో॥ బాహ్యే చాధ్యాత్మికే చైవ దుఃఖే చోత్సాదితే క్వచిత్‌! 

న కుప్యతి న వా హన్తి సా క్షమా పరికీర్తితా ॥ ఇతి ఏకాదశీతత్త్వమ్‌. 
©) శ్లో; జ్ఞానే మౌనం క్షమా శక్తా త్యాగే శ్లాఘావిపర్యయః। 
గుణా గుణానుబంధిత్వాత్తస్య సప్రసవా ఇవ॥ రవం. 1-22 


29 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 59 
“తనకు ఇతరుల విషయములు తెలిసియున్నను, ఇతరుల విషయములలో 
తలదూర్చుట సభ్యత కాదని, మౌనము వహించువాడు దిలీపుడు. తనకు 
ప్రతీకారము చేయగలశక్తియున్నను సహించి ఊరుకొనువాదు దిలీపుడు 
దానము చేసినపుడు తనకు తాను ప్రశంసించుకొనువాడు కాడు దిలీపుడు 
జ్ఞానము - శక్తి - త్యాగములను గుణములకు విరుద్ధములగు మౌనము- 
సహనము -శ్లాఘారాహిత్యము అను గుణములతో కూడియున్నవాడగుటచే 
దిలీపునందు ఆ గుణములు ప్రకాశించినవని” తాత్సర్యము. 

0) శ్లో తేజః క్షమా వా నైకాంతః కాలజ్ఞస్య మహీపతేః। 

నైకమోజః ప్రసాదో వా రసభావవిదః SN మాఘమహాకావ్యమ్‌ 2-83 
“సమయమెటింగిన మహారాజునకు క్షాత్రమే యనియేని, క్షమయే యని 
యేని నియమము లేదు......” 

ల శ్లో॥ ००७6 జ్ఞానమసమ్మోహః - క్షమా సత్యం దమః శమః। 

సుఖం దుఃఖం భవో౭ భావో - భయం చాభయమేవ చ॥ భ.గీ. 10.4 
“నిశ్చయాత్శకశక్తి, bea, మోహరాహిత్యము, క్షమ, సత్యము, 
దమము, శమము, సుఖదుఃఖము, ఉత్పత్తి-ప్రలయములు, భయము, 
అభయము... అనునవి నా వలననే కలుగును” అని భగవానుడు గీతయందు 
విభూతియోగమున తెలిపినాడు. 


అవతారికా:- సాపీదానీం సంనికృష్టైవ తస్యేత్యాహ - ఇప్పుడు పార్వతీదేవియు 
శివునివద్దనే యున్నదని చెప్పుచున్నాడు. 
శ్లో గుర్నోర్నియోగాచ్చ నగేన్టకన్యా 

స్థాణుం తపస్యన్తమధిత్యకాయామ్‌। 

అన్వాస్త ఇత్యప్సరసాం ముఖేభ్యః 

(४०७० మయా మత్ర్రణిధిః స వర్గః॥ 17 
పదవిభాగము:- గురోః, నియోగాత్‌, చ, నగేంద్రకన్యా, స్థాణుమ్‌, తపస్యన్తమ్‌, 
అధిత్యకాయామ్‌, అన్వాస్తే, ఇతి, అప్పరసామ్‌, ముఖేభ్యః, (శ్రుతమ్‌, మయా, 
०9१४१७४, रा. వర్షః। 


80 


60 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
అన్వయక్రమము:- నగేంద్రకన్యా చ గురోః నియోగాత్‌ అధిత్యకాయాం తపస్యన్తం 
స్థాణుమ్‌ అన్వాస్తే! ఇతి మయా అప్పరసాం ముఖేభ్యః (శుతమ్‌। సః వర్ణః మత్ర్రణిధిః 
(అస్తి) | 
ప్రతిపదార్థము: - నగేంద్రకన్యా చ - కొండలరాయని కూతురు పార్వతీదేవియును, 
గురోః-తండ్రి యొక్క నియోగాత్‌-పంపున, అధిత్యకాయామ్‌ -కొండ పైభాగము 
నందు, తపస్యన్తమ్‌-తపస్సుచేయుచున్న, స్థాణుమ్‌-శివుని, అన్వాస్తే-కొలుచుచున్నద్రి, 
ఇతి-అని, మయా-నాచే, అప్పరసామ్‌-అప్పరసలయొక్క, ముఖేభ్యః-నోరులనుండి, 
(శుతమ్‌-వినబడినది, సః-ఆ, వర్షః-గుంపు, మత్ర్రణిధిః-నా యొక్క వేగులవారు. 
తాత్పర్యము: - పార్వతీదేవియు తం[డ్రియాజ్ఞవలన కొండపై భాగమునందు తపస్సు 
చేయుచున్న శివుని కొలుచుచున్నది అని నాచే అపరసలయొక్క నోటినుండి 
వినబడినది. ఆ గుంపు నా వేగులవారు. 
విభక్తులు/క్రియలు:- 1) నగేంద్రకన్యా-నగేంద్రకన్యా, నగేంద్రకన్యే, నగేంద్రకన్యాః, ७३००० 
(४७० నగేంద్రకన్యాశబ్దము, ప్ర. ఏ., 2) గురోః-గురోః, గురుభ్యామ్‌, గురుభ్యః, ఉకారాన్త పుంలింగ 
గురుశబ్దము, పం.ఏ., 3) నియోగాత్‌ - నియోగాత్‌, నియోగాభ్యామ్‌, నియోగేభ్యః, అకారాన్త పుంలింగ 
నియోగశబ్దము, పం.ఏ., 4) అధిత్యకాయామ్‌-అధిత్యకాయామ్‌, అధిత్యకయోః, అధిత్యకాసు, ఆకారాన్త 
Boor అధిత్యకా శబ్దము, 6.&.,5) తపస్యన్తమ్‌ -తపస్యన్తమ్‌, डरः, తపస్యతః, తకారాన్త పుంలింగ 
తపస్యత్‌ శబ్దము ద్విఏ., 6) స్థాణుమ్‌-స్థాణుమ్‌, స్థాణూ, స్థాణూన్‌, ఉకారాన్త పుంలింగ స్థాణుశబ్దము, 
ద్వి.ఏ., 7) అన్వాస్తే-క్రియ-అను+అస్‌+లట్‌ - (ప్రఏకవచనము, 8) మయా-మయా, ఆవాభ్యామ్‌, 
అస్మాభిః, దకారాన్త పుంలింగ అస్మచ్చబ్దము, తృ.ఏ., 9) అప్పరసామ్‌ -అప్సరసః, ७०७४, 
అప్పరసామ్‌, సకారాన్త [६9०7 అప్సరస్‌ శబ్ధము, షబ., 10) ముఖేభ్యః-ముఖాత్‌, ముఖాభ్యామ్‌, 
ముఖేభ్యః, అకారాన్త నపుంసకలింగ ముఖశబ్దము, పంచమీ బహువచనము, 11) (శుతమ్‌-శ్రుతమ్‌, 
(శ్రుతే, శ్రుతాని, అకారాన్త నపుంసకలింగ శ్రుతశబ్దము, ప్ర.ఏ., 12) సః-సః,తౌ,తే,దకారాన పుంలింగ 
తచ్చబ్దము, ప్ర.ఏ., 18) వర్ణః-వర్గః, వర్గా, వర్గాః ७5००० పుంలింగ వర్గశబ్దము, ప్ర.ఏ., 14) 
మకత్తణిధిః-మత్పణిధిః, మత్ర్రణిధీ, మత్పణిధయః, 85००० పుంలింగ ड శబ్దము, ప్ర.ఏ. 
సమాసాలు: - 

1) నగేంద్రకన్యా, న గచ్చస్తీతి (ఉపపదతత్తు. ) నగాః, నగానామ్‌ ఇంద్రః (షత. ) 

నగేంద్రః, నగేంద్రస్య కన్యా (షత.) నగేంద్రకన్యా. 

2) మత్ర్రణిధిః - మమ (ప్రణిధిః (४5. &. ). 
సంధులు: - 

1) గురోః+నియోగాత్‌ - గురోర్నియోగాత్‌ - 96७७०6४. 





రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 61 
2) నియోగాత్‌+చ - నియోగాచ్చ - శ్చుత్వసంధిః. 
3) అను+ఆస్తే - అన్వాస్తే - యణాదేశసంధిః 
4) అన్వాస్తే+ఇతి - అన్వాస్త ఇతి - యవలోపః 
యవలోపః - లోపః శాకల్యస్య (55०. 8. 3. 19) అకారము పూర్వమందుగల 
పదాంతమందున్న యకారవకారములకు అచ్చులుకాని మృదు హల్లులుకాని 
పరముగా నున్నప్పుడు లోపము వికల్పముగావచ్చును. 
5) ఇతి+అప్పరసామ్‌ - ఇత్యప్సరసామ్‌ - యణాదేశసంధిః 
పదవ్వుత్పత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1. అధిత్యకా - 2) అధిరూఢా పర్వతోపరిభాగః | అధి+త్యకన్‌, స్రియాం టాప్‌! 
పర్వతోపరిభూమిః, త్యకన్‌ - తద్ధిత ప్రత్యయము. 
0) “ఉపత్యకాద్రేరాసన్నా భూమిరూర్థ్వమధిత్యకా” ఇత్యమరః। 
0) “అధిత్యకోర్ట్యభూమిః స్యాదధోభూమిరుపత్యకా” ఇతి అభిధానచిన్తామణా. 
9) శో స పాటలాయాం గవి తస్థివాంసం 
ధనుర్ధరః కేసరిణం దదర్శ। 
అధిత్యకాయామివ ధాతుమయ్యాం 
లోధ్రద్రుమం సానుమతః (ప్రఫుల్లమ్‌॥। - రవం. 2-29 
“విల్లును ధరించిన ఆ దిలీపచక్రవర్తి ఎజ్జినిగోవుపై నున్న సింహమును 
గైరికాది ధాతువులతో కూడిన కొండచరియపై విరియబూసిన లొద్దుగ 
చెట్టును వలె చూచెను.” 
న యాసయోః (సూ.7.8.45). వా॥ త్యకనశ్చ నిషేధః. ఇతి ఇత్వని షేధః। 
6) “ఉపాధిభ్యాం త్యకన్నాసన్నారుఢయోః” (పా.సూ. 5.2.34) 
“ఆసన్నమ్‌ సమీపమ్‌। ఆరూఢమ్‌ ఉచ్చస్థానమ్‌” 
శ్లో; సముద్రోపత్యకా హైమీ పర్వతాధిత్యకా పురీ! 
రత్నపారాయణం నామ్నా ७७ మమ మైథిలి! భట్టికావ్యము-5. 89 
శ్లో; నతగాత్రి యదాగమేన మాం నయసే మోదగిరేరధిత్యకామ్‌। 
చిరపుణ్యఫలోదయథశియాం ASR వైజననస్తదేష మే॥ చం.భారతే-6.23 
క్రియాదర్శము:- 1) అన్వాస్తే - అను-ఉపసర్గ, ఆస (ఆస్‌) ఉపదేశనే (కూర్చొనుట) 
అదాది ప్రకరణమ్‌, 2) అకర్మకమ్‌, సేట్‌, ఆత్మనేపదీ, ०७, ప్రథమపురుషైక 
వచనము. 


31 


62 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
రూపాలు:- అన్వాస్తే - అన్వాసాతే - అన్వాసతే. 
శ! వర్తతే తు వసత్యాస్తే (8०8 చావతిస్టతే। 
క్షియతి 8०5 స్థిత్యా మఠత్యపి చ తిష్టతి॥॥ ర్‌ 
అని 'ఆఖ్యాతచంద్రికా' తుల్యమైన ०७ ప్రథమపురు షైకవచనరూపాలను పేర్కొన్నది. 


అవతారికా:- ఇంద్రుడు దేవకార్యమునకై మన్మథుని ప్రేరేపించుట చెప్పుచున్నాడు. 
శః తద్‌ గచ్చ సిద్ధ కురు దేవకార్య- 

4०69 యమర్థాంతరభావ్య ఏవ। 

అపేక్షతే ప్రత్యయముత్తమం త్వా 

బీజాజ్మురః ప్రాగుదయాదివామృః॥। 18 
పదవిభాగము:- తద్‌, గచ్చ, ३5 కురు, దేవకార్యమ్‌, అర్థః, అయమ్‌, 
అర్థాంతరభావ్యః, ఏవ, అపేక్షతే, ప్రత్యయమ్‌, ఉత్తమమ్‌, త్వా १६००४०४३, ప్రాక్‌, 
ఉదయాత్‌, ఇవ, అమృః॥ 
అన్వయక్రమము:- తత్‌ సిద్దె గచ్చ । దేవకార్యం కురు 1 అయమ్‌ అర్థః అర్భాంతర 
భావ్యః ఏవ బీజాంకురః ఉదయాత్‌ ప్రాక్‌ ७४३) ఇవ త్వా ఉత్తమం ప్రత్యయమ్‌ 
అ పేక్షతే | 
ప్రతిపదార్థము:- తత్‌ - అందువలన, సిద్ధై-(దేవకార్యము) సిద్ధించుటకొణకు, 
గచ్చ-పొమ్ము దేవకార్యమ్‌ -దేవతలకార్యమును, కురు- చేయుము, అయమ్‌-ఈ, 
అర్థః-కార్యము, అర్భాంతరభావ్యః+ఏవ -కారణాంతరమున కాదగినదియే, 
బీజాంకురః-విత్తనపుమొలక, ఉదయాత్‌-మొలుచుటకు, ప్రాక్‌-ముందు, అమృః 
+ఇవ - నీటినివలె, త్వా(మ్‌) - నిన్ను, ఉత్తమమ్‌-(్రేష్టమగు, ప్రత్యయమ్‌-చరమ 
కారణముగ, అపేక్షతే-కోరుచున్నది. 
తాత్సర్యము:- అందువలన ఈ కార్యము సిద్ధించుటకొటికు పొమ్ము. దేవతల 
కార్యమును చేయుము. ఇది కారణాంతరమున కాదగినదియే. విత్తు మొలక 
మొలుచుటకు ముందు నీటినివలె నిన్ను BD చరమ కారణముగ కోరుచున్నది. 
పాఠాన్తరములు:- ప్రత్యయముత్తమం,త్వా - ప్రత్యయమంగలబ్ద్యై. 
విభక్తులు/క్రియలు: - 1) తత్‌-అవ్యయము, 2) సిద్ద్వె-సిద్దై, సిద్ధిభ్యామ్‌, సిద్ధిభ్యః, ఇకారాన్త 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 63 


Reon సిద్ధిశబ్దము, చ.ఏ., 3) గచ్చ-క్రియ-విధ్యాద్యాశీష్పులోట్‌ - మధ్యమపురుషైకవచనము, 4) 
దేవకార్యమ్‌ -దేవకార్యమ్‌, దేవకార్యే, దేవకార్యాణి, అకారాన్త నపుంసకలింగ దేవకార్య శబ్దము, ద్వి ఏ., 
5) కురు-క్రియ-లోట్‌-మధ్యమపురు షైకవచనము, 6) అయమ్‌-అయమ్‌, ఇమౌ, ఇమే, మకారాన్త 
పుంలింగ “ఇదమ్‌” శబ్దము, ప్ర.ఏ., 7) అర్థః-అర్థః, అర్ధా, छूः అకారాన్త పుంలింగ అర్థశబ్దము, 
ప్ర.ఏ., 8) అర్భాంతరభావ్యః-... భావ్యః, ...భావ్యౌ, ...భావ్యాః, అకారాన్త పుంలింగ ....భావ్యశబ్దము, 
ప్ర.ఏ., 9) బీజాంకురః - బీజాంకురః, బీజాంకురౌ, బీజాంకురాః, అకారాన్త పుంలింగ 
బీజాంకురశబ్దము, ప్ర.ఏ., 10) ప్రాక్‌, ఏవ ఇవ- అవ్యయములు, 11) ఉదయాత్‌-ఉదయాత్‌, 
ఉదయాభ్యామ్‌, ఉదయేభ్యః ७छण्ठ పుంలింగ ఉదయశబ్దము, పం.ఏ., 12) అమృః - అంభః, 
అంభసీ, అంభాంసి, సకారాన్త నపుంసకలింగ అంభశ్ళబ్దము, ప్ర.ఏ., 18) త్వా-త్వామ్‌/ త్వా, యువామ్‌, 
వః, దకారాన్త వుంలింగ యుష్మచ్చబ్దము, ద్వి.ఏ., 14) ఉత్తమమ్‌-ఉత్తమమ్‌, ఉత్తమే, 
ఉత్తమాని-అకారాన్త నపుంసకలింగ ఉత్తమ శబ్దము, ప్ర.ఏ., 15) ప్రత్యయమ్‌-ప్రత్యయమ్‌, ప్రత్యయే, 
ప్రత్యయాని - అకారాన్త నపుంసకలింగ ప్రత్యయ శబ్దము, ప్ర.ఏ., 16) అపేక్షతే - క్రియ, అప-ఉపసర్ణ, 
ఈక్ష్‌(దర్శనే) -లట్‌ ప్రథమపురుషైక వచనము. 
సమాసాలు: - 

1) దేవకార్యమ్‌ - దేవానాం కార్యమ్‌ (షత. ) దేవకార్యమ్‌. 

2) అర్థాంతరభావ్యః - అన్యః ए అర్భాంతరమ్‌ (మయూరవ్యంసకాదితత్తు. ) 

అర్భాంతరేణ భావ్యః (తృ.త.) అర్భాంతరభావ్యః। 

3) బీజాంకురః - బీజేన సాధ్యః అంకురః (మధ్యమపదలోపితత్తు. ) బీజాంకురః 
సంధులు: - 

1) అర్థః+అయమ్‌ - ७६९ యమ్‌ - ఉత్వాదేశసంధిః - పూర్వరూపము. 

2) అర్థాంతరభావ్యః+ఏవ ¬ అర్జాంతరభావ్య ఏవ - విసర్గలోపసంధిః. 

3) (ప్రాక్‌+ఉదయాత్‌ - ప్రాగుదయాత్‌ - జశ్చ్వ్వసంధిః 

4) ఉదయాత్‌+ఇవ - ఉదయాదివ - జశ్త్వ్వసంధిః. 

5) ఇవ+అమృః - ఇవామృః - సవర్ణదీర్ణసంధిః. 
పదవ్యుత్పత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1. త్వా/త్వామ్‌ - త్రిషు లింగేషు సమానః సర్వనామ “యుష్మద్‌” శబ్దః। 


ప్ర త్వమ్‌ యువామ్‌ యూయమ్‌ -కర్తా 
ద్వి త్వామ్‌/త్వా యువామ్‌/వామ్‌ యుమ్మాన్‌/వః - కర్మ 
తృ త్వయా యువాభ్యామ్‌ యుష్మాభిః - కరణ 
చ తుభ్యమ్‌/తే యువాభ్యామ్‌/వామ్‌ యుష్మభ్యమ్‌/వః - స్స 


32 


64 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


es 


2९ 2९ 


10. 
11. 
12. 


19. 
14. 
15. 
16. 


(© 


త్వత్‌ యువాభ్యామ్‌ యుష్మత్‌ - అపా 
తవ/కే యువయోః/వామ్‌ యుష్మాకమ్‌/వః - సమో 
త్వయి యువయోః యుషాసు - అధి 


త్వమ్‌ - 'జేప్రథమయోరమ్‌” ఇత్యమి 'త్వాహౌసౌ” ఇతి మపర్యన్తస్య త్వాదేశే 
“శేషేలోపళ ఇత్యన్త్యలోపే చ అతో గుణే' 'అమి పూర్వః॥। 
యువామ్‌ - అమి, 'యువావౌ ద్వివచనే” ఇతి యువాదేశే 'ప్రథమయోశ్చే'తి 
దకారస్య ఆత్వే పరరూపే దీర్హే పూర్వరూపమ్‌. 
యూయమ్‌ - అమి 'యూయవయాౌ జసి” ఇతి యూయాదేశే పరరూపే 
అదో లోపః। 
త్వామ్‌ - 'త్వమావేకవచనే” ఇతి త్వాదేశే 'ద్వితీయాయాం చి ఇత్యాత్వే పర 
రూపే దీర్చే పూర్వరూపమ్‌. 
యుష్మాన్‌ - 'ద్వితీయాయాం చి ఇత్యాత్వే “ठ? సంయోగాన్తలోపః। 
త్వయా - త్వమాదేశే 'యోలి చి” ఇతి దకారస్య యత్వే 6०6०68 
యువాభ్యామ్‌-యువాదేశే'యుష్మదస్మదోరనాదేశే'ఇతి దకారస్యాత్వే సవర్దదీర్హు 
తుభ్యమ్‌ - 'తుభ్యమహ్యా జయి' 'జేప్రథమయోరమ్‌' । శేషే లోపః। 
యుష్మభ్యమ్‌ - 'భ్యసో భ్యమ్‌” ఇత్యత్ర భ్యమ్‌-అభ్యమ్‌ ఇతి వా భేదః తతశ్చ 
భ్యసః భ్యమాదేశే 555° పరరూపమ్‌। 
త్వత్‌ - త్వాదేశే “ఏకవచనస్య చ” ఇత్యదాదేశే పరరూపే టిలోపః। 
యుష్మత్‌ - “పంచమ్యా అత్‌” 
తవ - 'తమమమౌ జని ఇతి తవాదేశే “'యుష్మదస్మభ్యాం జసోల_ శ్‌ 
ఇత్యశాదేశే పరరూపే టిలోపః। 
యువయోః - యువాదేశే 'యో౭_చి ఇతి యత్వే పరరూపమ్‌। 
యుష్మాకమ్‌ - అస్మాకమితివత్‌। 
త్వయి - త్వమాదేశే యత్వే పరరూపమ్‌। 
యుష్మాసు - “యుష్మదస్మదోరి” 8 ఆత్వే సవర్ణదీర్ణః। 

- బృహత్‌శబ్దకుసుమాకరమునుండి 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 65 
క్రియాదర్శము: - 1) గచ్చ - గమ్లు (గమ్‌) గతౌ (3६७). భ్వాదిప్రకరణమ్‌ (1) 
సకర్మకమ్‌, ७8७, పరస్మైపదీ. (ఇషు గమి యమాం ఛః (సూ. 7.3.77) 
అను సూత్రముచే మి కారమునకు 'ఛి కారాదేశము. గమ్‌+అ+తి - 
గఛ్‌+అ+తి. తుగాగమము, శ్చుత్వములచే “గచ్చతి? అనురూపము.) లోట్‌ 
మధ్యమపురు షైకవచనము. 
రూపాలు: - గచ్చ/గచ్చతాత్‌ - గచ్చతమ్‌ - గచ్చత. 
2) కురు-దుక్ళజ్‌ (కృ) కరణే (చేయుట). సకర్మకమ్‌, అనిట్‌, (ఉభయ) పరస్మెపదీ. 
తనాది ప్రకరణమ్‌ (8) లోట్‌ మధ్యమపురుషైకవచనము. 
రూపాలు:- కురు/కురుతాత్‌ - కురుతమ్‌ - కురుత. 
3) అపేక్షతే-అప-ఉపసర్ణ, ఈక్ష (ఈక దర్శనే (దర్శించుట). భ్వాదిప్రకరణమ్‌(1) 
సకర్శకమ్‌, ७७९, ఆత్మనేపదీ, లట్‌ - ప్రథమపురుషైకవచనము. 
రూపాలు:- అపేక్షతే - అపేక్షేతే - అ పేక్షన్సే. 


శ్లో; దైవం పర్యాలోచయతీత్యర్థే రాధ్యతి చేక్షతే ॥ 43 (ఆభ్యాతచంద్రికా1.2.21) 


గం 


శో Son అథేక్షణే I 51 
శ్లో॥  నిర్వర్ణయతి నిధ్యాయత్యాలోకయతి పశ్యతి 
ఆలోకతే లక్షయతే నిభాలయత ఈక్షతే॥ 52 


శ్లో; నిరూపయత్యపి నిశామయతే చ విచాయతి। 
నిబున్షత్యాత్మనే౭_ పి ద్వౌ లక్షయత్యపి లోచతే॥ 53 
శ్లో॥ చేష్టే कुर సమృశ్యత్యా త్మనే స్యాదకర్శకః॥ 
అలంకారము: - ఇట “ఉపమాలంకారి మున్నదని చెప్పదగును. 
లక్షణమ్‌:-  యథాకథంచిత్సాదృశ్యం యత్రోద్భూతం ప్రతీయతే। 
ఉపమా నామ సా తస్యాః ప్రపంచోల యం ప్రదర్వతే॥। 14 
- కావ్యాదర్శః - ద్వితీయపరిచ్చేదః 
ఎచట ఏదియోవిధముగ స్ఫుటమైన రెండు వస్తువుల సామ్యము తెలియబడునో 
అది “ఉపమా అనెడు అలంకారము. 
ఇట మన్మథుడు-అంభః ఇవ అని సామ్యము చెప్పబడుటచే నిట “ఉపమాలంకారి 
మున్నదని చెప్పదగును. 


33 


66 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


శ్లో తస్మిన్సురాణాం విజయాభ్యుపాయే 
తవైవ నామాస్త్రగతిః కృతీ త్వమ్‌। 
అప్యప్రసిద్ధం యశసే హి పుంసా- 
మనన్యసాధారణమేవ కర్మ॥ 19 


పదవిభాగము: - తస్మిన్‌, సురాణామ్‌, విజయాభ్యుపాయే,తవ, ఏవ, నామ,అస్తగతిః, 
కృతీ, త్వమ్‌, అపి, అప్రసిద్ధమ్‌, యశసే,హి, పుంసామ్‌, అనన్యసాధారణమ్‌, ఏవ, 
కర్మ । 

అన్వయక్రమము:- సురాణాం విజయాభ్యుపాయే తస్మిన్‌ ७४१७5६ తవ ఏవ నామ 
త్వం కృతీ। హి అ ప్రసిద్ధమ్‌ అపి అనన్యసాధారణమ్‌ ఏవ కర్మ పుంసాం యశసే 
(భవతి) 

ప్రతిపదార్థము: - సురాణామ్‌-దేవతలయొక్క విజయాభ్యుపాయే-విజయమున 
కుపాయభూతుడగు, తస్మిన్‌-శివునియందు, అస్తగతిః-అగస్త ప్రసారము, తవ ఏవ 
నామ-నీకే ప్రసిద్ధి, త్వమ్‌-నీవు, కృతీ-ధన్యుడవు, హి-ఏలయన, అ ప్రసిద్ధమ్‌ + అపి - 
ప్రసిద్ధిగలది కాకున్నను, అనన్యసాధారణమ్‌ ఏవ-ఇతరులకు శక్యముకానిదే, 
కర్మ-కర్మ పుంసామ్‌-పురుషులయొక్క యశసే -కీర్తికాణకు, (భవతి-అగుచున్నది). 
తాత్పర్యము: - దేవతలయొక్క విజయమునకుపాయభూతుడగు శివునియందు అస్త 
ప్రసారము నీకే ప్రసిద్ది. నీవు ధన్యుడవు. ఏలయన ప్రసిద్ధిగలదికాకున్నను ఇతరులకు 
శక్యము కానిదే అయిన కర్మ, పురుషులయొక్క SBS అగుచున్నది. 
విభక్తులు/క్రియలు:- 1) సురాణామ్‌-సురస్య, సురయోః, సురాణామ్‌, అకారాన్త పుంలింగ 
సురశబ్దము, ష.బ., 2) విజయాభ్యుపాయే-...ఉపాయే, ... ఉపాయయోః, ...ఉపాయేషు., అకారాన్త 
పుంలింగ -.. ఉపాయశబ్దము, 5.2., 3) తస్మిన్‌-తస్మిన్‌, తయోః, తేషు, దకారాన్త పుంలింగ తచ్చబ్దము, 
స.ఏ., 4) అస్రగతిః-అస్తగతిః, ७७४७, అస్రగతయః, ఇకారాన్త BOON ०७४७ శబ్దము, ప్ర.ఏ., 
5) తవ-తవ, యువయోః, యుష్మాకమ్‌, దకారాన్త పుంలింగ యుష్మచ్చబ్దము, షఏ., 6) ఏవ, 
నామ, హి, అపి - అవ్యయములు, 7) త్వమ్‌-త్వమ్‌, యువామ్‌, యూయమ్‌, దకారాన్త పుంలింగ 
యుష్మచ్చబ్దము, (&.०., 8) కృతీ-కృతీ, కృతినౌ, కృతినః,నకారాన్త పుంలింగ కృతిన్‌ శబ్దము, ప్ర.ఏ., 
9) అ ప్రసిద్ధమ్‌ -అ ప్రసిద్ధమ్‌, అ్రసిద్దే, అప్రసిద్దాని, ७६०००७ నపుంసకలింగ అ ప్రసిద్ధశబ్దము, ప్ర.ఏ., 
10) అనన్యసాధారణమ్‌ -అనన్యసాధారణమ్‌, అనన్యసాధారణే, అనన్యసాధారణాని, అకారాన్త 
నపుంసకలింగ, అనన్యసాధారణశబ్దము, ప్ర.ఏ., 11) కర్మ-కర్మ, కర్మణీ, కర్మాణి, నకారాన్త 
నపుంసకలింగ “కర్మన్‌” శబ్దము, ప్ర.ఏ., 12) పుంసామ్‌-పుంసః, HOR, పుంసామ్‌, సకారాన్త 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 67 
పుంలింగ పుంస్‌శబ్దము, షబ., 13) యశసే-యశసే, యశోభ్యామ్‌, యశోభ్యః, 65०००७ పుంలింగ 
యశస్‌ శబ్దము, చ.ఏ. 
సమాసాలు: - 
1) విజయాభ్యుపాయే -విశిష్టో జయః(ప్రాదితత్పు. ) విజయః, విజయస్య, 
అభ్యుపాయః (షత.) విజయాభ్యుపాయః తస్మిన్‌. 
2) అగస్తగతిః - అగస్తస్య గతిః (షత.) 
3) అనన్యసాధారణమ్‌- అన్యేషు సాధారణమ్‌ (స.త.) అన్యసాధారణమ్‌, న 
అన్యసాధారణమ్‌, (See). ) అనన్యసాధారణమ్‌. 
4) అప్రసిద్ధమ్‌ -న ప్రసిద్ధమ్‌, అప్రసిద్ధమ్‌ (నజీ్‌తత్తు.) 
సంధులు: - 
1) తవ+ఏవ - తవైవ - 859, వృద్ధిరేచి (సూ. 6. 1.85). 
2) నామ+అస్తగతిః - నామాస్తగతిః - 606०64. 
పదవ్యుత్ప్సత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) కర్మ - a) నకారాన్త నపుంసకలింగ కర్మన్‌ శబ్దము, (ప్ర. ఏ. 
b) క్రియతే తత్‌, కృ+మనిన్‌. 


८) डु - కర్శ్మణీ - కర్మాణి 
కర్మ - కర్మణీ - కర్మాణి 
కర్మణా - కర్మభ్యామ్‌ - కర్మభిః 
కర్మణే - కర్మభ్యామ్‌ - కర్మభ్యః 
కర్మణః - కర్మభ్యామ్‌ - కర్మభ్యః 
కర్మణః - కర్శణోః -  కర్మణామ్‌ 
కర్మణి - కర్మణోః - కర్మసు. 

त) 1. 'శారీరం కేవలం కర్మ os - 421 భగవద్గీత. 
2. ७४56० న కర్మాణి నిబధృన్తి .... - 4.41 భగవద్గీత. 
3. 'సన్న్యాసం కర్మణాం కృష్ణ टे - 5.1 భగవద్గీత. 
4. “యుక్తచేష్టస్య కర్మసు ...” - 6.17 భగవద్గీత. 
ర్‌. “కర్మణః సుకృతస్యాహుః...” = 14. 16 భగవద్గీత. 
6. > లేల పి కర్మభిః...” - 3.31 భగవద్గీత. 


34 


68 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
7. 'యోమాంవేదనహవై తస్య 
కేనచన కర్మణా లోకోమీయతే...” - इ", 3-1 

- ప్రస్థానత్రయము “కర్మ గుతీంచి సవిస్తరముగ చర్చించినది. 
అవతారికా: - ప్రోత్సాహనార్థం స్తౌతి - ప్రోత్సాహమునకై స్తోత్రము చేయుచున్నాడు. 
శ్లో సురాః సమభ్యర్థయితార ఏతే 

కార్యం త్రయాణామపి విష్టపానామ్‌। 

చాపేన తే కర్మ న చాతిహింస్ర- 

మహో! బతాసి సృహణీయవీర్యః॥ 20 
పదవిభాగము:- సురాః, సమభ్యర్థయితారః, ఏతే, కార్యమ్‌, (४०७०७०१७०8, 
విష్టపానామ్‌, చాపేన, తే, కర్మ న, చ, అతిహింస్రమ్‌, అహో! బత, అసి, ०७०6 
వీర్యః॥ 
అన్వయడక్రమము:- ఏతే సురాః సమభ్యర్థయితారః । కార్యం త్రయాణామపి 
విష్టపానామ్‌। కర్మ తే చాపేన అతిహింస్రం చన । అహో బత స్పృహణీయవీర్యః 
అసి। 
ప్రతిపదార్థము: - ఏతే సురాః - ఈ దేవతలు, సమభ్యర్థయితారః - వేడుచున్నవారు, 
కార్యమ్‌-ప్రయోజనము, త్రయాణామ్‌+విష్టపానామ్‌ +అపి -ముల్లోకములకున్ను, 
కర్మ-పని, తే-నీయొక్క, చాపేన-బాణముచేత, అతిహింస్రమ్‌ చ - మిక్కిలి క్రూర 
మైనదియు, న-కాదు, అహో-భలీ!, బత-యస్మాత్‌, స్ఫృహణీయవీర్యః-ఆశ్చర్యమగు 
శౌర్యముగలవాడవు, అసి-అయితివి. 
తాత్సర్యము:- ఈ దేవతలు వేడుచున్నారు. ప్రయోజనము ముల్లోకములకున్ను, 
పని నీయొక్క బాణముచేత మిక్కిలి క్రూరమైనదియు కాదు. భళీ! ఆశ్చర్యమగు 
శౌర్యము గలవాడవయితివి. 
పాఠాన్తరములు:- బతాసి - యథాసి 
విభక్తులు/క్రియలు:- 1) 88- ఏషః, ఏతౌ, ఏతే, దకారాన్త పుంలింగ ఏతచ్చబ్దిము, ప్ర.బ., 2) 
సురాః-సురః, HT, సురాః, అకారాన్త పుంలింగ సురశబ్దము, ప్రబ., 3) సమభ్యర్థయితారః - 
సమభ్యర్థయితా, సమభ్యర్థయితారౌ, సమభ్యర్థయితారః, బుకారాన్రపుంలింగ సమభ్యర్థయితృ శబ్దము, 
ప్ర.బ., 4) కార్యమ్‌ -కార్యమ్‌, కార్యే, కార్యాణి, అకారాన్త నపుంసకలింగ కార్యశబ్దము, ప్ర.ఏ., 5) 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 69 
త్రయాణామ్‌-త్రయస్య, OTs, త్రయాణామ్‌, అకారాన్త పుంలింగ త్రయశబ్దము, షబ., 6) 
విష్టపానామ్‌-విష్టపస్య, విష్టపయోః, విష్టపానామ్‌, అకారాన్తపుంలింగ విష్టపశబ్దము, షబ., 7) అపి, 
చ, న, అహో, బత -అవ్యయములు, 8) కర్మ-కర్మ, కర్మణీ, కర్మాణి, నకారాన్త నపుంసకలింగ కర్మన్‌ 
శబ్దము, ప్ర.ఏ., 9) తే-తే/తవ, యువయోః/వామ్‌, యుష్మాకమ్‌/వః, దకారాన్త పుంలింగ యుష్మచ్చబ్దము, 
ష.ఏ., 10) చాపేన-చాపేన, చాపాభ్యామ్‌, చాపైః, అకారాన్త పుంలింగ చాపశబ్దము, తృ.ఏ., 11) 
అతిహింస్రమ్‌ -అతిహింప్రమ్‌, అతిహింస్రే, అతిహింస్రాణి,అకారాన్త నపుంసకలింగ అతిహింస్ర శబ్దము, 
ప్ర.ఏ., 12) సృహణీయవీర్యః-...వీర్యః, ...వీర్యా, ... వీర్యాః, అకారాన్త పుంలింగ ... వీర్యశబ్దము, 
ప్ర.ఏ., 13) అసి-క్రియ-మధ్యమపురు షైకవచనము - లట్‌. 
సమాసాలు: - 
1) సమభ్యర్థయితారః - సమభ్యర్షన్తే ఇతి సమభ్యర్థయితారః | 
2) స్ప 95 యవీర్యః -స్ప గ్రహజీయం వీర్యం యస్య (బహువ్రీహి) रभ 
సంధులు: - 
1) సమభ్యర్థయితారః +ఏతే -సమభ్యర్థయితార ఏతే - విసర్గలోపసంధిః 
2) చ+అతిహింస్రమ్‌ -చాతిహింస్రమ్‌ - సవర్ణదీర్ణసంధి. 
8) బత+అసి - బతాసి - సవర్ణదీర్ణసంధి. 
పదవ్యుత్ప్సత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) బత - a) 'బతామన్రణసన్లోషఖేదానుక్రో శవిస్మయే” ఇతి విశ్వః। 
b) అహో బత మహత్సాపం కర్తుం వ్యవసితా వయమ్‌” - ఇతి గీతాసు. 
०) అవ్యయకోశము (593) 
“ఖేదానుకమ్పాద్భుతసన్లోషా అస్యార్థాః” 
1. ఖేదే - “బత సీతా హృతా బలాత్‌ 
2. అనుకమ్పాయామ్‌ - “ప్రియో౭_సి బత DI 
3. అద్భుతే - “చిత్రం చిత్రం బత బత మహచ్చిత్రమేతద్విచిత్రమ్‌” 
“బత బ్రహ్మన్‌ క్వ గచ్చసి. 
“బత వితరత తోయం తోయవాహ నితాన్నమ్‌” 
ఇత్యాదిషు ఆమన్రణార్థకత్వమపి. 
“బతి ఇతి 55 అమరసుధాప్రభృతిషు పఠ్యతే। 
బెత్తరాణాం వబయోర్భేదకనియామకాభావాత్‌ వాచస్పత్యాదిష్వప్యేవమేవ 
వకారాదిషు పఠితమ్‌। 


35 


70 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 

4. 'వనజే నేతి బలం బతాసి సత్త్వే ఇత్యత్ర హేత్వర్థకత్వమపి. 
బత - యస్మాదిత్యర్థః। 

క్రియాదర్శము:- అసి - అస (అస్‌) భువి (ఉండుట) అదాదిప్రకరణమ్‌ (2) 
అకర్మకమ్‌, అనిట్‌, పరస్మైపదీ, లట్‌, మధ్యమపురుషైక వచనము. 
రూపాలు:- అసి - స్థః - 


82९ 


डत మధుశ్చ తే మన్మథ! సాహచర్వా- 
దసావనుకో౭ పి సహాయ ఏవ। 
సమీరణో నోదయితా భవేతి 
వ్యాదిశ్యతే కేన హుతాశనస్య॥। 21 


పదవిభాగము:- మధుః, చ, తే, మన్మథ, సాహచర్యాత్‌, అసౌ, ७९०६३, అపి, 
సహాయః, ఏవ, సమీరణః, న, ఉదయితా, భవ, ఇతి, వ్యాదిశ్యతే, కేన, హుతాశనస్య, 


అన్వయక్రమము:- హే మన్మథ! అసౌ మధుః చ తే సాహచర్యాత్‌ అనుక్తః అపి 
సహాయః ఏవ। సమీరణః హుతాశనస్య నోదయితా భవ+ఇతి కేన వ్యాదిశ్యతే। 
ప్రతిపదార్థము: -(హే) మన్మథ! డర మన్మథుడా!,అసౌ-ఈ, మధుః+చ-వసంతుడును 
తే-నీకు, సాహచర్యాత్‌-స్నేహితుడగుటవలన, అనుక్తు+అపి-(ప్రేరేపితుడుకాకున్నను, 
సహాయః ఏవ-తోడే,సమీరణః-గాలి, హుతాశనస్య-అగ్నికి, నోదయితా-(ప్రేరకుడవు, 
భవ-అగుము, ఇతి-అని, కేన-ఎవనిచేత, వ్యాదిశ్యతే-నియమింపబడుచున్నాడు. 
తాత్సర్యము:- ఓ మన్మథుడా! ఈ వసంతుడును నీకు స్నేహితుడగుటవలన 
ప్రేరేపితుడు కాకున్నను తోడే. గాలి “అగ్నికి ప్రేరకుడవు అగుము అని ఎవనిచేత 
నియమింపబడుచున్నాడు. (అనగా అగ్నిని ప్రేరింపుమని గాలికి ఒకరు చెప్ప 
వలయునా? అట్లే మీ యిరువురును.) 

విభక్తులు/క్రియలు:- 1) (హే) మన్మథ-హే మన్మథ, హే మన్మథౌ, హే మన్మథాః, అకారాన్త 
పుంలింగ మన్మథశబ్దము, సంబోధన ప్ర.ఏ., 2) అసౌ-అసౌ, అమూ, అమీ, సకారాన్తపుంలింగ 
అదశ్ళబ్దము, ప్ర.ఏ., 3) మధుః-మధుః, మధూ, మధవః, ఉకారాన్త పుంలింగ మధుశబ్దము, ప్ర.ఏ., 
4) చ, ఏవ, ఇతి, అపి-అవ్యయములు, 5) తే-తే/తవ, యువయోః/వామ్‌, యుష్మాకమ్‌/వః, దకారాన్త 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 71 
పుంలింగ యుష్మద్‌ శబ్దము, షఏ., 6) సాహచర్యాత్‌-సాహచర్యాత్‌, సాహచర్యాభ్యామ్‌, సాహచర్యేభ్యః 
అకారాన్త నపుంసకలింగసాహచర్యశబ్దము, పంచమీ ఏకవచనము. 7) అనుక్తః-అనుక్తః, అనుక్తౌ, 
అనుక్తాః, అకారాన్త పుంలింగ అనుక్తశబ్దము, ప్ర.ఏ., 8) సహాయః-సహాయః, సహాయౌ, సహాయాః 
७५०००७ పుంలింగ సహాయ శబ్దము, ప్ర.ఏ., 9) సమీరణః-సమీరణః, సమీరణౌ, సమీరణాః, 
७५०००७ పుంలింగ సమీరణ శబ్దము, ప్రఏ., 10) హుతాశనస్య-హుతాశనస్య, హుతాశనయోః, 
హుతాశనానామ్‌, అకారాన్తపుంలింగ హుతాశనశబ్దము, ష.ఏ., 11) నోదయితా-నోదయితా, 
నోదయితారౌ, నోదయితారః, బుకారాన్త పుంలింగ (నుద్‌+ణి+తృచ్‌) నోదయితృశబ్దము, (&.०., 
12) భవ-క్రియ-లోట్‌ మధ్యమపురు పషైకవచనము, 13) కేన-కేన, కాభ్యామ్‌, इः, మకారాన్తపుంలింగ 
కిమ్‌ శబ్దము, తృ. ఏ., 14) వ్యాదిశ్యతే - వి+ఆ+దిళ్‌ (కర్మణియక్‌) లట్‌-ప్రథమపురు షైకవచనము. 
సమాసాలు: - 

1) ७७६७ - న ఉక్తః (5588१). ) అనుక్తః। 

2) హుతాశనస్య - హుతమ్‌ అశ్నాతి (ఉపపదతత్చు. ) ఇతి హుతాశనః, తస్య. 

సంధులు: - 

1) మధుః+చ - మధుశ్చ - శ్చుత్వసంధిః. 
స్తో శ్చునా శ్చుః (సూ. 8-4-39) సకారతవర్గములకు శకారచవర్గములతో 
కలయిక ఏర్పడినప్పుడు శకారచవర్గములు వచ్చును. 

2) అనుక్తః+అపి - అనుక్తో౭_ పి-ఉత్తాదేశసంధిః - పూర్వరూపము. 
అతోరోరప్లతాదప్లతే (సూ. 6-1-109). అఫ్లతమగు హ్రస్వ-అకారమునకు 
పరముగానున్న రుత్వమునకు ७८७७७ ప్రస్వ-అకారము పరముగా 
నున్నపుడు ఉకారము వచ్చును. 

3) సహాయః+ఏవ - సహాయ ఏవ - విసర్గలోపసంధిః 

4) సమీరణః+నోదయితా - సమీరణో నోదయితా - ఉత్తాదేశసంధిః 

5) భవ+ఇతి - భవేతి - గుణసంధిః. 

పదవ్యుత్పత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1. మధుః - a) మన్‌+'ఫలిపాటి” ఇత్యునస్య చ कश 
0) 'స్యాచ్చెత్రే చైత్రికో మధుః, వైశాఖే మాధవో రాధల అని అమరకోశము. 
०) శో మాతృవర్గచరణస్పృశౌ మునేః 
తౌ ప్రపద్య పదవీం మహౌజసః। 
రేజతుర్గతివశాత్‌ ప్రవర్తినౌ 


భాస్మరస్య మధుమాధవావివ॥ - రవం. 11-7 


36 


72 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
“..విశ్వామిత్రునివెంట నడుచుచు శ్రీరాముడు, లక్ష్మణుడున్ను మేషాదిరాశులను 
చేర సూర్యునియొక్క గతిని అనుసరించుచు మధుమాధవులవలె ప్రకాశించిరి.” 
त) శ్లో! సద్యః ప్రవాలోద్దమచారుపత్రే 
నీతే సమాప్తిం నవచూతబాణే। 
నివేశయామాస మధుర్విరేఫాన్‌ 
నామాక్షణీవ మనోభవస్య॥ 
(27వ శ్లోకము వ్యాఖ్య చూడండి) 
I. శోక “ఉత్తరార్ధ భావమునకు తుల్యమైనదియగు ఈ రఘువంశ 10-40 
శ్లోకమును చూడండి. 
శ్లో కార్యేషు చైక కార్యత్వాదభ్యర్థో౭_స్మి న వజ్రిణా। 
స్వయమేవ హి వాతో౭_గ్నే స్సారథ్యం ప్రతిపద్యతే॥ 
“కోరకుండగనే వాయువు అగ్నికి సహాయముగా ఉండునట్లు, నేను 
ఇంద్రునకు తోడ్చడుటకు అతడు నన్ను ప్రార్థింపనక్కరలేదు. ఏలయన 
మాయిరువురికిని రావణవధరూపమైన కార్యము సమానమే కదా!” 
క్రియాదర్శము:- 1) భవ - భూ(సత్తాయామ్‌) ఉండుట, భ్వాదిప్రకరణమ్‌, (1) 
అకర్మకమ్‌, సేట్‌, పరస్మైపదీ, విధ్యాద్యాశీష్న లోట్‌, మధ్యమపురుషైకవచనము. 
రూపాలు:- భవ/భవతాత్‌ - భవతమ్‌ - భవత. 
2) వ్యాదిశ్యతే - వి+ఆ+దిళ్‌ - (కర్మణి యక్‌) లట్‌ ప్రథమపురుషైకవచనము 
దిశ (అతిసర్జనె) సకర్మకమ్‌, అనిట్‌, ఉభయపదీ. 
రూపాలు: - వ్యాదిశ్యతే - వ్యాదిశ్యేతే - వ్యాదిశ్యన్తే. 
పరస్మై పదీ - లట్‌ ప్రథమపురుషరూపాలు - దిశతి - దిశతః - దిశన్తి. 
ఆత్మనేపది - ०७ ప్రథమపురుషరూపాలు - దిశతే - దిశేతే - దిశన్తే. 
శ్లో; దదాతి నిర్వపతి చ దధాత్యపి చ దాశతి। 
సనోతి దాసతి దిశత్యాత్మనే సప్త యచ్చతి॥ (58) 

.. అని “ఆఖ్యాతచన్టికా' - 2.2.11 
అలంకారము:- అత్ర మధుసమీరణయోరుక్తిమన్నరేణ సహాయతాకరణం 
సామాన్యధర్మః స చ వాక్యద్వయే వస్తు ప్రతివస్తు భావేన పృథబ్నిర్దిష్ట ఇతి ప్రతి 
వస్తూపమాలంకారో౭_యమ్‌, తదుక్తమ్‌ - 


- కు.సం. 3-27 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 73 
“యత్ర సామాన్యనిర్దేశః పృథగ్వాక్యద్వయే యది। 
గమ్యౌపమ్యాశ్రితా సా స్యాత్‌ ప్రతివస్తూపమా మతా॥” ఇతి. - సంజీవినీవ్యాఖ్య 


అవతారికా:- మన్మథుడు దేవకార్యనిర్వహణమునకై వెడలుట చెప్పుచున్నాడు. 
శ్లో తథేతి శేషామివ భర్తురాజ్ఞా - 
మాదాయ మూర్ధ్నా మదనః ప్రతసే! 
ఐరావతాస్ఫాలనకర్మశేన 
హస్తేన పస్పర్భ ४८०००७४ 22 
పదవిభాగము:- తథా, ఇతి, శేషామ్‌, ఇవ, భర్తు ఆజ్ఞామ్‌, ఆదాయ, మూర్చా 
9068, ప్రతస్థే, ఐరావతస్ఫాలనకర్మశేన, హస్తేన, పస్పర్శ, $८5६9, ఇన్టః। 


అన్వయడక్రమము:- తథా ఇతి భర్తుః శేషామ్‌ ఇవ ఆజ్ఞాం మూర్జ్నా ఆదాయ 
మదనః ప్రతస్థే 1 ఇంద్రః ఐరావతస్ఫాలనకర్మశేన హస్తేన ७०&० పస్పర్శ। 


ప్రతిపదార్థము: - తథా+ఇతి - అట్లే అని, భర్తుః - ప్రభువుయొక్క శేషామ్‌+ఇవ 
- అనుగ్రహముచేత ఇచ్చిన మాలికనువలె, ఆజ్ఞామ్‌-ఆనతిని మూర్చ్నా-శిరస్సుచే 
ఆదాయ-స్వికరించి, మదనః-మన్మథుడు, ప్రత బయలుదేరెను, ఇంద్రః- 
ఇంద్రుడు ఐరావతస్ఫాలనకర్మశేన ఐరావతమును తాడన చేయుటచే బిరుసెక్కిన 
హస్తేన-హస్తముచే, తదజ్జమ్‌-ఆ మదనుని దేహమును, పస్పర్శ-స్పృశించెను 
తాత్సర్యము:- అట్లే అని, ప్రభువుయొక్క అనుగ్రహముచేత ఇచ్చిన మాలికవలె 
ఆనతిని శిరమున గ్రహించి మన్మథుడు బయలుదేరెను. ఇంద్రుడు ఐరావతమును 
తాడన చేయుటచే బిరిసెక్కిన హస్తముచే ఆ మదనుని స్పృశించెను. 
విభక్తులు/క్రియలు:- 1) తథా, ఇతి, ఇవ - అవ్యయములు, 2) భర్తుః-భర్తుః, ६७९६४, ६५३०७०७, 
బుకారాన్త పుంలింగ భర్హృశబ్దము, షఏ., 3) శేషామ్‌-శేషామ్‌, ठे, శేషాః, ఆకారాన్త (3७०0 
శేషా శబ్దము, ద్విఏ., 4) ఆజ్ఞామ్‌-ఆజ్ఞామ్‌, ఆజ్జే, ఆజ్ఞాః, ఆకారాన్త Boor “ఆజ్ఞా శబ్దము, ద్విఏ., 
5) మూర్ధా-మూర్చా మూర్ధభ్యామ్‌, ०9०4४, 65०००७ ७०७०४ “మూర్దన్‌' శబ్దము. తృ.ఏ., 6) 
ఆదాయ-అవ్యయము, ఆ+దా+క్వా - ల్యబన్తము, 7) మదనః-మదనః, మదనౌ, మదనాః, ७७०००७ 
పుంలింగ మదనశబ్దము, ప్రఏ. 8) ప్రతస్థే-క్రియ-ప్ర+స్థా(ఆత్మనేపదీ)+లిట్‌, ప్రథమపురుషైకవచనము, 
9) ఇంద్రః-ఇంద్రః ఇంద్రా, ఇంధద్రాః, అకారాన్త పుంలింగ ఇంద్రశబ్దము, ప్ర.ఏ., 10) ఐరావతాస్ఫాలన 
కర్మశేన-....కర్మశేన, ...కర్మశాభ్యామ్‌,...కర్కశైః, అకారాన్త పుంలింగ ...కర్మశ శబ్దము, తృ.ఏ., 


74 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
11) హస్తేన-హస్తేన హస్తాభ్యామ్‌, హస్తెః, అకారాన్త పుంలింగ హస్త శబ్దము, తృ.ఏ., 12) తదబ్దమ్‌ 
- తదబ్గమ్‌, తదజ్లే, తదజ్ఞాని - అకారాన్త నపుంసకలింగ తదబ్దశబ్దము, ద్విఏ., 13) పస్పర్శ- 
క్రియ - స్పృళ్‌+లిట్‌-ప్రథమపురుషైకవచనము. 
సమాసాలు: - 
1) ఐరావతాస్ఫాలనకర్మశేన -ఐరావతస్య ఆస్ఫాలనమ్‌(ష, త.) ఐరావతాస్సాలనమ్‌, 
ఐరావతాస్ఫాలనేన उठ (తృ.త) తేన. 
2) తదబ్దమ్‌ - తస్య ७६% (షత.) 
సంధులు: 1) తథా + ఇతి - తథేతి - గుణసంధిః 
2) భర్తుః + ఆజ్ఞామ్‌ - భర్తురాజ్ఞామ్‌ - విసర్గసంధిః. 
పదవ్యుత్పత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) శేషా - ఇ) శిష్‌+అచ్‌+టాప్‌ 
9) The remains of flowers or other offerings made to an idol 
and distributed among the worshippers as a holy relique 
- Apte Dictionary. 
©) శేషా - ఆ - స్తీ - స్వయం ప్రసాదీకృతమాల్యాక్షత్రాదిః అక్షరాదిదానమ్‌- 
స్వనిర్మాల్యమ్‌ - అని సర్వశబ్దసమోధినీ. 
0) 61 తస 5 (४०७०९ ప్రదదుశ్శేషాం యుయుజ OBA 
తాభ్యో దేవ్యై నమశ్చక్రే శేషాఇ్బు జగ్భహే వధూః॥ 
శ్రీమద్భాగవతమ్‌-10-53-50. 
“ఆ విప్రసువాసినులు ఆ రుక్మిణికి పూజాప్రసాదమగు పుష్పఫలాదికములను 
ఇచ్చిరి. దీవెనలు సమకూర్చిరి. పెండ్లికూంతురు రుక్మిణి ఆ విప్రస్రీలకు, 
గౌరీదేవికి నమస్కారము చేసెను. వారిచ్చిన పూజాప్రసాదములను 
గ్రహించెను.” 
క్రియాదర్శము: - 1) ప్రతస్థే - $+ ధాతువు. వా (స్థా) గతినివృత్తా (నిలుచుట) 
భ్వాది(1), అకర్మకమ్‌, అనిట్‌, పర స్మైపదీ ప్ర-ఉపసర్ల, ఆత్మనేపదీ, లిట్‌ ప్రథమ 
పురుషైకవచనము. 
రూపాలు:- ప్రతసే - ప్రతస్తాతే - ప్రతసిరే 
శో గుప్తమూలప్రత్యన్తః శుద్దపార్షిరయాన్నితః। 
షడ్విధం బలమాదాయ (७ దిగ్గిగిషయా॥ ర.వం. 4-26. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 75 
2) పస్పర్శ - స్పృశ (సంస్పర్భనే) తట్టుట, ४०४, అనిట్‌, పరస్మై 58, 
తుదాదయః(6), 8७ - ప్రథమపురు షైకవచనము. 

రూపాలు:- పస్పర్శ - పస్పృశతుః - పస్పృశుః 

అలంకారము:- 1) ఇందు “ఉపమాలంకారి మున్నదని చెప్పదగును. 

లక్షణము - యథా కథంచిత్‌ సాదృశ్యం యత్రోద్భూతం ప్రతీయతే। 
“ఉపమా నామ సా తస్యాః ప్రపంచోల యం నిదర్శ్యతే॥ 

భగవత్రసాదమగు మాలికనువలె ప్రభువగు ఇంద్రుని ఆజ్ఞను స్వీకరించెనని 

సామ్యము చెప్పబడుటచే నది ఉపమాలంకారమగును. 

9) “శేషామివాజ్ఞామ్‌” ఇత్యత్ర సాధకబాధకప్రమాణాభావాదుపమోత్రేక్షయోః 

సందేహసంకరః। యది భర్తా శేషాపి దత్తా తదా తామాజ్ఞామివేత్యుపమా। అథ 

న దత్తాతర్జి శేషాత్వేన ఉగ్రేక్షితా। 'శేషాదానం తు సందిగ్ధ మితి మల్లినాథః। 


అవతారికా:- మన్మథుడు, వసంతునితోను, రతీదేవితోను కలిసి ఈశ్వర తపః 
స్థానమునకు వెడలుట చెప్పుచున్నాడు. 
శ్లో స మాధవేనాభిమతేన సఖ్యా 
రత్యా చ సాశజ్మమనుప్రయాతః। 
అజ్లవ్యయ ప్రార్థి తకార్యసిద్దిః 
గ్‌ % 
స్థాణ్వాశ్రమం హైమవతం జగామ॥ 23 
పదవిభాగము:-సః,మాధవేన,అభిమతేన, సఖ్యా, రత్యాచ, సాశబ్మమ్‌, అనుప్రయాతః 
అబ్బవ్యయ ప్రార్థి తకార్యసిద్దిః, స్తాణ్వాశమమ్‌, హైమవతమ్‌, జగామ. 
౧ ® © ® °= 
అన్వయక్రమము:-సః అభిమతేన సఖ్యా మాధవేన రత్యా చ సాశబ్మమ్‌ అనుప్రయాతః 
అబ్బవ్యయ ప్రార్థితకార్యసిద్దిః హైమవతం స్తాణ్వాశ్రమం జగామ! 
౧ ® © — ® 
ప్రతిపదార్థము: - సః-ఆ మన్మథుడు, అభిమతేన - ఇష్టుడును, సఖ్యా-చెలికాడును 
అగు, మాధవేన - వసంతునితోను, రత్యా చ-రతీదేవితోను, సాశబ్మమ్‌-భయముతో, 
అనుప్రయాతః-అనుసరింపబడినవాడై, అజ్ఞవ్యయ ప్రార్థి తకార్యసిద్ధిః-దేహనా శము 


38 


76 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
చేతనయినను కోరబడిన దేవకార్యసిద్ధిగలవాడై, హైమవతమ్‌-హిమవత్సర్వత 
సంబంధమగు, స్థాణ్వాశ్రమమ్‌ -మ హేశ్వరతపః స్థానమునుగూర్చి, జగామ-వెళ్లైను. 
తాత్పర్యము:- ఆ మన్మథుడు ఇష్టుడును, చెలికాడును అగు వసంతునితోను, 
రతీదేవితో, భయముతో అనుసరింపబడివాడై, దేహనాశముచేతనయినను కోరబడిన 
దేవకార్యసిద్ధిగలవాడై, హిమవత్సర్వత సంబంధమగు మహేశ్వర SESS 
వెళ్లెను. 
గమనిక: - అజ్ఞవ్యయ ప్రార్థితకార్యసిద్ధిః - అనుటచే - 1) దేవకార్యము సిద్ధించుటను, 
2) మన్మథుడు - అనంగుడగుటను సూచించినట్లయినది. 
విభక్తులు/క్రియలు:- 1) 58-६३, తౌ, తే, దకారాన్త పుంలింగ తచ్చబ్దము, ప్ర.ఏ., 2) అభిమతేన- 
అభిమతేన, అభిమతాభ్యామ్‌, అభిమతైః అకారాన్త పుంలింగ '“అభిమత' శబ్దము, తృ.ఏ., 3) సభ్యా-సఖ్యా, 
సఖిభ్యామ్‌, సఖిఖిః, ఇకారాన్త పుంలింగ సఖి శబ్దము. తృ.ఏ., 4) మాధవేన-మాధవేన, మాధవాభ్యామ్‌, 
మాధవైః, అకారాన్న పుంలింగ “మాధవి శబ్దము, తృ.ఏ., 5) రత్యా-రత్యా, రతిభ్యామ్‌, రతిభిః, 
ఇకారాన్త (४७०6 రతిశబ్దము. తృ.ఏ., 6) సాశంకమ్‌ - అవ్యయము, క్రియావిశేషణము,7) అను 
ప్రయాతః -అనుప్రయాతః, అనుప్రయాతౌ, అనుప్రయాతాః, అకారాన్తపుంలింగ అనుప్రయాత శబ్దము, 
ప్ర.ఏ., 8) అజ్ల...సిద్ధి-....సిద్ధిః, ...సిద్దీ, ...సిద్ధయః, ఇకారాన్తపుంలింగ ...సిద్ధిశబ్దము, ప్ర.ఏ., 
9) హైమవతమ్‌-హైమవతమ్‌, హైమవతౌ, హైమవతాన్‌, అకారాన్తపుంలింగ హైమవతశబ్దము, 
ద్విఏ.,10) స్థాణ్వాశమమ్‌ -స్థాణ్వాశ్రమమ్‌, స్థాణ్వాశ్రమౌ, స్థాణ్వాశ్రమాన్‌, ७५०००७ పుంలింగ 
న్థాణ్వాశ్రమ శబ్దము, ద్విఏ., 11) జగామ - క్రియ, तब (గమ్‌) + 8७, ప్రథమపురు పషైకవచనము. 
సమాసాలు: - 

1) సాశబ్మమ్‌ - ఆశంకయా సహ (బహువ్రీహి) 

2) అబ్బవ్యయ ప్రార్థితకార్యసిద్ధిః - ७६६0००० వ్యయః (షత), అబ్బవ్యయః, 
కార్యస్య సిద్ధిః (ష.త.), కార్యసిద్ధిః, అబ్బవ్యయేన ప్రార్థితా (తృ.త.), 
అబ్గవ్యయ ప్రార్థితా, అజ్ఞవ్యయ ప్రార్థితా కార్యసిద్ధిః యేన (బహువ్రీహి) సః। 

3) స్థాణ్వాశ్రమమ్‌ -స్టాణోః ఆ(శమః (షత.) స్థాణ్వాశ్రమః, తమ్‌। 

సంధులు: - 

1) మాధవేన+అభిమతేన - మాధవేనాభిమతేన - సవర్ణదీర్ణసంధిః 

2) సః+మాధవేన - స మాధవేన - సులోపః 
సులోపః - ఏతత్తదోః సులోపో౭_ కోరనజ్‌ సమాసే హలి (సూ. 6. 1. 128). 
కకారములేని ఏతద్‌, తద్‌ శబ్దములమీది సుప్రత్యయము హల్లుపరముగా 
నున్నప్పుడు లోపించును. నళ్‌ సమాసమున ఈ లోపము రాదు. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 77 


పదవ్యుత్ప్సత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 


1) సఖీ - 9) 85०००६ పుంలింగః సఖి శబ్దః - చెలికాడు. 
b) సమానే ఖ్యః స చోదాత్తః ఉణాది -4-136. 
సఖా - సఖాయా - సఖాయః 
హేసఖే - హేసఖాయౌ - హే సఖాయ 
సఖాయమ్‌- సఖాయా - సఫీన్‌ 
సఖ్యా - సఖీభ్యామ్‌ - సఖిభిః 
సఖ్యే - సఖిభ్యామ్‌ - సఖిభ్యః 
సఖ్యుః - సఖీభ్యామ్‌ - సఖిభ్యః 
సఖ్యుః - సఖ్యోః - SoS 
NE - సఖ్యోః - సఖిషు 
1. సఖి - శేషో 'ఘ్యసఖి ఇతి సూత్రే ७४६) ఇత్యుక్తత్వాత్‌ “సఖి” శబ్దస్య 


“>>? సంజ్ఞా న। 
2. సఖా-'అనజ్‌ సౌ” “'సర్వనామస్మానే చాసమ్బుద్దౌ”। సులోపః। నలోపః। 
3. సఖాయౌ - 'సఖ్యురసమ్మ్బుద్దౌ', “అచో జ్ఞితి॥ 
4. సఖ్యుః - “ఖ్యత్యాత్పరస్య' 
5. సఖ్యౌ - కాత” 
0) ఈకారాన్తః పుంలింగః సఖీ శబ్దః -బృహత్‌ శబ్దకుసుమాకరః - చూడగలరు. 39 


त) ఈకారాన్తః స్రీలింగః సఖీ శబ్దః -బృహత్‌ శబ్బకుసుమాకరః - చూడగలరు. 


పై 


మూడింటిలోను తృతీయావిభక్తి ఏకవచనరూపము - 'సఖ్యా” అని 


గమనించగలరు. 
సఖ్యా-సభీభ్యామ్‌-సభీభిః - ఈకారాన్త పుంలింగ సఖీ శబ్దము - తృ. విభక్తి, 


సఖా 


e) శో 


్వ-సఖీభ్యామ్‌-సభీభిః - ఈకారాన్త [99०6 సఖీ శబ్దము - తృ. విభక్తి. 
అత్యద్భుతాదపి గుణాతిశయాక్రియో మే 
తస్మాత్సఖా త్వమసి యన్మమ తత్తవైవ । 
తత్మిం నిజే పరిజనే కదనం కరోషి 


నన్వేష దర్పనికషస్తవ చంద్రకేతుః।  ఉ.చ. 5.10 


78 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
“నీవ్ర అత్యద్భుతగుణములవలన నాకు ప్రియుడవు, దాననే చెలివౌదువు. 
మిత్రుని దెల్ల మిత్రునిదే. అది మైత్రి మర్యాద.... .” 

సఖీనివ Beco నుజీవినః 

సమానమానాన్‌ సుహృదశ్చ ७०६०६१ 

స సంతతం దర్శయతే గతస్మయః 

కృతాధిపత్యామివ సాధు బంధుతామ్‌॥ కిరాతార్టుయే 1-10 
“అహంకారరహితుడై ఆ దుర్యోధనుడు సేవకులను ప్రమయుక్తులయిన 
మిత్రులవలెను, మిత్రులను బంధువులతో సమానమైన గౌరవముగల 
వారినిగాను,బంధువులను రాజ్యాధికారముగలవారిని వలెను-నిష్మపటముగ 
ఎల్లప్పుడు ప్రదర్శించుచున్నాడు.” SBS + ఇవ - మిత్రులను వలెను. 
క్రియాదర్శము:- జగామ - तळ (గమ్‌) గతౌ (०६७) సకర్మకమ్‌, ७९७७, 

పరస్మై; 58, భ్వాది(1), లిట్‌ ప్రథమపురుషైకవచనము. 

రూపాలు: - జగామ - జగ్మతుః ¬ జగ్ముః. 


f శో 


అవతారికా: - హరాశమే కామోద్దీపనార్థం వసంతస్య ప్రాదుర్భావః -హరాశ్రమమున 
కామోద్దీపనార్థమై వసంతుని ఆగమనము చెప్పుచున్నాడు. 
శ్లో తస్మిన్‌ వనే సంయమినాం మునీనాం 

తపఃసమాధేః ప్రతికూలవర్తీ। 

సంకల్పయోనేరభిమానభూత - 

మాత్మానమాధాయ మధుర్దజ్బమ్మే॥ 24 
పదవిభాగము:- తస్మిన్‌, వనే, సంయమినామ్‌, మునీనామ్‌, తపఃసమాధేః, 
७७४7००८, సంకల్పయోనేః, అభిమానభూతమ్‌, ఆత్మానమ్‌, ఆధాయ, మధుః, 
జజృమ్మే! 
అన్వయ క్రమము: -తస్మిన్‌ వన్‌ సంయమినాం మునీనాం తపూసమాధేః ప్రతికూలవర్తీ 
మధుః సంకల్పయోనేః, అభిమాన భూతమ్‌ ఆత్మానమ్‌ ఆదాయ జజృమ్మే! 
ప్రతిపదార్థము: -తస్మిన్‌ వనే-ఆ శివాశ్రమమున,సంయమినామ్‌-సమాధి నిశ్చలురగు, 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 79 
మునీనామ్‌-మునులయొక్క తపఃసమాధే-ఏకాగ్రతకు, ప్రతికూలవర్తీ-విరోధముగా 
వర్తించువాడగు, మధుః-వసంతుడు, సంకల్పయోనేః-మన్మథునికి, అభిమానభూతమ్‌ 
-గర్వకారణమయిన, ఆత్మానమ్‌-నిజరూపమును, ఆధాయ-ధరించి, జజృమే- 
ఆవిర్భవించెను. 
తాత్పర్యము:- ఆ శివాశ్రమమున సమాధి నిశ్చలురగు మునులయొక్క ఏకాగ్రతలకు 
విరోధముగా వర్తించువాడగు వసంతుడు, మన్మథునికి గర్వకారణమైన నిజ 
రూపమును ధరించి ఆవిర్భవించెను. ఆ శివాశ్రమమున వసంతశోభ వెల్లి విరిసిన 
దని భావము. 
పాఠాన్తరములు: - 1) తపస్సమాధేః ప్రతికూలవర్తీ - తపస్సమాధిప్రతికూలవర్తిః. 
2) ఆధాయ - ఆదాయ 

విభక్తులు/క్రియలు:- 1) తస్మిన్‌ - తస్మిన్‌, తయోః, తేషు, దకారాన్త నపుంసకలింగ తచ్చబ్దము, 
సప్తమీ ఏకవచనము, 2) వనే-వనే, వనయోః, వనేషు-అకారాన్త నపుంసకలింగ వనశబ్దము, స. ఏ., 
3) సంయమినామ్‌-సంయమినః, సంయమినోః, సంయమినామ్‌, నకారాన్త పుంలింగ సంయమిన్‌ 
శబ్దము, షఏ., 4) మునీనామ్‌-మునేః, మున్యోః, మునీనామ్‌, ఇకారాన్త పుంలింగ ముని శబ్దము, 
షబ., 5) తపఃసమాధేః-తపస్సమాధేః, తపస్సమాధ్యోః, తపస్సమాధీనామ్‌, ఇకారాన్త పుంలింగ 
తపస్సమాధిశబ్దము, షఏ., 6) ప్రతికూలవర్తీ-ప్రతికూలవర్తీ, ప్రతికూలవర్తినౌ, ప్రతికూలవర్తినః, 
నకారాన్త పుంలింగ ప్రతికూలవర్తిన్‌ శబ్దము, ప్ర.ఏ., 7) మధుః ¬ మధుః, మధూ, మధవః, ఉకారాన్త 
పుంలింగ మధుశబ్దము,ప్ర. ఏ., ర)సంకల్పయోనేః -సంకల్పయోనేః,సంకల్పయోన్యోః, సంకల్పయోనీనామ్‌, 
ఇకారాన్త పుంలింగ సంకల్పయోనిశబ్దము, ష.ఏ., 9) అభిమానభూతమ్‌ -అభిమానభూతమ్‌, 
అభిమానభూతౌ, అభిమానభూతాన్‌, అకారాన్తపుంలింగ అభిమానభూతశబ్దము, ద్విఏ., 10) ఆత్మానమ్‌ 
-ఆత్మానమ్‌, ఆత్మానౌ, ఆత్మనః, నకారన్తపుంలింగ ఆత్మన్‌ శబ్బము,ద్వి ఏ. 11)ఆధాయ-ఆ+ధా+క్వ్వా- 
ల్యబన్తము -అవ్యయము, 12) జజృమ్మే-క్రియ-జృమి (ఆత్మనేపదీ) DS, ప్రథమపురుషైకవచనమ్‌. 
సమాసాలు: - 

1 తపస్సమాధేః - తపసః సమాధిః (ష.త.) తపస్సమాధిః, తస్య! 

2) ప్రతికూలవర్తీ - ప్రతికూలం వర్తతే (ఉపపదతత్సు.) ఇతి సః। 

8) సంకల్పయోనేః - $0855 యోనిః యస్య (బహు ప్రీహి) సః 

4) అభిమానభూతమ్‌-అభిమానః భూతః (సుప్పపాసమాసఖ అభిమానభూతః,తమ్‌. 
సంధులు: - 

1) సంకల్పయోనేః+అభిమానభూతమ్‌ - సంకల్పయోనేరభిమానభూతమ్‌ - 

విసర్గసంధిః 


40 


80 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
2) మధుః+జజృమ్మే - మధుర్దజృమ్మే - విసర్గసంధిః. 
పదవ్యుత్ప్సత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్య ప్రయోగాలు: - 
1) సంకల్పయోనిః, సంకల్పజన్మా, సంకల్పప్రభవః 1 
a) “భగవన్‌ సంకల్పయోనే! - మాళవికాగ్నిమిత్రే (4). 
b) 682 పి కామః సంకల్పజన్మా శర్వేణ २९४? - ఇతి కథాసరిత్సాగరే-49-239 
०) శ్లో॥తత్తేల హం దర్శయిష్యామి దిద్భక్షోః సురసత్తమ। 
కామినాం బహుమన్తవ్యం సంకల్పప్రభవోదయమ్‌॥ శ్రీమద్భాగవతమ్‌8. 12. 16 
“&, దేవతా (ठच కాముకులు మిక్కిలి తలంచునదియు, కాముని 
జన్మకారణమైన ఆ (८००७०0 చూడగోరిన నీకు చూపెదను.” 
క్రియాదర్శము: - జజృమ్మే - జృమి (గాత్రవినామే) భ్వాదిప్రకరణమ్‌(1), అకర్మకమ్‌, 
సేట్‌, ఆత్మనేపదీ, DS ప్రథమపురుషైకవచనము. 
రూపాలు: - జజృమ్మే - २३०5०९) - జజృమ్మిరే. 


అవతారికా:- వసన్తధరా నాహ-వసంతధర్మములను చెప్పుచున్నాడు. 
శ్లో కుబేరగుప్తాం దిశముష్టరశ్మా 

గన్తుం ప్రవృత్తే సమయం విలంఘ్య। 

దిగ్గక్షిణా గన్భవహం ముఖేన 

వ్యలీకనిశ్శ్వాస మివోత్ససర్ణ।। 25 
పదవిభాగము: - కుబేరగుప్తామ్‌, దిశమ్‌, ఉష్ణరశ్మౌ, గన్తుమ్‌, ప్రవృత్తే, సమయమ్‌, 
విలంఘ్య, దిక్‌, దక్షిణా, గంధవహమ్‌, ముఖేన, వ్యలీకనిశ్వాసమ్‌, ఇవ, ఉత్ససర్జ। 
అన్వయక్రమము:- ఉష్ణరశ్నా సమయం విలంఘ్య కుబేరగుప్తాం దిశం గన్తుం 
ప్రవృత్తే (సతి) దక్షిణా దిక్‌ ముఖేన గంధవహం HOT ఇవ ఉత్ససర్ద। 
ప్రతిపదార్థము: -ఉష్టరశ్మౌ - సూర్యుడు (సాహసికుడగు నాయకుడు), సమయమ్‌ 
- దక్షిణాయన కాలమును (సంగమకాలమును,, విలంఘ్య - అతిక్రమించి, కుబేర 
గుప్తామ్‌ - కుబేరునిచే పాలింపబడినదైన (కుత్సితనాయకునిచే నుంచుకొనబడిన), 
దిశమ్‌ - ఉత్తర దిక్కును (ఒకానొక నాయికను), గన్తుమ్‌-పోవుటనుగూర్చి 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 81 
(సంభోగమును గూర్చి), ప్రవృత్తే (సతి) - పూనుకొనగా, దక్షిణాదిక్‌ - దక్షిణదిక్కు 
(దాక్షిణ్యముగలనాయిక), ముఖేన - అగ్రభాగముచేత (ముఖముచే), గంధవహమ్‌- 
మలయమారుతమును(గాలిని), వ్యలీకనిశ్యాసమ్‌ +ఇవ -దుఃఖముచేనగు నిట్టూర్పును 
బోలె, ఉత్ససర్ణ-(ప్రవర్తింపజేసెను. 
తాత్పర్యము: - (పిమ్మట వసంతర్తువునందు ఉత్తరాయణము రాకయు, మలయ 
మారుతము వీచుటయు వర్ణించుచున్నాడు. ) సూర్యుడు దక్షిణాయనకాలమును 
అతిక్రమించి కుబేరునిచే పాలింపబడినదైన ఉత్తరదిక్కును పోవుటనుగూర్చి 
పూనుకొనగా, దక్షిణదిక్కు తన అగ్రభాగముచేత మలయమారుతమును దుఃఖముచే 
నగు నిట్టూర్చునుబోలె ప్రవర్తింపచేసెను. అది - సాహసికుడయిన నాయకుడు 
సంగమ కాలమును అతిక్రమించి కుత్సితనాయకునిచే నుంచుకొనబడిన ఒకానొక 
నాయికను సంభోగమునుగూర్చి పూనుకొనగా దాక్షిణముగలనాయిక ముఖముచే 
గాలిని దుఃఖముచేనగు నిట్టూర్చునుబోలె ప్రవర్తింపజేసెను. 
పాఠాన్తరములు: - 1) కుబేరగుప్తాం - కుబేరనాథాం (కర్మార్మర్‌ ఎడిషన్‌). 
విభక్తులు/క్రియలు:- 1) ఉష్టరశ్మౌ-ఉష్టరశ్మా, ఉష్పరశ్యోః, ఉష్టరళ్ళిషు, ఇకారాన్త పుంలింగ 
ఉష్ణరశ్మిశబ్దము, స.ఏ., 2) సమయమ్‌-సమయమ్‌, సమయౌ, సమయాన్‌, అకారాన్త పుంలింగ 
సమయశబ్దము, ద్విఏ., 3) విలంఘ్య-వి+లఘి +క్వా - ల్యబన్తము, అవ్యయము, 4) కుబేరగుప్తామ్‌ - 
కుబేరగుప్తామ్‌, కుబేరగుప్తే, కుబేరగుప్తాః, ఆకారాన్త (४७०१ కుబేరగుప్తాశబ్దము, ద్వి ఏ., 5) దిశమ్‌- 
దిశమ్‌, దిశౌ, దిశః, శకారాన్త స్రీలింగ దికృబ్దము, ద్వి ఏ., 6) గన్తుమ్‌-తుమున్‌ ప్రత్యయాన్తము - 
అవ్యయము, 7) ప్రవృత్తే - ప్రవృత్తే, ప్రవృత్తయోః, ప్రవృత్తేషు, అకారాన్త పుంలింగ ప్రవృత్తశబ్దము, 
స.ఏ., 8) దక్షిణా -దక్షిణా, దక్షిణే, దక్షిణాః ఆకారాన్త స్రీలింగ దక్షిణాశబ్దము, ప్ర.ఏ., 9) దిక్‌-దిక్‌, 
దిశౌ, దిశః, శకారాన్త స్రీలింగ దికృబ్దము, ప్ర.ఏ., 10) ముఖేన-ముఖేన, ముఖాభ్యామ్‌, ముఖైః, 
అకారాన్త నపుంసకలింగ ముఖశబ్దము, తృ.ఏ., 11) గంధవహమ్‌-గంధవహమ్‌, గంధవహౌ, 
గంధవహాన్‌, ७७०००७ పుంలింగ గంధవహశబ్దము, ద్వి.ఏ., 12) వ్యలీకనిశ్వ్వాసమ్‌ -... నిశాసమ్‌, 
నిశ్వాస, ...నిశ్ళ్వాసాన్‌, అకారాన్తపులింగ ...నిశ్శ్వాసశబ్దము, ద్విఏ., 13) ఉత్ససర్ద-ఉత్‌+సృజ్‌+ 
లిట్‌-ప్రథమపురుషైకవచనము. 
సమాసాలు: - 

1) ఉష్ణరశ్మౌ - ఉష్ణాః రశ్శయః యస్య (బహువ్రీహి) సః, తస్మిన్‌! 

2) కుబేరగుప్తామ్‌ - కుబేరేణ గుప్తా (తృ.త. ) కుబేరగుప్తా తామ్‌! 

3) గంధవహమ్‌ - గంధస్య వహః (షత.) గంధవహః, తమ్‌! 

4) వ్యలీకనిఃశ్వాసమ్‌ - వ్యలీకేన నిఃశ్వాసః (తృ.త.) వ్యలీకనిఃశ్వాసః,తమ్‌। 


41 


82 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
సంధులు: - 
1) దిక్‌+దక్షిణా - దిగ్దక్షిణా - a - Spero ४३३१० నే (४5०. 8. 2.89) 
2) ఇవ+ఉత్పసర్ద - ఇవోత్ససర్ణ - గుణసంధిః. 
పదవ్యుత్ప్సత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) వ్యలీకమ్‌ - నపుంసకలింగము. 
a) విశేషేణ అలతీతి। వి+అల్‌+'అలీకాదయశ్చి ఇతి కీకన్‌ ప్రత్యయేన 
నిపాతనాత్‌ సాధు। 
b) = వ్యలీకమపరాధః స్యాదాగో మన్తుశ్చ విప్రియమ్‌! 
.. అని హలాయుధకోశము 5? ని పేర్కొన్నది. 
©) శ్లో! సత్రాంతే సచివసఖః పుర[స్మియాభిః 
గుర్వీభిశ్శమితపరాజయ వ్యలీకాన్‌। 
కాకుత్పశ్చిరవిరహోత్సుకావరోధాన్‌ 
రాజన్యాన్స్వపురనివృత్తయే£_ నుమేనే॥ ర.వం. 4-87 
“రఘుమహారాజు ఆ యాగము ముగింపగానే ఓడిపోయినందువలన కలిగిన 
దుఃఖములు పాసిపోవునట్లు గొప్ప బహుమానములను రాజులకు ...... र 
శో। ७७७! హృదయాత్ర్రత్యాదేశ వ్యలీకమపైతు తే 
కిమపి మనసస్సమ్మోహో మే తదా బలవానభూత్‌। 
- అభిజ్ఞానశాకున్తలమ్‌ - 7.24 - పూర్వభాగము. 
“६, సుందరి! నీ హృదయమునుండి అవమానించుట అనెడి దుఃఖము 
పోవుగాక! ...... ट 
శ్లో; యస్మిన్ననెశ్వర్యకృత వ్యళీకః 
పరాభవం ప్రాప్త ఇవాంతకో9 8) 
ధున్వన్‌ ధనుః కస్య రణే న కుర్యా- 
న్మనో భయెకప్రవణం స భీష్మః॥। - కిరాతార్డునీయమ్‌ - 3.19 
“స్వచ్చందమరణము కలిగినట్టి యా భీష్ముని చూచి యముడుకూడ అతనిని 
సంహరించుటకు శక్తిచాలక వైలక్ష్యమును పొంది పరాభూతుడగు 
చున్నాడు.....” 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 83 
శ్లో తవ కితవ కిమాహితైర్వ్సృథా నః క్షితిరుహపల్లవపుష్పకర్ణపూరైః। 
నను జనవిదితైర్భవద్‌ వ్యలీకైశ్చిర పరిపూరితమేవ కర్ణయుగ్మమ్‌॥ 
- శిశుపాలవధే - 7.54 
క్రియాదర్శము:- ఉత్ససర్ణ - ఉత్‌-ఉపసర్గ, సృజ (స్ఫజ్‌) 266 (విడచుట), 
సకర్మకమ్‌, ७७७, ఆత్మనేపదీ, - ఉపసర్గమూలమున ప్రవర్తింపజేయుట 
SHI -పరస్మైపదిరూపము - DS ప్రథమపురుషైకవచనము. 
రూపాలు:- ఉత్ససర్ణ - ఉత్ససర్దతుః - ఉత్ససర్షుః 
అలంకారములు:- ఇట “ఉత్రేక్షాలంకార' మున్నదని చెప్పదగును. 
“అత్రోత్రేక్షాలంకారః। నచ సమాసోక్తిరేవేయముత్రేక్షానుప్రవి 8७ శంకితవ్యమ్‌। 
కేవల విశేషణ సామర్భాదేవాప్రస్తుతప్రతీతౌ సోత్తిష్టకే। అత్ర తు దక్షిణేతి విశేష్య 
సామర్థ్యాదపి నాయికా ప్రతీయతే। న చ శ్లేష ఏవ ప్రకృతాప్రకృతవిషయః ఉభయశ్లేషే 
శ్లిష్టవిశెష్యానంగీకారాత్‌! తస్మాచ్భబ్దశక్తిమూలోల.యం ధ్వనిః స చ వ్యలీకా 
నిశ్వాసరూపచేతనధర్మసంభావనార్థం దక్షిణస్యా దిశో నాయికయా సహాభేద 
మాసాదయన్నభేదలక్షణాతిశయోక్త్యుజీవినీం నిఃశ్వాసమివేతి వాచ్యోత్రేక్షాం 
నిర్వహతీతి వాచ్యలింగభూత ఇత్యుత్పశ్యామః।” 


శ్లో॥ అసూత సద్యః కుసుమాన్యశోకః 

స్మన్గాత్పభృత్యేవ సపల్లవాని। 

పాదేన నాపైక్షత సున్షరీణాం 

సమృ్పర్మమాశిజ్ఞీ తనూపురేణ।। 26 
పదవిభాగము:- అసూత, సద్యః, కుసుమాని, అశోక, रू, ప్రభృతి, ఏవ, 
సపల్లవాని, పాదేన, న అపైక్షత, సున్దరీణామ్‌, సమృ్బర్మమ్‌, ఆశిజ్లితనూపురేణ। 
అన్వయక్రమము:- అశోకః సద్యః RS ప్రభృతి ఏవ సపల్లవాని కుసుమాని 
అసూత సుందరీణామ్‌ ఆశింజితనూపురేణ పాదేన సంపర్మం న అపైక్షత। 
ప్రతిపదార్థము:- అశోకః-అశోకవృక్షము, సద్యః-అప్పుడే, RRS ప్రభృతి ఏవ- 
మ్రాను మొదలుకొని, సపల్లవాని -చిగుళ్లతోకూడిన, కుసుమాని-పూవులను, అసూత 


42 


84 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
-పూచెను, సుందరీణామ్‌-స్తీలయొక్క, ఆశింజితనూపురేణ-ధ్వనిచేయుచున్నయందె 
గల, పాదేన-పాదముతోడ, సంపర్మమ్‌-సంబంధమును, న +అ పైక్షత-కోరదాయెను. 
తాత్సర్యము: - అశోకవృక్షము అప్పుడే మ్రాను మొదలుకొని చిగుళ్లతో కూడిన 
పువ్వులను పూచెను. స్రీలయొక్క ధ్వనిచేయుచున్న యందెగల పాదముతోడ 
సంబంధమును కోరదాయెను. 
పాఠాన్తరములు:- 1) సంపర్మమాశి-సంపర్శమాసి. 
విభక్తులు/క్రియలు: - 1) అశోక-అశోకః, అశోకౌ, అశోకాః, అకారాన్తపుంలింగ అశోకశబ్దము, 
ప్ర.ఏ., 2) సద్యః, ఏవ, న - అవ్యయములు, 3) స్మన్గాత్‌-స్మన్లాత్‌, స్మన్థాభ్యామ్‌, डः, అకారాన్త 
పుంలింగస్మన్థశబ్దము, పం.ఏ., 4) ప్రభృతి-అవ్యయము,5) సపల్లవాని -సపల్లవమ్‌, సపల్లవే, సపల్లవాని, 
७५०००७ నపుంసకలింగ సపల్లవశబ్దము, ద్విబ., 6) కుసుమాని-కుసుమమ్‌, కుసుమే, కుసుమాని, 
అకారాన్త నపుంసకలింగ కుసుమశబ్దము, ద్విబ., 7) అసూత-ఘాజ్‌+లజ్‌ - ప్రథమపురుషైకవచనము, 
8) సుందరీణామ్‌-సుందర్యాః, సుందర్యోః, సుందరీణామ్‌, ఈకారాన్త స్త్రీలింగ సుందరీ శబ్దము, 
షబ., 9) ఆశింజితనూపురేణ-....నూపురేణ, ...నూపురాభ్యామ్‌, ...నూపురైః, అకారాన్త పుంలింగ 
...నూపుర శబ్దము, తృ.ఏ., 10) పాదేన-పాదేన, పాదాభ్యామ్‌, పాదైః, అకారాన్త పుంలింగ పాదశబ్దము, 
తృ.ఏ., 11) సంపర్మమ్‌ -సంపర్మమ్‌, సంపర్కౌ సంపర్శ్మాన్‌, ७०००७ పుంలింగ సంపర్మశబ్దము, 
ద్విఏ., 12) అపైక్షత-క్రియ, అప+ఈక్ష్‌ (ఆత్మనేపదీ) లజ్‌, ప్రథమపురు షైకవచనము 
సమాసాలు: - 

1) సపల్లవాని-పల్లవేన సహ (బహువ్రీహి) సపల్లవమ్‌, తాని। 

2) ఆశింజితనూపురేణ-ఆశింజితః నూపురః యస్య (బహువ్రీహి) సః, తేన। 
సంధులు: - 

1) కుసుమాని+అశోకః-కుసుమాన్యశోకః-యణాదేశసంధిః 

2) ప్రభృతి+వవ న్‌ ప్రభృత్యేవ - యణాదేశసంధిః. 

8) న+అపైక్షత - నాపైక్షత - 6606०94. 
పదవ్యుత్పత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) దోహద(క్రియ 

a) శో సనూపురరవేణ స్తీచరణేనాభితాడనమ్‌। 

దోహదం యదశోకస్య తతః పుష్పోద్దమో భవేత్‌॥ తథాహి. 
b) శ! పాదాహతః ప్రమదయా వికసత్యశోకః 
శోకం జహాతి బకులో ముఖసీధుసిక్తః। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 85 
ఆలోకితః కురవకః కురుతే వికాస- 
మాలోడితస్తిలక ७४१७७१ విభాతి॥ 

०) శ్లో॥ (8७०० oY ప్రియంగుర్వికసతి వకులన్సీధుగండూవనేకాత్‌ 
పాదాఘాతాదశోకన్తిలకకురవకౌ వీక్షణాలింగనాభ్యామ్‌! 
మందారో నర్భవాక్వాత్‌ వటువృదువననాచ్చంపకో వక్రవాతాత్‌ 
చూతో గానాన్నమేరుః వికనతి చ వురో నర్తనాత్‌ కర్థికారః॥ 

1) ప్రియంగులత-అందమైనస్తీలు తననుస్ప బ్రలించుటచేత వికసించును. 

ii) వకుళవృక్షము-(పొగడచెట్టు) - అందమైన (३०० తాంబూలమును 
వేసికొని బాగుగా నమిలి తనపై ఉమ్మిన పూయును. 

iii) అశోకవృక్షము-అందమైన స్త్రీ చక్కగ అలంకరించుకొన్న పాద 
తాడనముతో २१६ ०२७. 

vi) తిలకవృక్షము-అందమైన స్త్రీ చూచుటచేతను. 

५). కురవకవృక్షము-అందమైన స్త్రీచే ఆలింగనముచేతను పూయును. 

vi) మందారము -అందమైన స్త్రీచే నర్శవాక్యములు పలుకబడి పూయును. 

vii) చంపకము-అందమైన స్త్రీ మృదువుగా బిగ్గరగానవ్వుటచే వికసించును. 

शा) చూతవృక్షము-అందమైన స్తీ నోటితో గాలిని ఊదుటచే పుష్పించును. 

ix) _ నమేరువృక్షము-అందమైన గస్తీ గానముచేత పూయును. అట్లే- 

x) కొండగోగు(కర్ణికారము) -అందమైన (३ ఆ చెట్టున కెదురుగ నృత్యము 
చేయుటవలన దోహదమునంది పూయును. 

0) శీ; కుసుమం కృతదోహదస్త్వయా 
యదశోకో£ యముదీరయిప్యతి। 
అలకాభరణం కథం ను తత్‌ 
తవ నేష్యామి నివాపమాల్యతామ్‌॥ - ర.వం. 8-62 

“నీవు పాదతాడనరూపమున దోహదమును నిర్వర్తించిన ఏ అశోకవృక్షపు 
పూవు, నీ ముంగురులలో ఆభరణమైనదో...” 
క్రియాదర్శము:- 1) అసూత - షూజ్‌ (సూ) ప్రాణిగర్భవిమోచనే (ప్రసవించుట). 

SES, వేట్‌, ఆత్మనెపదీ, అదాది ప్రకరణమ్‌-లజ్‌ ప్రథమపురుషైకవచనము. 

రూపాలు:- అసూత - అసువాతామ్‌ - అసువత. 


43 


86 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
2) అపైక్షత - అప-ఉపసర్గ, ఈక్ష(ఈక్ష్‌ దర్శనే (దర్శించుట) సకర్శకమ్‌, 
సేట్‌, ఆత్మనేపదీ, భ్వాది ప్రకరణమ్‌(1) - లజ్‌ ప్రథమపురుషైకవచనము. 
రూపాలు:- అపైక్షత - అపైక్షేతామ్‌ - ७४४४. 
అలంకారములు: -అ(త్ర కామినీసమృర్మరూప ప్రసిద్ధకారణవిరహే9_ పి పుష్పోద్దమ 
రూపకార్యోత్సత్తి ప్రతిపాదనాత్‌ విభావనాలంకారః। సా చ అత్రానుక్తనిమిత్తా 
- పుంసవనీ వ్యాఖ్య, 


అవతారికా:- ఆమపుప్పోద్దమం ७०७७ - మామిడి మొగ్గయను దానిని వర్ణించు 
చున్నాడు. 
శ్లో సద్యః ప్రవాలోద్గమచారుపత్రే 

నీతే సమాప్తిం నవచూతబాణే। 

నివేశయామాస మధుర్విరేఫాన్‌ 

నామాక్షరాణీవ మనోభవస్య॥ 27 
పదవిభాగము:- సద్యః, ప్రవాలోద్దమచారుపత్రే, నీతే, సమాప్తిమ్‌, నవచూతబాణే, 
నివేశయామాస, మధుః, ద్విరేఫాన్‌, నామాక్షరాణి, ఇవ, మనోభవస్య। 
అన్వయక్రమము:- మధుః ప్రవాళోద్దమచారుపత్రే నవచూతబాణే సమాప్తిం నీతే 
(సతి) సద్యః మనోభస్య నామాక్షరాణి ఇవ ద్విరేఫాన్‌ నివేశయామాస। 
ప్రతిపదార్థము: - మధుః-వసంతుడు, ప్రవాళోద్దమచారుపత్రే-పల్లవాంకురములే 
చక్కని జిక్కలుగా గల, నవచూతబాణే-నూతనమగు మామిడి మొగ్గయను బాణము, 
సమాప్తివు-పూర్ణమును, నీతే (సతి-పాందింపబడగా, సద్యః-అప్పుడు, 
మనోభవస్య- మన్మథునియొక్క నామాక్షరాణి +ఇవ-పేరు సంబంధమగు 
నక్షరములను వలె, ద్విరేఫాన్‌-తుమ్మెదలను, నివేశయామాస-కూర్చాను. 
తాత్పర్యము :- వసంతుడు పల్లవాంకురములే చక్కని జిక్కలుగా గల నూతనమగు 
మామిడిమొగ్గయను బాణము పూర్ణమును పొందింపబడగా, అప్పుడు మన్మథుని 
యొక్క పేరు సంబంధమగు నక్షరములనువలె తుమ్మెదలను కూర్చెను. 
పాఠాన్తరములు :- సద్యః-సఖ్యుః। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 87 


విభక్తులు/క్రియలు:- 1) మధుః-మధుః మధూ, మధవః, ఉకారాన్తపుంలింగ మధుశబ్దము, 
ప్ర.ఏ., 2) ప్రవాళ...పత్రే- ...పత్రే, ...పత్రయోః, ...పత్రేషు, అకారాన్త పుంలింగ ...పత్రశబ్దము, 
స.ఏ., 3) నవచూతబాణే- ...బాణే, ...బాణయోః, ...బాణేషు, అకారాన్త పుంలింగ బాణశబ్దము, 
స.ఏ., 4) సమాప్తిమ్‌- సమాప్తిమ్‌, సమాప్తీ, Ss, ఇకారాన్తస్తీలింగ సమాప్తి శబ్దము, ద్వి.ఏ., 
ఇది క్తిన్‌ ప్రత్యయాన్తము, స్రీలింగరూపము, సమ్‌+ఆప్‌+క్తిన్‌, 5) నీతే-నీతే, నీతయోః, నీతేషు, 
७५०००७ పుంలింగ నీతశబ్దము, 6.6., 6) సద్యః ఇవ - అవ్యయములు, 7) మనోభవస్య - 
మనోభవస్య, మనోభవయోః, మనోభవానామ్‌, అకారాన్త పుంలింగ మనోభవశబ్దము, షఏ., 8) 
నామాక్షరాణి - నామాక్షరమ్‌, నామాక్షరే, నామాక్షరాణి, అకారాన్త నపుంసకలింగ నామాక్షర శబ్దము, 
ద్విబ., 9) ద్విరేఫాన్‌ - ద్విరేఫమ్‌, ద్విరేఫా, ద్విరేఫాన్‌, అకారాన్త పుంలింగ ద్విరేఫశబ్దము, ద్విబః, 
10) నివేశయామాస - క్రియ -ని+విళ్‌+ణి+ఆమ్‌ +అస్‌+లిట్‌, ప్రథమపురుషైకవచనము. 
సమాసాలు: - 

1) ప్రవాలోద్దమచారుపత్రే-ప్రవాలానామ్‌ ఉద్దమాః (షత.) ప్రవాలోద్గమాః, 
చారూణి చ తాని పత్రాణి, ప్రవాలోద్గమా ఏవ చారుపత్రాణి, యస్య 
(బహువ్రీహి) సః ప్రవాలోద్దమచారుపత్రః, తస్మిన్‌! 

2) నవచూతబాణే - నవం చ తత్‌ చూతం (కర్మధా) నవచూతమ్‌, నవచూతమ్‌, 
ఏవ బాణః (కర్మధా) తస్మిన్‌! 

3) మనోభవస్య -మనసి భవః (స.త.) మనోభవః, తస్య! 

4) నామాక్షరాణి - నామ్నాః అక్షరాణి (షత.) నామాక్షరాణి। 

5) ద్విరేఫాన్‌ - ద్వౌ రేఫొ యేషామ్‌ (బహువ్రీహి) తే ద్విరేఫాః, తాన్‌! 

సంధులు: - 

1) మధుః+ద్విరేఫాన్‌ - మధుర్ద్విరేఫాన్‌ - విసర్గసంధిః। 

2) నామాక్షరాణి+ఇవ - నామాక్షరాణీవ - సవర్ణదీర్షసంధిః। 

పదవ్యుత్పత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) ద్విరేఫః - పుంలింగము / స్రీలింగము. 
2) ద్వౌ రేఫౌ రకారవర్గౌ యస్మిన్‌, భ్రమర ఇతి నామ్మి! 
0) శ! మధుకర మధుపమధువ్రతశీలీముఖభ్రమర భృబ్దపుష్పలిహః। 
ఇందింది రాలిషట్‌చరణ చంచరీకాలినో ద్విరేఫాః స్యుః॥ 
అని హలాయుధకోశము “18! నామములను అందించినది. 

0) కుమారసంభవమహాకావ్య (७००७४०७०८७ (1) 27, తృతీయ సర్గయందు 

(3) 36 లను చూడగలరు. 





44 


88 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
క్రియాదర్శము: - 1) నివేశయామాస 
రూపాలు: - నివేశయామాస - నివేశయామాసతుః - నివేశయామాసుః। 
ని పూర్వకాత్‌ 'విశప్రవేశని ఇత్యస్నా ద్ధాతోర్జిజంతాదామంతాదనుప్రయుక్తాదస 
ధాతోస్సకర్మకాత్మర్తరి భూతే లిట్‌ పరస్మై; పదే ప్రథమపురుష ఏకవచనమ్‌. 
శ్లో! స నర్మదారోధసి च 
ర్మరుద్భిరానర్తితనక్తమాలే। 
కాంతం రజోధూసరకేతు సైన్యం 
నివేశయామాస విలంఘితాధ్వా॥ 
అలంకారములు:- ఇట “ఉకత్పేక్షాలంకారి మన్నదని చెప్పదగును. అత్ర 
ప్రవాలపత్ర ఇత్యాద్యేకదేశవివర్తిరూపకం మధోరిపుకారత్వరూపకం మధోరిపు కారత్వ 
రూపం యన్నామాక్షరాణీవేత్యుత్రేక్షాయాం నిమిత్తమిత్యేకదేశవివర్తి రూపకోత్సాపితేయ 
-ముక్రేక్షా' ఇతి మల్లినాధః॥। 


- రవం. 5-42 


శ్లో వర్లప్రకర్షే సతి కర్ణికారం 

దునోతి ७८४०७०० స్మ చేతః। 

ప్రాయేణ సామగ్యవిధా గుణానాం 

పరాజ్య్ముఖీ విశ్వసృజః |ప్రవృత్తిః॥ 28 
పదవిభాగము:- వర్ణప్రకర్షే సతి, కర్ణికారమ్‌, దునోతి, ०८७४०७" స్మ, చేతః, 
ప్రాయేణ, సామగ్రవిధౌ, గుణానామ్‌, పరాబ్బుఖీ, విశ్వసృజః, ప్రవృత్తిః। 
అన్వయక్రమము:- కర్ణికారమ్‌ వర్ణప్రకర్నే సతి నిర్గగతయా చేతః దునోతి స్మ 
ప్రాయేణ విశ్వసృజః ప్రవృత్తిః గుణానాం సామగ్రవిధౌ పరాజ్ముఖీ (భవతి)! 
ప్రతిపదార్థము: - కర్ణికారమ్‌-కొండగోగు పువ్వు, వర్ణప్రకర్షే సతి - రంగుచే నెచ్చుగా 
నున్నను, నిర్గన్గతయా-వాసనలేనిదగుటచే, చేత-మనసును, దునోతి స్మ-పరితపింప 
చేసెను, ప్రాయేణ-తబిచుగా, విశ్వసృజః-బ్రహ్మయొక్క ప్రవత్తిః-కార్యము, 
గుణానామ్‌-గుణములకు, సామగవిధా- సంపూర్ణతాసంపాదనవిషయములో, 
పరాజ్ముఖీ-పరాజ్ముఖముగలది, (భవతి) - (అగుచున్నది). 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 89 
తాత్పర్యము :- కొండగోగుపూవు రంగుచే నెచ్చుగానున్నను వాసనలేనిదగుటచే 
మనసును పరితపింపచేసెను. తజచుగా బ్రహ్మయొక్క వ్యాపారము గుణములకు 
సంపూర్ణతా సంపాదన విషయములో పరాజ్ముఖముగలది అగుచున్నది. 
పాఠాన్తరములు :- నిర్ణంధతయా - నిర్ణంధమితి. 
విభక్తులు/క్రియలు: - 1) కర్ణికారమ్‌ -కర్షికారమ్‌, కర్ణికారే, కర్ణికారాణి, అకారాన్త నపుంసకలింగ 
కర్ణికార శబ్దము, ప్ర.ఏ., 2) gd, వర్ణప్రకర్షయోః, వర్ణప్రకర్షేషు, అకారాన్త పుంలింగ 
వర్ణప్రకర్ష శబ్ధము, స.ఏ., 3) సతి-సతి, 58%, సత్సు, తకారాన్త పుంలింగ సత్‌ శబ్దము, స.ఏ., 4) 
నిర్ణంధతయా- నిర్ణంధతయా, నిర్ణంధతాభ్యామ్‌, నిర్ణంధతాభిః, ९७5०००७ (४७०6 నిర్ణంధతాశబ్ద్బము, 
తృ.ఏ., 5) చేతః-చేతః, చేతసీ, చేతాంసి, సకారాన్త నపుంసకలింగచెతశ్ళబ్దము, ద్వి.ఏ., 6) 
దునోతి-క్రియ, లట్‌ ప్రథమపురు షైకవచనము, 'స్మ యోగముచే భూతకాలార్థము. 7) ప్రాయేణ - 
అవ్యయము, 8) విశ్వస్థజః - విశ్వసృజః, విశ్వసృజోః, విశ్వసృజామ్‌, జకారాన్త పుంలింగ విశ్వసృట్‌ 
శబ్దము, షఏ., 9) ప్రవృత్తిః-ప్రవృత్తిః, ప్రవృత్తీ, ప్రవృత్తయః, ఇకారాన్త పుంలింగ ప్రవృత్తిశబ్దము, 
ప్ర.ఏ., 10) గుణానామ్‌-గుణస్య, గుణయోః గుణానామ్‌, అకారాన్త పుంలింగ గుణశబ్దము, షబ., 
11) సామగ్ర్యవిధౌ-...విధౌ,...విధ్యోః, ...విధిషు, ఇకారాన్త పుంలింగ ...విధిశబ్బము, స.ఏ., 12) 
పరాజ్బ్ముఖీ-పరాబ్బుఖీ, పరాబ్బుఖ్యౌ, २००७३९९ ¬ ४०००४3७०07 పరాజ్బ్ముఖీశబ్దము, ప్ర.ఏ. 
సమాసాలు: - 
1) నిర్ణంధతయా-నిర్దతః గన్టః (ప్రాదితత్పు) నిర్ణంధః,తస్య భావః నిర్ణంధతా, తయా! 
2) విశ్వసృజః - విశ్వం సృజతీతి (ఉపపదతలత్సు.) విశ్వసృట్‌, తస్య, 
3) సామగ్రవిధౌ - (సమగ్రస్య భావః-సామగ్రమ్‌) సామగ్రస్య విధిః షత.) 
తస్మిన్‌! 
4) పరాజ్యుఖీ - పరాక్‌ ముఖం యస్యాః (బహువ్రీహి) సా। 
పదవ్యుత్పత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) ప్రాయేణ - అవ్యయకోశః (582) 
ఇదమపి పూర్వవత్‌ 'సామాన్యతః, ప్రాచుర్యేణ' ఇత్యర్థకమ్‌! 
2) ప్రాయేణ సత్యపి హితార్థకరే విధా హి శ్రేయాంసి లబ్బుమసుఖాని 
వినానరాయైః (కిరాతార్జునీయే-5-49) 
b) శ్లో॥ శేషాన్మా సాన్విరహదివసస్థాపితస్యావధేర్వా 
విన్యస్యన్తీ భువి గణనయా దేహళీదత్తపుప్పెః। 
సంభోగం వా హృదయనిహితారంభమాస్వాదయన్తీ 
ప్రాయేణైతే రమణవిర హేప్వబ్దనానాం DS మేఘదూతమ్‌-83 


45 


90 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
“..తఅచుగా స్త్రీలకు ప్రియునియొక్క వియోగములందు చిత్తమందుంచబడిన 
సురతమునకు సంబంధించినవే వినోదములు గదా!...” 

క్రియాదర్భము:- 1) దునోతి - టుదు(ఉపతాపే) సకర్శకమ్‌, స్వాదిప్రకరణమ్‌(5), 

అనిట్‌, పరస్మైపదీ, ०७ ప్రథమపురుషైకవచనము. 
రూపాలు:- దునోతి - దునుతః - దున్వన్తి 
శ్లో  దృమృతి దృఫతి దునోతి వ్యథయతి దుఃఖయతి తపతి పీడయతి। 
క్రిశ్నాతి దూనయత్యతి ధూపాయతి ఖేదయత్యాద్యాః॥ 
శ్లో; దుఃఖాకరోతి తుదతి చ కరోతి వైకల్యముదాద్విభ్యోఐ_మీ। 
ఆత్మనే9 పి గ్రపయతి గ్లాపయత్యపి పీడనే॥ 
జే॥ छड లోఠతే కథ్నాత్యపి 008 వాథతే। 
ఏఠతే హఠతే తత్ర లోటతే క్లేశయత్యపి॥ 
శో శబ్దతే శూలతి రుజత్యూషత్యామయతీతి చ। 
- అని “ఆఖ్యాతచంద్రికా” 
అలంకారములు:- ఇట “అర్థాంతరన్యాసాలంకారి మన్నదని చెప్పదగును. ఇట 
సామాన్యముచే విశేషము సమర్థింపబడుటచే నిది అర్థాంతరన్యాసాలంకార 
మగును. 


శ్లో॥ బాలేన్దువక్రాణ్యవికాసభావా- 

దృభుః పలాశాన్యతిలోహితాని। 

సద్యో వసన్తేన సమాగతానాం 

నఖక్షతానీవ వనస్థలీనామ్‌॥ 29 
పదవిభాగము: - బాలేన్దువక్రాణి, అవికాసభావాత్‌, బభుః, పలాశాని, అతిలోహితాని, 
సద్యః, వసన్తేన, సమాగతానామ్‌, నఖక్షతాని, ఇవ, వనస్థలీనామ్‌॥ 
అన్వయడక్రమము:- అవికాసభావాత్‌ బాలేన్తువక్రాణి అతిలోహితాని పలాశాని 
వసన్తేన సమాగతానాం వనస్థలీనాం సద్యః నఖక్షతాని ఇవ బభుః॥ 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 91 
ప్రతిపదార్థము: - అవికాసభావాత్‌-వికాసమునొందకుండుటవలన, బాలేన్గువక్రాణి- 
బాలచంద్రునివలె వక్రములైనవియు, అతిలోహితాని-మిక్కిలి యెజ్జనివియునగు, 
పలాశాని-మోదుగ పత్రములు, వసన్తేన-వసన్లునితో, సమాగతానామ్‌ - 
సంభోగించిన, వనస్థలీనామ్‌-వనాంగనలయొక్క సద్యః-అప్పుడందిన, నఖక్షతాని+ 
ఇవ-నఖక్షతములనునట్లు, బభుః-ప్రకాశించినవి. 
తాత్పర్యము :- వికాసమునొందకుండుటవలన బాలచంద్రునివలె వక్రములైనవియు, 
మిక్కిలి యెబ్ఞనివియునగు మోదుగపత్రములు వసన్తునితో సంభోగించిన వనాంగనల 
యొక్క అప్పుడందిన నఖక్షతములనునట్లు ప్రకాశించినవి. 
విభక్తులు/క్రియలు -1)అవికాసభావాత్‌ -అవికాసభావాత్‌, అవికాసభావాభ్యామ్‌, అవికాసభావేభ్యః 
, అకారాన్తపుంలింగ అవికాసభావశబ్దము, తృ. ఏ., 2) బాలేందువక్రాణి-బాలేందువక్రమ్‌, బాలేందువక్రే, 
బాలేందువక్రాణి, so నపుంసకలింగ బాలేందువక్రశబ్దము, ప్ర.బ., 3) అతిలోహితాని- 
అతిలోహితమ్‌, అతిలోహితే, అతిలోహితాని, ७५०००७ నపుంసకలింగ అతిలోహిత శబ్దము, ప్ర.బ., 
4) పలాశాని - పలాశమ్‌, పలాశే, పలాశాని, అకారాన్న నపుంసకలింగ పలాశశబ్దము, ప్రబ., 5) 
వసన్తేన-వసన్తేన, వసన్హాభ్యామ్‌, ७७३, అకారాన్త పుంలింగ వసన్త శబ్దము, తృ.ఏ., 6) 
సమాగతానామ్‌-సమాగతాయాః, సమాగతయోః, సమాగతానామ్‌, ఆకారాన్త Reon సమాగతా 
శబ్దము, షుబ., 7) వనస్థలీనామ్‌-వనస్థల్యాః, వనస్థల్యోః, వనస్థలీనామ్‌, ఈకారాన్త స్ర్రీలింగ వనస్థలీ 
శబ్దము, షబ., 8) సద్యః-అవ్యయము - ద్యస్‌ ప్రత్యయాన్తము - తద్దితాన్తము - సమానదినమున, 
9) ఇవ-అవ్యయము, 10) నఖక్షతాని-నఖక్షతమ్‌, నఖక్షతే, నఖక్షతాని, అకారాన్త నపుంసకలింగ 
నఖక్షతశబ్దము, ప్ర.బ., 11) బభుః-క్రియ-భా+లిట్‌ (ప్రథమపురుష బహువచనము). 
సమాసాలు: - 
1) అవికాసభావాత్‌-వికాసస్య భావః([ష త.) వికాసభావః, న వికాసభావః, 
(నజ్‌తత్సు. ) అవికాసభావః, తస్మాత్‌! 
9) బాలేన్దువక్రాణి -బాలః చాసౌ ఇందుః (5८. ) బాలేందుః, బాలేందురివ 
వక్రమ్‌ (కర్మధా.), తాని। 
3) అతిలోహితాని-అత్యన్తం లోహితమ్‌ (ప్రాదితత్పు.) అతిలోహితమ్‌, తాని। 
4) వనస్థలీనామ్‌ - వనస్య స్థల్యః (షత.) వనస్థల్యః, తాసామ్‌। 
5) నఖక్షతాని - నఖస్య క్షతమ్‌ (ష.త.) నఖక్షతమ్‌, తాని; 
సంధులు: - 
1) బాలేన్దువ క్రాణి +అవికాసభావాత్‌-బాలేన్దువక్రాణ్యవికాసభావాత్‌, యణాదేశ 
సంధిః. 


92 


మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


2) భావాత్‌+బభుః - భావాద్బభుః - జశ్త్వ్వసంధిః 

3) పలాశాని+అతిలోహితాని - పలాశాన్యతిలోహితాని - యణాదేశసంధిః 
4) సద్యః+వసన్తేన - సద్యో వసన్తే - ఉత్వాదేశసంధిః 

5) నఖక్షతాని+ఇవ - నఖక్షతానీవ - సవర్ణదీర్ణసంధిః 


పదవ్యుత్ప్సత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్య ప్రయోగాలు: - 


1) 


46 


పలాశమ్‌ - 

a) పలం గతిం కమ్పనమిత్యర్థః, అశ్చుతే వ్యాష్నోతీతి। పల+అశ్‌+'కర్మణ్యణ్‌” 
ఇత్యణ్‌ । పలమ్‌ అశ్నాత్యత్రేతి ఘఇ్‌ వా! పత్రము - అనే అర్ధములో 
నపుంసకము. 

b) हा బృహచ్చాల ఇవానూపే శాఖాపుష్పపలాశవాన్‌ - ఇతి మహాభారతే 3.85.25 

०) పుంలింగార్థమున - పలాశాని పర్గాని సన్తి SSS, “అర ఆదిభ్యో౭ చ్‌ ఇత్యచ్‌ 
- వృక్షవిశేషు Butea Frondosa 'కింశుకి. 

శో అశ్వత్థరూపో భగవాన్‌ విష్ణురేవ న సంశయః 

రుద్రరూపో వటస్తద్వత్‌ పలాశో (బ్రహ్మరూపధ్యక్‌। 
దర్శనస్పర్భసేవాస్తు తే వ పాపహరాః స్మృతాః 
దుఃఖాపద్వ్యాధిదుష్పానాం వినాశకారిణో ధ్రువమ్‌! ఇతి పార్మే, 
వర్షం పర్ణం దలం షత్రం Soo ఛదనం ఛదః। అని హలాయుధకోశము. 
నవపలాశపలాశవనం పురః స్ఫుటపరాగపరాగతపంకజమ్‌। 
మృదులతాన్తలతాన్తమలోకయత్స సురభిం సురభిం సుమనోభరైః॥ 
- శిశుపాలవధే-6.2 


d) శ! 
6) శ 


గీ “పలాశః కింశుకే పత్రే పలాశమ్‌” ఇతి విశ్వః। 
9) శో రథాంగపాణేః పటలేన రోచిషా మృషిత్విషస్సంవళితా విరేజిరే। 
చలత్పలాశాన్తరగోచరాస్తరోస్తుషారమూర్తేరివ నక్తమంశవః॥। 

- శిశుపాలవధే-1. 21 
శ్రీ కృష్ణుని మేని నల్లనికాంతులతో కూడిన నారదుని తెల్లనికాంతులు 
కదులుచున్న వృక్షముయొక్క ఆకుల సందులనుండి యగుపడుచున్న 
వెన్నెలవలె మనోహరముగ నుండెను - వావిళ్ల ప్రతినుండి. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 93 
2) నఖక్షతాని - వాత్స్యాయనకామసూత్రాలు - రతిరహస్యము, నఖక్షతములను 
గూర్చి సవివరంగా వివరించాయి - చూడగలరు. 
दूँ). విలాసినీవిభ్రమదన్తపత్రమ్‌ 
ఆపాణ్ణరం కేతకబర్హమన్యః। 
ప్రియానితమోచితసన్నివేశైః 
విపాటయామాస యువా నభఖాగైః॥ - రవం.- 6.17 
“విలాసవతియిన తన ప్రియురాలియొక్క విలాసమునకు కారణమైనదియును, 
దంతపురేకువలె మిక్కిలి తెల్లనిదియును అగు మొగలిటేకును, తన ప్రియురాలి 
869000९ నుంచుటకలవాటుపడిన గోళ్ళకొనలచే, చీల్చసాగెను...” 
శో ఉపహితం శిశిరాపగమగ్రియా 
ముకులజాలమశోభత కింశుకే। 
ప్రణయినీవ ०६४७००६१७० 
ప్రమదయా మదయాపితలజ్ఞయా॥ - 5.50.- 9.31 
“శిశిరర్తువుగడచిన తరువాత వచ్చు వసంత శోభ మోదుగ (కింశుక) 
వృక్షమునకు పూచిన మొగ్గలు, మదముచేత, సిగ్గును కోల్పోయిన ప్రియురాలి 
శరీరముమీద ప్రియుదొనర్చిన నఖక్షతాభరణములవలె ప్రకాశించినవి.” 
క్రియాదర్శము:- 1) బభుః - భా(దీప్తొ) ప్రకాశించుట, అకర్మకమ్‌, అనిట్‌, 
పరస్మై పదీ, లిట్‌ ప్రథమపురుషైకవచనము. 
రూపాలు:- బభౌ - బభతు - బభుః. 
అలంకారములు: - ఇట SPR ESOS మున్నదని చెప్పదగును. 
అ(త్ర వసన్తస్య వనస్థలీనాం చ విశేషణసాధారణ్యాత్‌ నాయకవ్యవహార ప్రతీతేః 
సమాసోక్తిః తావదస్తి! సమాసోక్తిలక్షణం యథా సాహిత్యదర్పణే- 
“సమాసోక్తిః సమైర్యత్ర కార్యలింగవిశేషణైః। 56 
వ్యవహారసమారోపః ప్రస్తుతేల_ న్యస్య వస్తునః” ఇతి. 
పునః 'నఖక్షతాని ఇవి ఇతి జాతిత్వరూపోత్రేక్షా వక్రత్వలౌహిత్య గుణనిమిత్తా 
జాగర్తి! సా చ నాయకవ్యవహారాశ్రితన మాసోక్తి గర్భిణ్యేవోత్తివ్టత 
ఇత్యుభయోరేకకాలతైవే'తి మల్లినాథః। - పుంసవనీవ్యాఖ్య. 


94 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


శ్లో లగ్నద్విరేఫాజ్ఞున భక్తిచి త్రం 
ముఖే మధుశ్రీస్తిలకం ప్రకాశ్య। 
రాగేణ బాలారుణకోమలేన 
చూతప్రవాలోష్టమలంచకార। | 30 


పదవిభాగము:- లగ్న... చిత్రమ్‌, ముఖే, మధుశ్రీః, తిలకమ్‌, ప్రకాశ్య, రాగేణ, 
బాలారుణకోమలేన, చూతప్రవాలోష్టమ్‌, అలంచకార। 


అన్వయ క్రమము: - మధుశ్రీః లగ్న ద్విరేఫాంజనభక్తిచిత్రం తిలకం ముఖే ప్రకాశ్య 
బాలారుణకోమలేన రాగేణ చూతప్రవాలోష్టమ్‌ అలంచకార। 


ప్రతిపదార్థము: - మధుశ్రీః-వసంతశోభ, లగృద్విరేఫాంజన భక్తిచి త్రమ్‌-అంటి న 
తుమ్మెదలను కాటుక తీర్చుటచే చిత్రవర్ణముగల, తిలకమ్‌-తిలకపుష్పమను 
తిలకమును, ముఖే-ప్రారంభమనెడు ముఖమునందు, ప్రకాశ్య-వెలువరించి, 
బాలారుణకోమలేన -బాలసూర్యుని భంగిసుందరమగు, రాగేణ-లత్తుకతో, చూత 
ప్రవాళోష్టమ్‌-మామిడిచిగురను క్రిందిపెదవిని, అలంచకార-అలంకరించెను. 
తాత్పర్యము :- వసంతశోభ, అంటిన తుమ్మెదలను కాటుకతీర్చుటచే చిత్రవర్ణముగల 
తిలకపుష్పమను తిలకమును ప్రారంభమనెడు ముఖమునందు వెలువరించి 
బాలసూర్యుని భంగి సుందరమగులత్తుకతో మామిడిచిగురను క్రిందిపెదవిని 
అలంకరించెను. 
పాఠాన్తరములు :- చిత్రమ్‌-చిత్రే, ప్రకాశ్య-నివేశ్య. 
విభక్తులు/క్రియలు:- 1) మధుశ్రీః-మధుశ్రీః మధుశ్రియౌ, మధుశ్రియః, ఈకారాన్త (१७०6 
మధుశ్రీ శబ్దము, ప్ర.ఏ., 2) లగ్న...చిత్రమ్‌-...చిత్రమ్‌, చిత్రే, ...చిత్రాణి, ७७००० నపుంసకలింగ 
...చిత్ర శబ్దము, ద్వి.ఏ., 3) తిలకమ్‌-తిలకమ్‌, తిలకే, తిలకాని, అకారాన్న నపుంసకలింగ తిలక 
శబ్దము, ద్విఏ., 4) ముఖే-ముఖే, ముఖయోః, ముఖేషు, అకారాన్న నపుంసకలింగ ముఖశబ్దము, 
స.ఏ., 5) ప్రకాశ్య-ప్ర+కాశ్‌+క్వా-ల్యబన్తావ్వ్యయము, 6)బాలా...కోమలేన-...కోమలేన, కోమలాభ్యామ్‌, 
కోమలైః, అకారాన్త పుంలింగ ...కోమలశబ్దము, తృ.ఏ., 7) రాగేణ-రాగేణ, రాగాభ్యామ్‌, రాగైః, 
అకారాన్త పుంలింగ రాగశబ్దము, తృ.ఏ., 8) చూతప్రవాలోష్ట -...ఓష్టమ్‌, ...ఓష్టా, ఓష్టాన్‌, అకారాన్త 
పుంలింగ ఓష్ట శబ్దము, ద్విఏ., 9) అలంచకార-అలమ్‌ +కృ+లిట్‌ - ప్రథమపురు షైకవచనము. 
సమాసాలు: - 

1) మధుశ్రీః - మధోః శ్రీః (షత.) మధుశ్రీః. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 95 
2) లగ్నద్విరేఫాంజనభక్తిచిత్రమ్‌ - ळ% రేఫా యేషామ్‌ (బహువ్రీహి) తే, ద్విరేఫాః 
అంజనస్య భక్తయః (షత.), అంజనభక్తయః, లగ్నాశ్చ తే ద్విరేఫాః (కర్శ్మధా.) 
లగ్నద్విరేఫాః, లగ్నద్విరేఫా ఏవ అంజనభక్తయః, (కర్మధా.) లగ్నద్విరేఫాంజన 
భక్తిభిః, చిత్రమ్‌ (తృ.త.) 
3) బాలారుణకోమలేన - బాలాశ్చాసా అరుణః (కర్మా. )బాలారుణః, బాలారుణ 
ఇవ కోమలః (కర్మధా.) తేన। 
4) చూతప్రవాలోష్టమ్‌-చూతస్య ప్రవాలాః (షత. ) చూతప్రవాలాః, చూతప్రవాలా 
ఏవ ఓష్టు (కర్మధా.) చూతప్రవాళోష్టు, తమ్‌ 
సంధులు:- 1) మధుశ్రీః+తిలకమ్‌ - మధుశ్రీస్తిలకమ్‌ - విసర్గసంధిః. 
పదవ్వుత్పత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) భక్తిః - కుమారసంభవమహాకావ్యమ్‌ - ఏడవసర్గ-10, 94, శోకభాగములను 
గమనించగలరు. 
శ్లో॥  విన్యస్త వైడూర్యశిలాతలే£_ స్మిన్‌ 
ఆబద్ధముక్తాఫలభక్తిచి ॐ 
ఆవర్జితాష్టాపదకుమృతోయెః 
సతూర్య మేనాం స్నపయామృభూవుః॥ 7-10 
“మరకతమణులచే పరుపబడిన శిలాతలముకల ముత్యములవరుసలచే 
కూర్చబడిన రంగవల్లులతో చిత్రవర్ణముతో శోభిల్లు ఆ స్నానగృ్భహమునందు 
వంచిన బంగారుకుండలనుండి జాలువారు నీటితో ఉమాదేవిని స్నాన 
మాడించిరి.” 
శ్లో! అథ విబుధగణాం స్తానిన్దుమౌలిర్విస్సజ్య 
క్షితధరపతికన్యామాదధానః కరేణ। 
కనకకలశయుక్తం భక్తిశోభా సనాథం 
క్షితివిరచితశయ్యం కౌతుకాగారమాగాత్‌! 7-94 
b) = క్వచిళ్టగానాం ప్రియమానసానాం 
కాదమ్బసంసర్గవతీవ పంక్తిః। 
అన్యత్ర కాలాగురుదత్తపత్రా 


భక్తిర్భువశ్చన్దనకల్పితేవ॥ - రవం. 13.55 


96 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
SQN అగరుద్రవ్యముతో గీసిన అలంకారరేఖలుగల భూదేవియొక్క 
శరీరముపై గీయబడిన తెల్లని గంధపు అలంకార రేఖ కలదివలెను, ...” 
०) వాల్మీకిమహర్షి విరచిత 'శ్రీమద్రామాయణి మందలి ఈ పదప్రయోగమును 
చూడగలరు. 
दूँ. సుకృతేహామృగాకీర్ణం సుకీర్ణం భక్తిభిస్తథా। 
మనశ్చక్షుశ్చ భూతానామాదదత్తిగ్మతేజసా॥ 2.15.36 
“...ఈహామృగాలూ ఎన్నో నగిషీలు అక్కడక్కడ చెక్కబడి ఉన్నవి....” 
त) శ్లో! “అధిరుహ్య స వజభక్తిచిత్రమ్‌ (ఆసనమ్‌” - బుద్ధచరితమ్‌ 5.44 
క్రియాదర్శము: - 1) అలంచకార - అలం-అవ్యయము. ०६४ (కృ) కరణే 
(చేయుట) సకర్మ్శకమ్‌, అనిట్‌, (ఉభయ) పరస్మై; పదీ, తనాదిప్రకరణమ్‌, లిట్‌- 
ప్రథమపురు షైకవచనమ్‌. 
రూపాలు:- అలంచకార - అలంచక్రతుః - అలంచక్రుః। 
2) శ్లో॥ ఆపీనభారోద్వహనప్రయత్నాత్‌ 
గృష్టిర్గురుత్వాద్వపుషో నరేంద్రః। 
ఉభావలంచక్రతురంచితాభ్యాం 
తపోవనావృత్తిపథం గతాభ్యామ్‌।। - రవం. 2-18 
b) బాణమహాకవి విరచిత 'కాదంబరి-20/ న గల ఈ పద ప్రయోగమును 
48 చూడగలరు. “తత్ర చ శయనీయమలంచకార.” 
అలంకారములు:- ఇందు రూపకాలంకార మున్నదని చెప్పదగును. 
“ఉపమేయమును కప్పిపుచ్చక దానియందు ఉపమానగుణమును ఆరోపించినచో 
“రూపకము అని చెప్పబడును. 
ఉపమేయోపమానములకు తాదాత్మ్యము కల్పించుటలోనే దీని అలంకారత్వ 
మున్నది. అన్వయము - సరళము. 


శ్లో మృగాః ప్రియాళుద్రుమమజ్ఞ్యరీణాం 
రజఃకణెర్విఘ్నితదృష్టిపాతాః। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 97 
మదోద్ధతాః ప్రత్యనిలం విచేరు- 
ర్వనస్థలీర్మర్మరపత్రమోక్షాః। | 31 

పదవిభాగము: - మృగాః ప్రియాళుద్రుమమజ్ఞరీణామ్‌, రజఃకళై, విఘ్నితద్భష్టిపాతాః 
మదోద్ధతాః, ७४८७००, విచేరుః, వనస్థలీః, మర్మరపత్రమోక్షాః॥ 
అన్వయక్రమము:- ప్రియాళుద్రుమమంజరీణాం రజఃకతైః విఘ్నితదృష్టిపాతాః 
మదోద్ధతాః మృగాః ప్రత్యనిలం మర్శరపత్రమోక్షాః వనస్థలీః విచేరుః॥ 
ప్రతిపదార్థము: - ప్రియా... మంజరీణామ్‌- ప్రేంకణపుతీగలయొక్క గుత్తులయొక్క 
రజఃకణైః - పుప్పొడిరాగముచే, విఘ్నితదృష్టిపాతాః - విఘ్నముగా చేయబడిన 
దృష్టి ప్రసారములుగలట్టియు, మదోద్ధతాః-మదముచే విజ్ఞవీగు, మృగాః-లేళ్లు, 
ప్రత్యనిలమ్‌-వాయువునకు ఎదురుగా, మర్శరపత్రమోక్షాః - మరమరధ్వనితో ఆకులు 
రాలుటలుగల, వనస్థలీః-వనప్రాంతములనుగూర్చి, విచేరుః-సంచరించినవి. 
తాత్సర్యము :- (పేంకణపు తీగలయొక్క గుత్తుల సంబంధమగు పుప్పొడి రాగముచే 
విఘ్నముగా చేయబడిన దృష్టిప్రసారములు గలట్టియు, మదముచే విజ్ఞవీగు లేళ్లు 
వాయువునకు ఎదురుగా మరమరధ్వనితో ఆకులు రాలుటలుగల వనప్రాంతములను 
గూర్చి సంచరించినవి. 
పాఠాన్తరములు :- ప్రియాలు - పియాల - ప్రియాల. 
విభక్తులు/క్రియలు: - 1) ప్రియా... మంజరీణామ్‌-... మంజర్యాః, మంజర్యోః, మంజరీణామ్‌, 
ఈకారాన్న (४७०6 ...మంజరీ శబ్దము, ష.బ., 2) రజఃకణైః-రజఃకణేన, రజఃకణాభ్యామ్‌, రజఃకణైః 
, అకారాన్త పుంలింగ రజఃకణశబ్దము,తృ.బ., 3) విఘ్నితదృష్టిపాతాః-... పాతః, ...పాతౌ, ...పాతాః 
, అకారాన్త పుంలింగ దృష్టిపాతశబ్దము, ప్ర.బ., 4) మదోద్ధతాః-... ఉద్ధతః, ...ఉద్దతౌ, ...ఉద్ధతాః, 
అకారాన్త పుంలింగ ... ఉద్ధతశబ్దము, ప్ర.బ., 5) మృగాః gyre, మృగౌ, మృగాః, అకారాన్త పుంలింగ 
మృగశబ్దము, ప్ర.బ., 6) ప్రత్యనిలమ్‌ -అవ్యయము. అనిలం ప్రతి అవ్యయీభావసమాసః, 7) మర్మర 
పత్రమోక్షాః - మర్మరపత్రమోక్షా, మర్మరపత్రమోక్షే మర్మరపత్రమోక్షాః, ఆకారాన్త స్రీలింగ ఎజమోక్షా 
శబ్దము, ప్ర.బ., 8) వనస్థలీః-వనస్థలీమ్‌, వనస్థల్యా, వనస్థలీః, ఈకారాన్త Reon వనస్థలీ శబ్దము, 
ద్విబ., 9) విచేరుః-వి+చర్‌+లిట్‌ - ప్రథమపురుషబహువచనము. 

సమాసాలు: - 

1) ప్రియాలుద్రుమమంజరీణామ్‌-ప్రియాలూనాం ద్రుమాః (షత.) 
ప్రియాలుద్రుమాః, ప్రియాలుద్రుమాణాం మంజర్యః, (షత.) తాసామ్‌. 


98 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
2) రజుకణెః-రజసాం కణాః (6१. త.) రజఃకణాః, 85 
3) విఘ్నితదృష్టిపాతాః-విఘ్నితాః దృష్టిపాతాః యేషామ్‌ (బహుప్రీహి) छी 
4) మదోద్ధతాః-మదేన ఉద్ధతాః (తృ.త.) మదోద్ధతాః. 
5) ప్రత్యనిలమ్‌ - అనిలం ప్రతి - అవ్యయీభావః. 
6) మర్శ్మరపత్రమోక్షాః - పత్రాణాం మోక్షాః (ॐ. ७.) షత్రమోక్షాః, 5९३००३ 
పత్రమోక్షాః యాసు (బహువ్రీహి) తాః। 
7) వనస్థలీః-వనస్య స్థల్యః (షత.) వనస్థల్యః, उ" 
సంధులు: - 
1) రజుకణః+విఘ్నిత - రజఃకణర్విఫఘ్నిత - విసర్గసంధిః. 
2) విచేరుః+వనస్థలీః - విచేరుర్వనస్థలీః - విసర్గసంధిః 
8) స్థలీః+మర్మర - స్థలీర్మర్మర - విసర్గసంధిః. 
పదవ్యుత్సత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) మర్మరః - పుంలింగము - మృ-అరన్‌ ముట్‌ చ - 
2) మర్మ తత్త్వం మమత్యవ్యక్తశబ్దం వా రాతీతి। రా+క । 
- శుషృపర్ణధ్వనిః, SS పత్రస్య చ ధ్వనిః। 
0) శ్లో॥ _భూర్దేషు మర్మరీభూతాః కీచకధ్వని హేతవః। 


గంగాశీకరిణో మార్లే మరుతస్తం సిషేవిరే॥ -ర.వం. 4-73 
49 “భూర్జవృక్షపు ఎండుటాకులను ४68), వాని మర్శర ధ్వనితో కూడినవియును, 
వెదురుబొంగులపై వీచి, వానిలో ఒక మధురస్వరమునుత్పాదింపజేయు 
నవియును...” 
శ్లో; అభ్యభూయత వాహానాం చరతాం గాత్రశింజితైః। 
వర్శభిః పవనోద్భూతరాజతాళీవనధ్వనిః॥ ర.వం. 4-56 


సైన్యమున ఉండు గుజ్జములు నడుచుచుండగా, వాని శరీరములపైనున్న 
కవచ భాగములు శబ్దముచేయుట, గాలికి కదలాడు పోకచెట్ల తోపులనుండి 
వచ్చు శబ్దమును మించియుండెను. 
శో మర్శ్మరైరగురుధూపగన్థిఖిః 

వ్యక్తహేమరశనైస్తమేకతః। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 99 
జహ్రురాగ్రథనమోక్షలోలుపం 
హైమనైర్నివసనైః సుమధ్యమాః॥ ర.వం. 19-41 
“గంజి పెట్టబడుటచేత మరమరమని చప్పుడు చేయుచున్నవియు, అగరు 
ధూపములవాసనలు కలవియును, ....” 
క్రియాదర్భము:- 1) విచేరుః - చర(గతౌ) (६४४6० పి) SES, భ్వాదయః 
(1) సేట్‌, పరస్మైపదీ, లిట్‌- ప్రథమపురుషైకవచనమ్‌. వి-ఉపసర్గపూర్వకాత్‌. 
రూపాలు:- చచార - చేరుతుః - చేరుః. 
అలంకారములు:- ఇట 'స్వభావోక్త్యలంకారి మున్నదని చెప్పదగును. 
ప్రకృతి అతిసుందరముగ వర్ణన చేయబడుటచే నిది 'స్వభావోక్త్యలంకారి 
మని చెప్పబడినది. 
'జాతి-క్రియా-గుణ-ద్రవ్య స్వభావములను వర్ణించుటి - స్వభావోక్తి. 


శ్లో చూతాజ్కురాస్వాదకషాయకణ్ఞః 

పుంస్మోకిలో యన్మధురం చుకూజ। 

మనస్వినీమానవిఘాతదక్షం 

తదేవ జాతం వచనం స్మరస్య॥ 32 
పదవిభాగము: - చూతాబ్బు.. ४98, పుంస్మోకిలు, యత్‌, మధురమ్‌, చుకూజ। 
మనస్వినీమానవిఘాతదక్షమ్‌, తత్‌, ఏవ, జాతమ్‌, వచనమ్‌, స్మరస్య। 
అన్వయక్రమము:- చూతా....కణ్జః పుంస్మోకిలః చుకూజ యత్‌ తత్‌ ఏవ మనస్వినీ... 
దక్షం స్మరస్య వచనం జాతమ్‌। 
ప్రతిపదార్థము: -చూతాజ్బుర +ఆస్వాదకషాయకణ్ఞః -మామిడిమొగ్గమొలక భక్షించుటచే 
రక్తిగల కంఠధ్వనిగల, పుంస్మోకిలః-మగకోకిల, చుకూజయత్‌-కూసెననునది యేది 
కలదో, తత్‌+ఏవ-అదే, మనస్వనీ-మాన -విఘాత-దక్షమ్‌ - ప్రణయకలహ కుపిత 
లగు స్రీలలోషముయొక్క కొట్టుటయందు సమర్థమగు, స్మరస్య-మన్మథునియొక్క 
వచనమ్‌-మాట, జాతమ్‌-ఐనది. 
తాత్పర్యము :- మామిడి మొగ్గమొలక భక్షించుటచే రక్తిగల కంఠధ్వనిగల మగకోకిల 


50 


100 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
కూసెననునది యేదికలదో అదే ప్రణయకలహకుపితలకు మన్మథునియొక్క మాట 
యెనది. 
విభక్తులు/క్రియలు - 1) చూతా...కణ్ఞః-...కణ్ఞః, ...కణ్ళా, ...కణ్ఞాః, అకారాన్త పుంలింగ ... कु 
శబ్దము, ప్ర.ఏ., 2) పుంస్మోకిలః-...కోకిలః, కోకిలౌ,కోకిలాః, అకారాన్త పుంలింగ పుంస్మోకిల శబ్దము 
ప్ర.ఏ., 3) చుకూజ-క్రియ-కూజ్‌+లిట్‌, ప్రథమపురు షైకవచనము, ఏవ-అవ్యయము, 5) మన 
దక్షమ్‌- ...దక్షమ్‌, దక్ష్మే ...దక్షాన్‌, అకారాన్త $0807 ...దక్ష శబ్దము, ద్విఏ., 6) స్మరస్య-స్మరస్య, 
స్మరయోః, స్మరాణామ్‌, ७६०००७ పుంలింగ స్మరశబ్దము, షఏ., 7) వచనమ్‌-వచనమ్‌, వచనే,వచనాని, 
అకారాన్న నపుంసకలింగ వచన శబ్దము, ప్ర.ఏ., 8) జాతమ్‌-జాతమ్‌, జాతే, జాతాని, అకారాన్త 
నపుంసకలింగ జాత శబ్దము, (&.०. 

సమాసాలు: - 

1) చూతాంకురాస్వాదకమాయకణ్ణః-చూతనామ్‌ అంకురాః(ష, త)చూతాంకురాః 
చూతాంకురాణామ్‌ ఆస్వాదః (ష త.) చూతాంకురాస్వాదః, చూతాంకు- 
రాస్వాదేన కషాయః ४६७७४ యస్య (బహువ్రీహి) సః 

2) పుంస్మోకిలః-పుమాన్‌ చాసౌ కోకిలః (కర్మధా.) 

3) మనస్వినీమాన విఘాతదక్షమ్‌ - మనస్విన్యా మానః (షత. ) మనస్వినీమానః 
విశిష్టో ఘాతః, విఘాతః (ప్రాదితత్చు. ), మనస్వినీమానస్య విఘాతః (షత.) 
మనస్వినీమానవిఘాతః మనస్వినీమానవిఘాతే దక్ష (షత.), తమ్‌। 

సంధులు: - 

1) పుంస్మోకిలః+యత్‌- పుంస్మోకిలో యత్‌ - ఉత్వాదేశసంధిః. 

2) పుమ్‌+కోకిలః-పూర్‌ +కోకిలః-పూస్మోకిలః,పుంస్మోకిలః, అనునాసికాను 
-స్వారౌ రుత్వమ్‌ చ. 

3) యత్‌+మధురమ్‌ - యన్మధురమ్‌ - అనునాసికసంధిః. 

4) తత్‌+ఏవ - తదేవ - జశ్త్వసంధిః. 

పదవ్యుత్పత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 

1) _ పుంస్మోకిలః- అనునాసికానుస్వారౌ రుత్వమ్‌ చ. (అనునాసికానుస్వారపూర్వక 
సకారాదేశః) అమృరకములైన అచ్చులు, హయవరఇమజణనలు పరముగా 
గల వర్గ ప్రథమ, ద్వితీయాక్షరములు పరముగా నున్నప్పుడు 'పుమ్‌” 
శబ్దములోని మకారమునకు; పుమః ७०४५१) (సూ. 8.8. 6). 
పుమ్‌ +కోకిలః-పు*ర్‌ +కోకిలః-పూస్మోకిలః, పుంస్మోకిలః. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 101 
అలంకారములు: - ఇట 'రూపకాలంకారి మున్నదని చెప్పదగును. 

అత్ర నిరర్థకస్తా 3) కోకిలాలాపస్య, కామినీజనబన్ఫుభూతస్య విదగ్గతరస్య స్మరస్య 
ప్రియతమాభిమానవిఘాతదక్షవచనత్వేన రూపణాద్‌ రూపకాలంకారః। - పుంసవనీవ్యాఖ్యా 


శ్లో॥ హిమవ్యపాయాద్విశదాధరాణా- 
మాపాణ్జ్దరీభూతముఖచ్చవీనామ్‌। 
స్వేదోద్గమః కిమ్పురుషాబ్గనానాం 
చక్రే పదం పత్రవిశేషకేషు॥ 33 


పదవిభాగము:- హిమవ్యపాయాత్‌, విశదాధరాణామ్‌, ఆపాబ్దరీభూతముఖ 
చృవీనామ్‌, స్వేదోద్దమః, కిమ్చురుషాంగనానామ్‌, చక్రే, పదమ్‌, పత్రవిశేషకేషు॥ 


అన్వయ(క్రమము:- హిమవ్యపాయాత్‌ విశదాధరాణామ్‌ ఆపాబ్దరీభూతముఖ 
చృవీనామ్‌ కింపురుషాంగనానాం పత్రవిశేషకేషు స్వేదోద్దమః పదమ్‌ చక్రే! 


ప్రతిపదార్థము: - హిమవ్యపాయాత్‌ - మంచుపోవుటవలన, విశదాధరాణామ్‌- 
బాధలేని పెదవులు గలట్టియు, ఆపాబ్దరీఖీతముఖచ్చవీనామ్‌ -కించిత్‌ పాణ్ఞురవర్ణము 
గల ముఖకాంతులు గల, కింపురుషాంగనానామ్‌ -కింపురుషాంగనలకు, పత్రవిశేష 
కేషు-మకరికాపత్రరచనలయందు, స్వేదోద్దమః- స్వేదప్రాదుర్భావము, పదమ్‌- 
స్థానమును, చక్రే-చేసెను. 

తాత్పర్యము :- మంచుపోవుటవలన బాధలేని పెదవులుగలట్టియు, కించిత్‌ పాణ్డుర 
వర్ణముగలముఖకాంతులుగల కింపురుషాంగనలకు మకరికాపత్రరచనలయందు 
స్వేదప్రాదుర్భావము స్థానమును చేసెను. 

పాఠాన్తరములు :- ఆపాణ్జరీభూత-ఆపాణ్టురీభూత. 

విభక్తులు/క్రియలు:- 1) హిమవ్యపాయాత్‌-హిమవ్యపాయాత్‌, హిమవ్యపాయాభ్యామ్‌, 
హిమవ్యపాయేభ్యః - అకారాన్నపుంలింగ హిమవ్యపాయ శబ్దము, పంచమీ ఏకవచనము, 2) 
విశదాధరాణామ్‌ -విశదాధరాయాః, విశదాధరయోః, విశదాధరాణామ్‌, ఆకారాన్త (३७०6 విశదాధరా 
శబ్దము, షబ., 3) ఆపాణ్జరీభూతముఖచ్చవీనామ్‌ - ...చ్చవ్యాః, ...చ్చవ్యోః, ...చృ్చవీనామ్‌, ఈకారాన్త 
(४७०6 ....చ్చవీశబ్బము, షబ., 4) కింపురుషాంగనానామ్‌- కింపురుషాంగనాయాః, కింపురుషాంగ 
నయోః, కింపురుషాంగనానామ్‌, ఆకారాన్త (3७०6 కింపురుషాంగనా శబ్దము, షబ., 5) పత్రవిశేషకేషు- 


102 మహాకవిశ్రీకాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
పత్రవిశేషకే-పత్రవిశేషషయోః, పత్రవిశేషకేషు, అకారాన్త నపుంసకలింగ పత్రవిశేషకశబ్దము, స.బ., 
6) స్వేదోద్దమః - స్వేదోద్గమః, స్వేదోద్దమౌ, స్వేదోద్దమాః, అకారాన్త పుంలింగ స్వేదోద్దమ శబ్దము, 
ప్ర.ఏ., 7) పదమ్‌-పదమ్‌, పదే, పదాని, అకారాన్త నపుంసకలింగ పదశబ్దము, ద్విఏ., 8) చక్రే-క్రియ 
- లిట్‌ - ప్రథమపురుషైకవచనము. 
సమాసాలు: - 
1) హిమవ్యపాయాత్‌-హిమస్య వ్యపాయః (ష.త.) హిమవ్యపాయః, తస్మాత్‌! 
2) విశదాధరాణామ్‌ - విశదాః అధరాః యాసామ్‌ (६४5००६१११) తాః, తాసామ్‌! 
3) కింపురుషాంగనానామ్‌ - కింపురుషాణామ్‌ అంగనాః (४६.6. ) 
కింపురుషాంగనాః, తాసామ్‌. 
4) పత్రవిశేషకేషు - పత్రాణాం విశేషకాని (షత.) పత్రవిశేషకాని, తేషు! 
5) స్వేదోద్దమః - స్వేదస్య ఉద్దమః (షత.) స్వేదోద్దమః। 
పదవ్యుత్పత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) కిమ్బురుషః - 2) కుల్సితః పురుషః (నరః) - కిన్నరః. 
0) కిన్నరః స్యాత్‌ కింపురుషో మయురశ్వముఖస్తథా। అని హలాయుధకోశము. 
0) శ్లో _ గీతాన్తరేషు శ్రమవారిలేశైః-కించిత్స ముచ్చ్వాసితపత్రలేఖమ్‌! 
పుష్పాసవాఘూర్థితనేత్రశో భి-ప్రియాముఖం కిమ్బురుషశ్చుచుమే॥ 


కు.సం. 3-37. 
9) శ్రీ కుమారసంభవమహాకావ్యము - 1-14 ను చూడగలరు. 
51 ల) శ్రీమద్భాగవత ఏకాదశస్మంధమునందు 16-29 న గల ఈ పద 


ప్రయోగమును చూడండి. 
శ! వాసుదేవో భగవతాం త్వంతు భాగవతేష్వహమ్‌। 
కింపురుషాణాం హనుమాన్విద్యాద్రాణాం సుదర్శనః॥ 
క్రియాదర్శము:- చక్రే - డుకృజ్‌(కృ) కరణే (చేయుట), సకర్మకమ్‌, అనిట్‌, (ఉభయ) 
ఆత్మనేపదీ, తనాది ప్రకరణమ్‌, లిట్‌ - ప్రథమపురు షైకవచనము. 
రూపాలు:- చక్రే -చక్రాతే-చక్రిరే. 
శ్లో; తతః ప్రజానాం చిరమాత్మనా ధృతాం 
నితాన్తగుర్వీం లఘయిష్యతా ధురమ్‌। 
నిసర్గసంస్మారవినీత ఇత్యసౌ 
నృపేణ చక్రే యువరాజశబ్దభాక్‌। 


- రవం. 3-35 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 103 


శ్లో తపస్వినః స్థాణువనౌకసస్తా - 

5०४४६० వీక్ష్య మధు ప్రవృత్తిమ్‌। 

ప్రయత్నసంస్తమ్భితవిక్రియాణాం 

కథజ్బదీశా మనసాం బభూవుః 34 
పదవిభాగము:- తపస్వినః, స్థాణువనౌకసః, తామ్‌, ఆకాలికీమ్‌, వీక్ష్య, మధు 
EB, ప్రయత్నసంస్తమ్మ్బితవి క్రియాణామ్‌, కథంచిత్‌, ఈశాః, మనసామ్‌, 
బభూవుః 
అన్వయక్రమము:- స్థాణువనౌకసః తపస్వినః తామ్‌ ఆకాలికీం మధుప్రవృత్తిం 
వీక్ష్య ప్రయత్న... విక్రియాణాం మనసాం కథంచిత్‌ ఈశాః బభూవుః 
ప్రతిపదార్థము: - స్థాణువనౌకసః-శివవనమున నివసించు, తపస్వినః-తపశ్ళాలురు, 
తామ్‌-ఆ, ఆకాలికీమ్‌-కాలముకాని కాలమున పుట్టినశించిన, మధు ప్రవృత్తిమ్‌ - 
వసంతావిర్భావమును, వీక్ష్య-చూచి, ప్రయత్న...విక్రియాణామ్‌ - ప్రయత్న 
పూర్వకముగ అణుచుకొనబడిన వికారములుగల, మనసామ్‌-చిత్తములకు, 
కథంచిత్‌- ఎటులనో, ఈశాః-అధిపతులు, బభూవుః-అయిరి. 
తాత్పర్యము :- శివవనమున నివసించు తపశ్శాలురు ఆ కాలము కాని కాలమున 
పుట్టి నశించిన వసంతావిర్భావమును చూచి ప్రయత్నపూర్వకముగ అణుచుకొన 
బడిన వికారములుగల చిత్తములకు ఎటులనో అధిపతులు అయిరి. 
విభక్తులు/క్రియలు - 1) స్థాణువనౌకసః-స్థాణువనౌకాః, స్థాణువనౌకసా, స్థాణువనౌకసః సకారాన్త 
పుంలింగ ...ఓకస్‌ శబ్దము, ప్ర.బ., 2) తపస్వినః -తపస్వీ, తపస్వినౌ, తపస్వినః, నకారాన్త పుంలింగ 
తపస్విన్‌ శబ్దము, ప్ర.బ., 3) తామ్‌-తామ్‌, తే, తాః, దకారాన్త స్రీలింగతచ్భబ్దము, ద్విఏ., 4) 
ఆకాలికీమ్‌ -ఆకాలికీమ్‌, ఆకాలిక్యౌ, ఆకాలికీః, ఈకారాన్త Reon ఆకాలికీ శబ్దము, ద్వి.ఏ., 5) 
మధుప్రవృత్తిమ్‌ - మధు ప్రవృత్తిమ్‌, మధుప్రవృత్తీ, మధుప్రవృత్తీః- ఇకారాన్త స్రీలింగ మధు ప్రవృత్తి 
శబ్దము, ద్విఏ., 6) వీక్ష్య-అవ్యయము - వి+ఈక్ష్‌+క్వ్వా-ల్యబన్తము, 7) ప్రయత్న... విక్రియాణామ్‌ - 
...విక్రియాయాః, ... విక్రియయోః, ...విక్రియాణామ్‌., ७७०००७ స్రీలింగ ....విక్రియాశబ్దము, షబ., 
8) మనసామ్‌ -మనసః, మనసోః, మనసామ్‌, సకారాన్త నపుంసక మనస్‌ శబ్దము, షబ., 9) 
కథంచిత్‌-అవ్యయము, 10) ఈశాః-ఈశః, ఈశౌ, ఈశాః, అకారాన్త పుంలింగ ఈశశబ్దము ప్ర.బ., 
11) బభూవుః - క్రియ -భూ +లిట్‌-ప్రథమపురుషబహువచనము. 
సమాసాలు: - 

1) స్థాణువనౌకసః = స్థాణోః వనమ్‌ (షత.) స్థాణువనమ్‌, స్థాణువనమ్‌, 
ఓకో యేషామ్‌ (బహువ్రీహి) ळी 


52 


104 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 

2) మధుప్రవృత్తిమ్‌ - మధోః ప్రవృత్తిః (ష త.) మధు ప్రవృత్తిః:, తామ్‌! 

3) ప్రయత్నసంస్తమ్భితవిక్రియాణామ్‌ - ప్రకృష్ణో యత్నః - ప్రయత్నః (ప్రాది 
తత్తు. ) విరుద్దా క్రియా - విక్రియా (°). ) ప్రయత్నేన సంస్తమ్బితా 
విక్రియా యేషామ్‌ (బహువ్రీహి) తే, తేషామ్‌. 

సంధులు: - 
1) స్థాణువనౌకసః +తామ్‌ -స్థాణువనౌకసస్తామ్‌ - విసర్గసంధిః। 
2) కథంచిత్‌+ఈశాః - కథంచిదీశాః - జశ్వసంధిః। 
పదవ్యుత్పత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) ఆకాలికీ -2) అకాలే భవః ఠజ్‌ - దీనిపై జీప్‌ ప్రత్యయము. 
టిడ్డాణణభ్‌ద్వయసజ్‌దఘ్నఖ్‌మాత్రచ్‌ తయప్‌ ఠక్‌ ఠజ్‌ उक्त క్వరపః 
(४0०. 4. 1.15) 
(88, ఢ, అణ్‌, ७, ద్వయసచ్‌, దఘ్నచ్‌, మాత్రచ్‌, తయప్‌, ४5, రణ్‌, 
Sf, ४९८४४, సూ.4. 1. 15) 

5) “७४०७४० సపది దుర్దినమన్తరిక్షమ్‌” - మృచ్చకటికమ్‌ - 5.1 

ఈపద ప్రయోగమున లింగభేదమును గమనింతురుగాక! 
క్రియాదర్శము:- బభూవుః - భూ సత్తాయామ్‌ (ఉండుట), అకర్మకమ్‌, సేట్‌, 
పరస్మైపదీ, భ్వాదిప్రకరణమ్‌(1), భూతానద్యతనపరోక్షే లిట్‌. 

రూపాలు:- బభూవ - బభూవతుః - బభూవుః 

శ్లో; తాం ప్రత్యభివ్యక్తమనోరథానాం 
మహీపతీనాం ప్రణయా[గ్రదూత్యః। 
ప్రవాలశోభా ఇవ పాదపానాం 
శృంగారచేష్టా వివిధా బభూవుః 


- రవం. 6.12 


శ్లో తం దేశమారోపితపుష్పచాపే 
రతిద్వితీయే మదనే ప్రపన్నే । 
కాష్టాగత స్నేహరసానువిద్ధం 
ద్వన్వాని భావం క్రియయా వివవ్రుః॥। 35 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 


పదవిభాగము:- తమ్‌, దేశమ్‌, ఆరోపితపుష్పచాపే, రతిద్వితీయే, మదనే, ప్రపన్నే 
కాష్టా... విద్ధమ్‌, ద్వంద్వాని, భావమ్‌, క్రియయా, DSN 


అన్వయ క్రమము:- ఆరోపితపుష్పచాపే రతిద్వితీయే మదనే తం దేశం ప్రపన్నే 
दुर కాష్టాగత స్నేహరస +అనువిద్ధం భావం క్రియయా DS 


ప్రతిపదార్థము: - ఆరోపిత-పుష్పచాపే - ఎక్కుపెట్టబడిన పూవులబాణము గలట్టియు, 
రతిద్వితీయే-రతియే తనకు రెండవదిగా నున్నట్టియు, మదనే-మన్మథుడు, తం 
దేశమ్‌ -ఆ చోటునుగూర్చి, ప్రపన్నే-రాగా, ద్వన్వాని-నస్ధ్థావరజంగమాత్మకములగు 
మిథునములు, కాష్టాగత - స్నేహరస -అనువిద్ధమ్‌ - ఉత్మర్షను పొందిన (పేమ 
రసముచే కూడిన, భావమ్‌ - శృంగారభావమును, క్రియయా-చేష్టచే, వివవ్రః 
-ప్రకటించినవి. 
తాత్పర్యము :- ఎక్కుపెట్టబడిన పూవుల బాణముగలట్టియు, రతియే తనకు 
రెండవదిగా నున్నట్టియు అగు మన్మథుడు ఆ చోటునుగూర్చి రాగా స్థావర 
జంగమాత్మకములగు మిథునములు Ag పొందిన (ప్రమరసముచే కూడిన 
శృంగారభావమును చేష్టచే ప్రకటించినవి. 
విభక్తులు/క్రియలు: -1) ఆరోపితపుష్పచాపే-...చాపే, ...చాపయోః, .... చాపేషు, అకారాన్త 
పుంలింగ ...చాపశబ్దము, స.ఏ., 2) రతిద్వితీయే-రతిద్వితీయే, రతిద్వితీయయోః, రతిద్వితీయేషు, 
७५5०००७ పుంలింగ రతిద్వితీయ శబ్దము, స.ఏ., 3) మదనే - మదనే, మదనయోః, మదనేషు, 
७६०००७ పుంలింగ మదనశబ్దము, స.ఏ., 4) తమ్‌-తమ్‌, తౌ, తాన్‌, దకారాన్త పుంలింగ తచ్చబ్దము, 
ద్వి.ఏ., 5) దేశమ్‌-దేశమ్‌, దేశౌ, దేశాన, అకారాన్త పుంలింగ దేశశబ్దము, ద్వి.ఏ., 6) ప్రపన్నే- 
७७), ప్రపన్నయోః, ప్రపన్నేషు, అకారాన్త HOON ప్రపన్న శబ్దము, సువ ద్వంద్వాని - 
ద్వంద్వమ్‌,ద్వంద్వే,ద్వంద్వాని, ७६०००७ నపుంసకలింగ ద్వంద్వశబ్దము, ప్ర.బ., 8) కాష్టా... అనువిద్ధమ్‌- 
...అనువిద్ధమ్‌, छतः, అనువిద్దాన్‌, ७छण्ठ పుంలింగ ... అనువిద్ధశబ్దము, ద్వి.ఏ., 9) భావమ్‌- 
భావమ్‌, భావౌ, భావాన్‌ - ७३००० పుంలింగ భావశబ్దము, ద్విఏ., 10) క్రియయా-క్రియయా, 
క్రియాభ్యామ్‌, క్రియాఖిః, ఆకారాన్త (४७०6 క్రియా శబ్దము, తృ.ఏ., 11) వివవ్రుః-వి+వృ+ 9७ 
-ప్రథమ పురుషబహువచనము, క్రియ. 
సమాసాలు: - 

1) ఆరోపితపుష్పచాపే-పుష్పాణాం చాపమ్‌ (షత. ) పుష్పచాపమ్‌, ఆరోపితం 

పుష్పచాపం యేన (బహువ్రీహి) సః, తస్మిన్‌! 
2) రతిద్వితీయే - రతిః ద్వితీయా యస్య (బహువ్రీహి) సః, తస్మిన్‌! 


105 


53 


106 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
8)కా ష్టాగతస్నే హరసానువిద్దమ్‌-స్నేహ ఏవ రసః (కర్శధా. ) స్నేహరస,, 
| కాష్టాగతః a స్పేహరసః జా हक कल 
© 
(తృ.త.) తమ్‌. 
పదవ్యుత్పత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) ఇచట “రసి స్వరూపమును - పరిశీలించుట భావ్యమని తలంతును. 
छण। కారణాన్యథ కార్యాణి - సహకారీణి యాని చ। 
రత్యాదేః స్థాయినో లోకే-తాని చేన్నాట్యకావ్యయోః। 27 
छण। कळ అనుభావాశ్చ दं 5६८००6६०३ 
వ్యక్తు స తైర్విభావాద్యైః స్థాయీ భావో రసః స్మృతః॥। 28 
- కావ్యప్రకాశే ¬ చతుర్గోల్లాసే. 
లోకంలో రతి మొదలైన స్థాయిభావంయొక్క ఏ కారణములు మరియు 
కార్యాలూ, సహకారులు ఉన్నవో అవియే నాట్యకావ్యములయందైతే 
విభావాలు అనీ, అనుభవాలు అనీ, వ్యభిచారిభావాలు అనీ చెప్పబడుచున్నవి. 
ఆ విభావాదులచేత వ్యంజింపచేయబడిన స్థాయి అయిన భావము రసము 
అని చెప్పబడినది. 
उणा శృంగారహాస్యకరుణరౌద్రవీరభయానకాః। 
బీభత్సాద్భుతసంజ్ఞా చేత్యష్టా నాట్యే రసాః స్మృతాః; 29 
రసవిశేషాలు: - నాట్యంలో శృంగారము, హాస్యం, కరుణం, రౌద్రం, వీరం, 
భయానకం, బీభత్సం, అద్భుతం - అనే ఎనిమిది రసాలు చెప్పబడ్డాయి. 
उणा రతిర్హాసశ్చ శోకశ్చ క్రోధోత్సాహౌ భయం తథా। 
జుగుప్పా విస్మయశ్చేతి స్థాయిభావాః ప్రకీర్తితాః 
వీటికి స్థాయిభావాలను చెప్పుచున్నాడు - 58, హాసం, శోకం, క్రోధం, 
ఉత్సాహం, భయం, et), విస్మయం - శృంగారాదులకు (క్రమముగా 
స్థాయిభావాలుగా చెప్పబడినవి. 
ఈ స్థాయిభావాలకు రసగంగాధరములో ఇచ్చిన లక్షణాలు - దిగువనీయ 
బడినవి. 
1) స్రీపుంసయోరన్యోన్యాలమృనః ప్రేమాఖ్యశ్చిత్తవృత్తివిశేషః రతిః స్థాయిభావః 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 107 
- “స్రీ పురుషులలో ఉండే పరస్పరం ఆలంబనంగా గల ప్రేమ అనే ఒక 
చిత్తవృత్తి రతి అనే స్థాయిభావం”. స్త్రీ చిత్తంలో కలిగిన ప్రేమకి (రతికి) 
పురుషుడు, పురుషుని చిత్తంలో కలిగిన రతికి స్త్రీ ఆలంబనం. 

2) వాగజ్లాది వికారదర్శనజన్మా వికాసాఖ్యో హాసః। 
3) పుత్రాదివియోగమరణాది జన్మా వైక్షబ్యాఖ్యశ్చిత్తవృత్తి వి శేషః శోకః। 
4) గురుబన్ధువధాది పరమాపరాధజన్మా ప్రజ్వలనాఖ్యః కోధః। 
5) పరపరాక్రమదానాది స్మ 8७७००७ బెన్నత్యాఖ్య ఉత్సాహః। 
6) వ్యాఘ్రదర్శ్భనాది జన్మా పరమానర్థవిషయకో వైక్షబ్యాఖ్యః సః భయమ్‌। 
7) కదర్యవస్తువిలోకనజన్నా విచికిత్సాఖ్యః చిత్తవృత్తివిశేషో జుగుప్పా! 
8) అలౌకికవస్తుదర్శనాది జన్మా ఆశ్చర్యాఖ్యో విస్మయః। 
ఒక నాయకుని మనసులో నాయికను చూడగానే రతి అనే భావం పుట్టింది. 
లేదా నాయికుణ్ణి చూడగానే నాయిక మనసులో రతి పుట్టింది. నాయకుని 
మనసులో పుట్టిన రతికి నాయిక, నాయిక మనసులో పుట్టిన రతికి నాయకుడు 
కారణము. చంద్రోదయం, వివిక్త ప్రదేశం మొదలైన వాటివల్ల ఆ రతి 
పుష్టిచెందుతుంది. ఈ కారణాలకే కావ్యాదుల్లో విభావాలు అని పేరు. మనసులో 
రతి జనించి కొంచెం పుష్టం కాగానే లోకంలో క్రీగంటి చూపులు, ఆయా 
అవయవాల కదలిక, ఒకరకమైన సంభాషణ మొదలైనవి ప్రారంభం అవుతాయి. 
ఇవి మనసులో పుట్టిన రతివల్ల జనించాయి గాన దాని కార్యాలు. వీటినే 
కావ్యాదులలో అనుభావాలు అంటారు. 

ఆయా కార్యాలను పుట్టించటానికి సహకరించే భావాలకే కావ్యాదుల్లో 

వ్యభిచారులు అని పేరు. మనస్సులో పుట్టిన రతి అంతటా వ్యాపించేటట్లు, 

శరీరం అంతా దాని ప్రభావం కనబడేటట్లు చేయటానికి, దానివలన మరికొన్ని 
కార్యాలు పుట్టటానికి ఇవి ఉపకరిస్తాయి. 

“విభావానుభావవ్యభిచారిసంయోగాత్‌ రసనిష్పత్తి ఇతి - Drs, అనుభావ, 

వ్యభిచారి భావాల సంయోగాలవల్ల రసం MNO అవుతుంది” అని భరతుడు 

చెప్పినాడు. 
చక్కని అవగాహనకు ఈ విషయాలను కూలంకషంగా చర్చించిన - భరతుని 
నాట్యశాస్త్రం, రసగంగాధరము, సాహిత్యదర్పణములను చూడగలరు. 


- బాలానందినినుండి. 


54 


108 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
క్రియాదర్శము:- 1) వివవ్రుః - వృజ్‌ (వృ) వరణే (కోరుట) సకర్శక్‌, సేట్‌, 
క్యాది ప్రకరణమ్‌ (ఉభయ) పరస్మై; పదీ, 96 ప్రథమపురుషబహువచనము. 
వీ-ఉపసర్గ పూర్వకాత్‌. 
రూపాలు:- వివవార - వివవరతుః, వివ\వుః/వివవురుః 
రఘువంశములోని ఈ పదప్రయోగము చూడండి - 
శ్లో॥ శశినముపగతేయం కౌముదీ మేఘముక్తం 
జలనిధిమనురూపం జహ్నుకన్యావతీర్గా! 
ఇతి సమగుణయోగప్రీతయస్తత్ర పౌరాః 
శ్రవణకటు నృపాణామేకవాక్యం వివవ్రః॥ 6-85. 


అవతారికా:- తాశ్చేష్టా ఆహ 'మధు ఇత్యాదిభిశ్చతుర్భిః - ఆ శృంగారభావములనే 
నాల్గు శ్లోకములతో చెప్పుచున్నాడు - 
శ్లో॥ మధు ద్విరేఫః కుసుమైకపాత్రే 

పపౌ ప్రియాం స్వామనువర్తమానః। 

eo సంస్పర్శనిమీలితాక్షీం 

२0०४६५००७७ కృష్ణసారః॥। 36 
పదవిభాగము:- మధు, ద్విరేఫః, కుసుమైకపాత్రే, పపౌ, ప్రియామ్‌, స్వామ్‌, 
అనువర్తమానః, శృంగేణ, సంస్పర్భని మీలి తాక్షీమ్‌, మృగీమ్‌, అకణ్లూయత, కృష్ణసారః। 
అన్వయ క్రమము: - ద్విరేఫః కుసుమైకపాత్రే మధు స్వాం ప్రియామ్‌ అనువర్తమానః 
పపౌ। కృష్ణసారః సంస్పర్శనిమీలితాక్షీం మృగీం శృంగేణ wed 
ప్రతిపదార్థము: - ద్విరేఫః-తుమ్మెద, కుసుమైకపాత్రే-పూవు అనెడి ఒక గిన్నెయందు, 
మధు-మకరందమును, స్వామ్‌-తన, ప్రియామ్‌- (ప్రేయసిని, అనువర్తమానః- 
అనుసరించుచున్నదై, పపౌ-త్రాగెను, కృష్ణసారః-నల్లలేడి, సంస్పర్శనిమీలితాక్షీమ్‌ - 
మూయబడిన కన్నులుగల, మృగీమ్‌ -ఆడులేడిని, శృంగేణ -కొమ్ముతో, అకణ్ణ్ఞూయత- 
గోకెను. 
తాత్పర్యము :- తుమ్మెద పూవు అనెడి ఒక గిన్నెయందు మకరందమును తన 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 109 
ప్రేయసిని అనుసరించుచున్నదై త్రాగెను. నల్లలేడి మూయబడిన కన్నులుగల 
ఆడులేడిని కొమ్ముతో గోకెను. 
పాఠాన్తరములు :- సంస్పర్శ-చ స్పర్శ. 
విభక్తులు/క్రియలు - 1) ద్విరేఘ-ద్విరేఫః, ద్విరేఫౌ, ద్విరేఫాః, అకారాన్త పుంలింగ ద్విరేఫ శబ్దము, 
ప్ర.ఏ., 2) కుసుమైకపాత్రే-...పాత్రే, పాత్రయోః, పాగ్రేషు, ७००० నపుంసకలింగ కుసుమైకపాత్ర 
శబ్దము, స.ఏ., 3) మధు-మధు, మధునీ, మధూని, ఉకారాన్త నపుంసకలింగ మధుశబ్దము, ప్ర.ఏ., 
4) స్వామ్‌-స్వామ్‌, స్వే స్వాః, ఆకారాన్త Boor స్వాశబ్దము, ద్వి.ఏ., 5) ప్రియామ్‌-ప్రియామ్‌, 
ప్రియే, ప్రియాః ఆకారాన్త Boor ప్రియాశబ్దము, ద్విఏ., 6) అనువర్తమానః-అనువర్తమానః, 
అనువర్తమానౌ, అనువర్తమానాః, అకారాన్త పుంలింగ అనువర్తమాన శబ్దము, ప్ర.ఏ., 7) పపౌ-క్రియ, 
పా+లిట్‌-ప్రథమపురుషైకవచనము, 8) కృష్ణసారః - కృష్ణసారః, కృష్ణసారౌ, కృష్ణసారాః, అకారాన్త 
పుంలింగ కృష్ణసారశబ్దము, ప్ర. ఏ., 9) సంస్పర్శనిమీలితాక్షమ్‌-... అక్షీమ్‌, ... అక్ష్యా, ...అక్షీ, ఈకారాన్త 
Bos ...అక్షీ శబ్దము, ద్వి.ఏ., 10) మృగీమ్‌-మృగీమ్‌, YTS మృగీః,ఈకారాన్త [६9०४ 
మృగీశబ్దము, ద్వి.ఏ., 11) శృంగేణ-శృంగేణ, శృంగాభ్యామ్‌, శృంగైః, అకారాన్త పుంలింగశ్ళంగ 
శబ్దము, తృ. ఏ., 12) అకణ్ణ్ఞూయత - క్రియ - Sots (ఆత్మనేపది) ०&, ప్రథమపురు పైకవచనము. 
- 'కజణ్బాదిభ్యో యక్‌ ఇతి యక్‌-తతః కర్తరి లజ్‌. 
సమాసాలు: - 
1) ద్విరేఫః -ద్వా రేఫా యస్య (బహువ్రీహి) సః। 
2) కుసుమైకపాత్రే - ఏకం చ తత్‌ పాత్రమ్‌ (కర్మధా.) 252१४5 
కుసుమమ్‌ ఏవ ఏకపాత్రమ్‌ (కర్మధా. తస్మిన్‌! 
8) కృష్ణసారః - కృష్ణః చాసౌ సారః చ (కర్మధా.) ఇతి కృష్ణసారః। 
4) సంస్పర్శనిమీలితాక్షీమ్‌ - సంస్పర్శేన నిమీలితే అక్షిణీ యస్యాః (బహువ్రీహి) 
సా సంస్పర్శనిమీలితాక్తీ తామ్‌! 
పదవ్వుత్పత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) కృష్ణసారః - 2) కృష్ణు చాసౌ సారః శబలః చేతి - హరిణభేదః। 
b) కృష్ణసారస్తు చరతి మృగో యత్ర స్వభావతః। 
స జ్ఞేయో యజ్ఞియో దేశో మ్లేచ్చదేశస్తతః పరః॥। ఇతి మనుః 2-23 
0) శ్లో; ఏణః కురంగో హరిణో మృగః స్యాత్‌ 
సారంగ బుష్యః పృషతో రురుశ్చ। 
సథా ప్రసి దా 
న్యజ్ముస్తథా రబ్బురితి ప్రసిద్దా 
వాతప్రమీశమృరకృష్ణసారాః॥। 
అని 18 నామములను పేర్కొన్నది. 


230 (హలాయుధకోశము) 


55 


110 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
9) శ! కృష్ణసారే దదచ్చక్షుస్త్వయి చాధిజ్యకార్ముకే। 
మృగానుసారిణం సాక్షాత్‌ పశ్యామీవ పినాకినమ్‌॥ 
చ్‌ అభిజ్ఞానశాకున్తలే - ప్రథమాంకే-6 
“కృష్ణసారమును, ఆరోపిత ధనుర్థారివగు నిన్ను చూచుచున్న నేను, పూర్వము 
దక్షాధ్వరమున మృగరూపము దాల్చి పరుగిడు యాగపశువును వెన్నంటి 
వెళ్లు సాక్షాత్‌ పినాకపాణియగు శివునిగా చూచుచున్నట్లు ఉన్నాను.” 
6) శ! కృష్ణసారచ్చవిర్యోల సౌ దృశ్యతే కానన[(శియా। 
వనశోభావలోకాయ కటాక్ష ఇవ పాతితః॥ 31-విక్రమోర్వశీయమ్‌ woo. 
“వనశోభను గాంచుటకు వనలక్ష్మి విలాసముగ తన కటాక్షమును 
ప్రసరింపజేయుచున్నదో అన్నట్లు ఆ నలుపుచిత్రవర్ణము కలగలసిన రంగులో 
ఈ సారంగము కనబడుచున్నది.” 
క్రియాదర్భము:- 1) పపౌ - పా(పానే) త్రాగుట, భ్వాదిప్రకరణమ్‌, సకర్శకమ్‌, 
అనిట్‌, పరస్మై; పదీ, లిట్‌-ప్రథమపురుషైకవచనము. 
రూపాలు:- పపౌ - పపతుః - పపుః 
శ్లో _వశిష్టధేనోరనుయాయినం తమార్తమానం వనితా వనాంతాత్‌। 
పపౌ నిమేషాలసపక్ష్మపంక్తిరుపోషితాభ్యామివ లోచనాభ్యామ్‌॥ ర.వం.2.19 
2) అకణ్టూయత-(ఉభయ) ఆత్మనేపదీ - 'కణ్ణ్వాదిభ్యో యక్‌” - కర్తరిలజ్‌. Sore 
- గాత్రవిఘర్షణే. 
రూపాలు:- అకణ్ణూయత - అకణ్ణూయేతామ్‌ - ७४७१००७०७६. 
అలంకారము: - ఇట “స్వభావోక్తి” అలంకారమున్నదని చెప్పదగును. 


అవతారికా:- గజమిథునానాం చక్రవాకమిథునానాం చ భావప్రకాశనమాహ - 
శో; దదౌ రసాత్పజ్మజరేణు గన్టి 
గజాయ గణ్టూషజలం కరేణుః। 
అర్జోపభుక్తేన బిసేన జాయాం 
సంభావయామాస రథాజ్ఞనామా॥ 37 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 111 
పదవిభాగము:- దదౌ, రసాత్‌, పంకజరేణుగని, గజాయ, గణూషజలమ్‌, ४६508 
అరోపభుక్తేన, బిసేన, జాయాయ్‌, సంభావయామాస, రథాంగనామా। 


అన్వయక్రమము:- రసాత్‌ కరేణుః పంకజరేణుగస్థి (७०९३७० గజాయ దదౌ। 
రథాంగనామా అర్జోపభుక్తేన BBS జాయాం సంభావయామాస॥ 


ప్రతిపదార్థము: - రసాత్‌-అనురాగమువలన, కరేణుః-ఆడు ఏనుగు, పంకజరేణుగస్థి 
-పద్మపరాగముచే సువాసనగల, గణూషజలమ్‌ పుక్కిటియందలి నీటిని, గజాయ- 
మగ ఏనుగుకొఅకు, దదౌ-ఇచ్చెను, రథాంగనామా-చక్రవాకము అరోపభుక్తేన - 
సగము తినబడిన, బిసేన-తామరతూటిచే, జాయామ్‌-(ప్రియురాలిని, సంభావయా 
మాస-గౌరవించెను. 

తాత్పర్యము:- అనురాగమున ఆడు ఏనుగు పద్మపరాగముచే సువాసనగల పుక్కిటి 
యందలి నీటిని మగ ఏనుగుకొణకు ఇచ్చెను. చక్రవాకము సగము తినబడిన 
తామరతూటిచే ప్రియురాలిని గౌరవించెను. 

పాఠానరములు :- 1) రసాత్సంకజ-సరఃపంకజ 2) భుకేన-యుకేన. 
విభక్తులు/క్రియలు: - 1) రసాత్‌-రసాత్‌, రసాభ్యామ్‌, రసేభ్యః, అకారాన్త పుంలింగ రసశబ్దము 
పంచమీ ఏకవచనము, 2) కరేణుః-కరేణుః, కరేణూ, కరేణవః, ఉకారాన్త [3906 కరేణుశబ్దము 
ప్ర.ఏ., 3) పంకజరేణుగన్టి-... గన్టి, DN, NPD, ఇకారాన్త నపుంసకలింగ ... గన్గిశబ్దము, 
ద్విఏ., 4) గణ్జూషజలమ్‌- ...జలమ్‌, జలే, జలాని, ७६०००७ నపుంసకలింగ ...జలశ్చము, ద్విఏ., 
5) గజాయ - గజాయ, గజాభ్యామ్‌, గజేభ్యః, అకారాన్త పుంలింగ గజశబ్దము, చ.ఏ., 6) దదౌ-క్రియ, 
దా+లిట్‌ - ప్రథమపురుషైకవచనము., 7) రథాంగనామా-రథాంగనామా, రథాంగనామానాౌ, రథాంగ 
నామానః, నకారాన్త పుంలింగ రతాంగనామన్‌ శబము, (ప్ర.ఏ., 8) అరోపభుక్తేన - అరోపభుక్తేన 
అర్జోపభుక్తాభ్యామ్‌ అరోపభుక్తె, అకారాన నపుంసకలింగ అర్లోపభుకశబము త్ళ.ఏ 9) & 

న, బిసాభ్యామ్‌, బిసైః, ७४०००७ నపుంసకలింగ BS శబ్దము, తృ ఏ., 10) జాయామ్‌-జాయామ్‌ 
జాయే, 87००४७०, ఆకారాన Reon జాయాశబ్దము, ద్వి.ఏ., 11) సంభావయామాస-సమ్‌ +భూ+ణి+ 
అస్‌+లిట్‌, ప్రథమపురు BSS SSD 
సమాసాలు: - 

1) ०४७0६७ - పంకాత్‌ జాయతే (ఉపపదతత్తు.) ఇతి పంకజమ్‌, 
పంకజస్య రేణుః (ష త.) పంకజరేణుః, పంకజరేణోః గంధః (షత. ) పంకజ 
రేణుగంధః, ०४७०७०९ స్యాస్తీతి (బహువ్రీహి) తత్‌! 

2) గండూషజలమ్‌-గండూషస్య జలమ్‌ (షత.) 


56 


112 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
3) రథాంగనామా-రథస్య అంగమ్‌ (షత. ) రథాంగమ్‌, రథాంగం నామ యస్య 
(బహువ్రీహి) సః 
4) అరోపభుక్తేన - అర్లమ్‌ ఉపభుక్షమ్‌ (కర్మధా.) అరోపభుక్షమ్‌, తేన। 
పదవ్యుత్పత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) సంభావయామాస - సముపసర్గపూర్వకాత్‌ ణిజన్లాద్‌ 'భూ సత్తాయామ్‌” ఇతి 
ధాతోర్లిట్‌. 
ప్రయోజకవ్యాపారమును గాని, (ప్రేరణార్థకమునుగాని చెప్పుటకు ధాతువుపై 
ణిచ్‌(ఇ) ప్రత్యయము చేరును. హేతుమతి చ (సూ. 8. 1.26). ఈ ణిజన్లము 
४676 05९ ధాతవః (సూ. 3. 1.32) అనుసూత్రముచే ధాతుసంజ్ఞ కల్లి 
యుండుటచే దీనిపై లడాదులు వచ్చును. ఇవి ఉభయపదులు. 
భవన్తం ప్రేరయతి-భూ+ఇ - భావి (ఉంచుట)-పర స్మెపదిరూపాలు లిట్‌ 
1) సంభావయాజ్బుకార - సంభావయాఇ్బక్రతుః - సంభావయాజ్బుక్రుః 
2) సంభావయామాస - సంభావయామసతుః - సంభావయామాసుః। 
3) సంభావయామృభూవ - సంభావయామృభూవతుః - 
సంభావయామృభూవుః। 
2. ఈ శ్లోకమును 'రసాభాసి కు ఉదాహరణగా చెప్పదగును. 


అవతారికా:- ఇత్భం ఖగమృగకామవికారం వర్ణయిత్వా ఇదానీం కింపురుషాదినాం 
మనోవికారమాహ - ఈలాగు ఖగమృగముల కామవికారమును వర్ణించి ఇప్పుడు 
కింపురుషుల మనోవికారమును చెప్పుచున్నాడు. 
శ్లో గీతాన్తరేషు శ్రమవారిలేతైః 

కిక్చీత్సముచ్చాసి తప త్రలేఖమ్‌। 

పుష్పాసవాఘూర్షితనేత్రశోఖి 

ప్రియాముఖం కిమ్చురుషశ్చుచుమ్న॥। 38 
పదవిభాగము:- 08०६००७, (४२७००86285, కించిత్‌సముచ్చ్భ్వాసి తప త్రలేఖమ్‌, 
పుషా....శోధి, ప్రియాముఖమ్‌, కింపురుష, చుచుమ్న॥ 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 113 
అన్వయక్రమము:- కింపురుషః (శ్రమవారిలేశైః కించిత్‌సముచ్చ్వాసితపత్రలేఖం 
పుష్పాసవాఘూర్జితనేత్రశోభి ప్రియాముఖం గీతాన్తరేషు చుచుమృ॥ 


ప్రతిపదార్థము: - కింపురుషః-కిన్నరుడు, (శ్రమవారిలేశైః-చెమట 8०४०४०, 
కించిత్‌ సముచ్చాాసితషత్రలేఖమ్‌ - కొంచెము శిథిలమైన మకరికాపత్రరచనలు 
గలది, పుష్పాసవ-ఆఘూర్జిత-నేత్ర-శోభి - పుష్పమద్యముచే అంతట చలించుచున్న 
కండ్లచే ప్రకాశించుచున్న, ప్రియాముఖమ్‌ -మేయసిమోమును, గీతాన్తరేషు- 
గానానరములయందు, చుచుమృ-ముద్దిడుకొనియను. 
తాత్పర్యము: - కిన్నరుడు, చెమట బిందువులచే కొంచెము చెదరి లేదా కలిగిన 
మకరికాపత్రరచనలు గలదియు, పుష్పమద్యముచే అంతట చలించుచున్న కంగ్లచే 
ప్రకాశించుచున్న ప్రేయసి మోమును గానాన్రరములయందు ముద్దిడుకొనియెను. 
పాఠాన్తరములు :- 1) శోభి-శోభమ్‌, 2) చుచుమే-చుచుమ. 
విభక్తులు/క్రియలు:- 1) కింపురుషః-కింపురుషః, కింపురుషా, కింపురుషాః, అకారాన్త పుంలింగ 
కింపురుషశబ్దము, ప్ర.ఏ., 2) శ్రమవారిలేశైః-...లేశేన, ...లేశాభ్యామ్‌, ...లేశైః అకారాన్త పుంలింగ 
...లేశశబ్దము, తృ.బ., 3) కించిత్‌ స ...లేఖమ్‌ - ...లేఖమ్‌, ...లేఖే, ...లేఖాని, అకారాన్త నపుంసకలింగ 
...లేశశబ్దము, తృ.బ., 4) పుష్పా... శోభి - ...శోభి, ....శోభినీ, ...శోభీని, ఇకారాన్త నపుంసకలింగ 
...శోభిశబ్దము, ద్వి, ఏ., 5) ప్రియాముఖమ్‌-ప్రియాముఖమ్‌, ప్రియాముఖే, ప్రియాముఖాని, అకారాన్త 
నపుంసకలింగ ...ముఖశబ్దము, ద్విఏ., 6) గీతాన్తరేషు-గీతాన్తరే, గీతాన్తరయోః, గీతాన్తరేషు, అకారాన్త 
నపుంసకలింగగీతాన్తరశబ్దము, స.బ., 7) చుచుమ్బ- క్రియ, లిట్‌-ప్రథమపురుషైకవచనము. 
సమాసాలు: - 
1) గీతాన్తరేషు - గీతానామ్‌ అంతరాణి (షత.) గీతాంతరాణి, తేషు! 
2) శమవారిలేశైః-శమస్యవారి(ష త. ),శ్రమవారి,శ్రమవారిణో లేశాః (షత. ),తైః 
8) కించిత్సముచ్చా గ్రసితపత్రలేఖమ్‌ -పత్రాణాం లేఖాః (5.७), పత్రలేఖాః, 
కించిత్సముచ్చ్వాసితాః పత్రలేఖాః యస్య (బహువ్రీహి) తత్‌! 
4) పుష్పాసవాఘూర్దితనేత్రశోభి - పుష్పాణామ్‌ ఆసవః (షత.) పుష్పాసవః, 
పుష్పాసవేన ఆఘూరితే (తృ.త.) పుష్పాసవాఘూర్దితే, పుష్పాసవాఘూర్దితే 
చతే నేత్రే (కర్మధా.) పుష్పాసవాఘూర్థితనేత్రే, పుష్పాసవాఘూర్ణితనేత్రాభ్యా ० 
శోభతే (ఉపపదతత్తు. ) ఇతి తత్‌! 
5) ప్రియాముఖమ్‌ - ప్రియాయాః ముఖమ్‌ (షత.) ప్రియాముఖమ్‌. 





114 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
సంధులు: - కింపురుషః+చుచుమృ-కింపురుషశ్చుచుమ్బ - శ్చుత్వసంధిః 
పదవ్యుత్పత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) ఆసవః - 2) ఆజ్‌+సుఇఖ్‌+అణ్‌ - మద్యవిశేషః। 
0) శ; మధ్వాసవః శీధు సురాప్రసన్నా 
పరిస్రుతా స్యాన్మదిరా మదిష్టా। 
కాదంబరీ స్వాదురసా చ శుణ్డా 
గన్లోత్తమా మాధవకశ్చ హాలా॥ 829 
శ్లో; కల్యం కశ్యం తథా మద్యం మైరేయం కాపిశాయనమ్‌। 
మాధ్వీకమాసవః ప్రోక్తః పరిస్రుద్వారుణీ మధు॥ 380 
అని హలాయుధకోశము 24 నామములను పేర్కొన్నది. 
८) శో॥ యక్షరక్షః పిశాచాన్నం మద్యం మాంసం సురాసవమ్‌। 
తద్బ్రాహ్మణేన నాత్తవ్యం దేవానమశ్నతా హవిః॥ 
శ! యచ్చ పక్వౌషధామ్ము భాం సిద్ధం మద్యం స ఆసవః । ఇతి శార్‌జ్ఞధరః 
9) శో॥ మృష్టో భిన్నశకృద్వాతో గౌడస్తర్పణదీపనః। 
ఛేదీ మధ్వాసవస్తీక్షో మైరేయో మధురో గురుః॥ 
९) శ్లో తీక్షు సురాసవో హృద్యో మూత్రలః కఫవాతనుత్‌। 
సుఖప్రియః స్థిరమదో విజ్లేయో౭. నిలనాశనః॥ ఇతి సుగ్రుతే. 
గీ శ్లో; శీధురిక్షురసైః పక్వైరపక్ష్వైరాసవో భవేత్‌! 
మైరేయం ధాతకీపుప్పెర్దుదదానామసంహితమ్‌॥ - మాధవనిదానమ్‌ 
క్రియాదర్శము: - చుచువ్చు - చుబి(వక్రసంయోగే) సకర్శకమ్‌, సేట్‌, పరస్మై పదీ, 
భ్వాదయః(1) - లిట్‌ - ప్రథమపురుషైకవచనము. 
రూపాలు:- చుచుమ్బ - చుచుమృతుః ¬ చుచుమ్బుః 


ఇతి చరకః 


శ్లో పర్యాప్తపుష్పస్తబగస్తనాభ్యః 
స్ఫురత్పవాలోష్ట్రమనోహరాభ్యః। 
లతావధూభ్యస్తరవో౭_ ప్యవాపు- 
ర్వినమశాఖాభుజబన్థనాని।। 39 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 


పదవిభాగము: - పర్యాషప్త....నాభ్యః, స్ఫురత్‌... హరాభ్యః, లతావధూభ్యః, తరవః, 
అపి, అవాపుః, వినమశాఖాభుజబన్టనాని. 


అన్వయక్రమము:- తరవః అపి పర్యాప్త.... నాభ్యః స్ఫురత్‌. ...హరాభ్యః లతావధూభ్యః 
వినమశాఖాభుజబన్టనాని అవాపుః। 


ప్రతిపదార్థము: - తరవః+అపి - వృక్షములును, పర్యాప్త-పుష్ప-స్తబక -స్తనాభ్యః 
- సంపూర్ణమగు పూగుత్తులనెడు స్తనములు గలట్టియు, స్ఫురత్‌-ప్రవాళ-ఓష్ట- 
మనోహరాభ్యః - (ప్రకాశించుచున్న చిగుళ్లను పెదవులచే మనోహరములగు, 
లతా-వధూభ్యః - తీగలనెడు కాంతలవలన, వినమ-శాఖా-భుజ-బన్టనాని - 
వంగిన కొమ్మలనెడు భుజములచే కౌగిలింతలను, అవాపుః - పొందినవి. 
తాత్పర్యము :- వృక్షములును, సంపూర్ణమగు, పూగుత్తులను స్తనములు గలట్టియు, 
ప్రకాశించుచున్న చిగుళ్లను పెదవులచే మనోహరములగు తీగలనెడు కాంతలవలన 
వంగిన కొమ్మలనెడు భుజములచే కౌగిలింతలను పొందినవి. 
విభక్తులు/క్రియలు:- 1) తరవః-తరుః, తరూ, తరవః, ఉకారాన్త పుంలింగ తరుశబ్దము ప్ర.బ., 
2) పర్యాప్త...స్తనాభ్యః - ...స్తనాయాః, ...స్తనాభ్యామ్‌, ...స్తనాభ్యః, ఆకారాన్త Reon ...స్తనాశబ్దము, 
పం.బ., 3) స్ఫురత్‌... మనోహరాభ్యః - మనోహరాయాః, మనోహరాభ్యామ్‌, మనోహరాభ్యః, ఆకారాన్త 
స్రీలింగ ...మనోహరాశబ్దము, పం.బ., 4) లతావధూభ్యః - లతావధ్వాః, లతావధూభ్యామ్‌, 
లతావధూభ్యః, ఊకారాన్త (३७०6 ...వధూశబ్దము, పంచమీ బహువచనము, 5) వినమ్ర... బన్టనాని- 
బన్గనమ్‌, ...బన్టనే, ...బన్ధనాని, ७००० నపుంసకలింగ బన్గనశబ్దము, ద్విబ., 6) అవాపుః - 
అవ+ఆప్‌ +లిట్‌ - ప్రథభమపురుషబహువచనాంతము. 

సమాసాలు: - 

1) పర్యాప్తపుష్పస్తబకస్తనాభ్యః - పుష్పాణాం స్తబకాః (షత.) పుష్పస్తబకాః, 
పర్యాప్తః చ తే పుష్పస్తబకాః (కర్మధా. ) పర్యాప్తపుష్పస్తబకాః, పర్యాప్తపుష్పస్తబకా 
ఏవ స్తనాః యాసామ్‌ (బహువ్రీహి) తాః, తాభ్యః। 

2) స్ఫురత్పవాలోష్ట్రమనోహరాభ్యః - స్ఫురన్తః చ తే ప్రవాలాః (కర్మధా.), 
స్ఫురత్ర్రవాలాః, స్ఫురత్ర్రవాలా వివ ఓష్టాః (కర్మధా), స్ఫురత్ర్రవాలోష్టాః, 
మనసః హరాః (షత. ) మనోహరాః, స్ఫురత్రృవాలో ష్టై మనోహరాః (తృ.త.) 
తాభ్యః॥ 

3) లతావధూభ్యః - లతా ఏవ వధ్వః (కర్మధా.) లతావధ్వః, తాభ్యః। 


115 


58 


116 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
4) వినమ్రశాభాభుజబన్గనాని - వినమాః చ తాః శాఖాః (కర్మధా.) 
వినమశాఖాః, వినమశాఖా ఏవ భుజాః (కర్మధా. ), వినమశాఖాభుజైః 
బన్గనమ్‌ (తృ.త.) తాని। 
సంధులు:- 1) లతావధూభ్యః + తరవః - లతావధూభ్యస్తరవః - విసర్గసంధిః 
2) తరవః+అపి - తరవో౭_పి - ఉత్తాదేశము - పూర్వరూపము। 
3) అపి+అవాపుః - అప్యవాపుః - యణాదేశసంధిః 
4) అవాపుః + వినమ - అవాపుర్వినమ - విసర్గసంధిః. 
పదవ్యుత్ప్సత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్య ప్రయోగాలు: - 
1) స్తబకః - 2) తిష్టతీతి। స్థా+స్టః స్తోరి మృజబకౌ” ఇతి అవక, ధాతోశ్చ స్తాదేశః 
b) పుష్పాదిస్తవకే గుచ్చో ముక్తాహారకలాపయోః - ఇతి రన్తిదేవః। 
०) 'స్యాద్‌ గుచ్చః స్తవకే స్తమ్బే హారభేదకలాపయోః।” - ఇతి మేదినీ! 
१) 'స్తవకే హారభేదే చ గుత్సః స్తమ్చే చ కీర్తితః - ఇతి రుద్రః 
౭) 'ముకురః కుద్మలశ్చాపి స్తవకో గుత్సకావితి - ఇతి హడ్డః। 
f) 'స్తమ్బో గుచ్చస్తృణాదికః 1 'స్తబకః పుష్పగుచ్చః ఇతి పాణిని సూత్రవ్యాఖ్యా. 
8) స్తబకో గుచ్చకో గుచ్చో గులుఖ్బుః పరికీర్తితః - ఇతి హలాయుధః 
1) శ్లో॥ ఇదమపాస్య విరాగి పరాగిణీరలికదమృకమ్బురుహాం తతీః। 
స్తనభరేణ జితస్తబకానమన్నవలతే వలతే౭_ ఖిముఖం తవ॥ 
-శి.వధే -6. 11 
క్రియాదర్శము: - 1) అవాపుః-ఆప్లు (ఆప్‌) వ్యాపా (వ్యాపించుట) అవ ఉపసర్ల 
పూర్వకాత్‌, స్వాదిప్రకరణమ్‌(5), సకర్శకమ్‌, అనిట్‌, పరస్మైపదీ, లిట్‌-ప్రథమ 
పురుషైకవచనము. 
రూపాలు:- అవాప - అవాపతుః - అవాపుః। 
అలంకారము:- ఇట 'రూపకాలంకారి మున్నదని చెప్పదగును. 
లక్షణము: - ఉపమేయమును కప్పిపుచ్చక దానియందు ఉపమానగుణమును 
ఆరోపించినచో “రూపకము 
లక్షణ విశేషము - ఉపమేయోపమానములకు తాదాత్మము కల్పించుటలో 
దీని అలంకారత్వమున్నది. కాని ఆ ఐక్యములో ఉపమేయమును దాచకూడదు. 
సందేహ - అపహ్నుతి - భ్రాంతిమత్‌ - అతిశయోక్తి అలంకారములలో 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 117 
ఉపమేయమును దాచుటయే లక్షణము. రూపకములో అది జరుగకూడదు. 
ఉపమానము తనరూపమును ఉపమేయమునకిచ్చునది కాబట్టి రూపకమైనది. 
७७ పుష్పగుచ్చము - స్తనము 

కంపమానపల్లము - ఓష్టము 

లతలు - యువతులు 

వృక్షము - కామాతురుడైన పురుషుడు 

కొమ్మలు - భుజములుగా రూపింపబడుటచే నిది 'రూపకాలంకారి 
మగును. 


శ్లో శ్రుతాప్సరోగీతిరపి క్షణే స్మిన్‌ 
హరః ప్రసంఖ్యానపరో బభూవ। 
ఆత్మేశ్వరాణాం న హి జాతు విఘ్నాః 
సమాధిభేదప్రభవో &58॥ 40 


పదవిభాగము: - శ్రుతాప్సరోగీతిః, అపి, క్షణే అస్మిన్‌,హరః ప్రసంఖ్యానపరః బభూవ, 
ఆత్మేశ్వరాణామ్‌, న, హి, జాతు, 800४, సమాధిభేదప్రభవః, భవన్తి! 

అన్వయ క్రమము: - అస్మిన్‌ క్షణే శ్రుతాప్సరోగీతిః అపి హరః ప్రసంఖ్యానపరః ७६४०७ 
హి ఆత్మేశ్వరాణాం విఘ్నాః జాతు సమాధిభేదప్రభవః న భవన్తి॥ 


ప్రతిపదార్థము: - అస్మిన్‌ - ఈ, క్షణే - వసంతసమయమందు, (శుతాప్పరోగీతిః 
-వినబడిన OIF స్తీ గానముకలవాడు, అపి - ఐనను, హరః - శివుడు, 
ప్రసంఖ్యానపరః - ఆత్మానుసంధానమునందు ఆసక్తిగలవాడు, బభూవ-ఆయెను, 
హి - ఏలయన, ఆతల్మేశ్వరాణామ్‌ - చిత్తస్వాధీనముగలవారికి, విఘ్నాః - 
అంతరాయములు, జాతు-ఒకానొకప్పుడు, సమాధిభేదప్రభవః-ఆత్మానుసంధాన 
భంగజనితములు, న భవన్తి-కావు. 

తాత్పర్యము :- ఈ వసంతసమయమందు వినబడిన అప్పరస్‌ స్రీగానము 
కలవాడైనను శివుడు ఆత్మానుసంధానమునందు ఆసక్తిగలవాడు ఆయెను. ఏలయన 
చిత్త స్వాధీనము గలవారికి అంతరాయములు ఒకానొకప్పుడు ఆత్మానుసంధానభంగ 
జనితములు కావు. 


118 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
పాఠాన్తరములు :- ప్రభవః-ఫ్రభవాః। 
విభక్తులు/క్రియలు:- 1) అస్మిన్‌ - అస్మిన్‌, అనయోః ఏషు, దకారాన్త పుంలింగఇదమ్‌ శబ్దము, 
5.9., 2) క్షణే-క్షణే, క్షణయోః, క్షణేషు, ७५०००७ పుంలింగ క్షణశబ్దము, స.ఏ., 3) శ్రుతాప్పరోగీతిః 
-...గీతిః, గీతీ, గీతయః, ఇకారాన్నపుంలింగ ...గీతిశబ్దము, ప్ర.ఏ., 4) హరః-హరః,హరౌ, హరాః 
అకారాన్త పుంలింగ హరశబ్దము ప్ర. ఏ., 5) అపి, హి, న - అవ్యయములు, 6) జాతు - అవ్యయము, 
7) ప్రసంఖ్యాపరః-... పరః, ...పరౌః ...పరాః, ७७०००७ పుంలింగ ...పరశబ్దము, ప్రఏ., 8) 
ఆత్మేశ్వరాణామ్‌-... ఈశ్వరస్య, ...ఈశ్వరయోః, ...ఈశ్వరాణామ్‌, అకారాన్త పుంలింగ ... ఈశ్వరశబ్దము, 
షబ, 9) విఘ్నా - DB, 0650, విఘ్నాః, అకారాన్త పుంలింగ విఘ్నశబ్దము, ప్ర.బ., 10) 
సమాధిభేదప్రభవః- ...ప్రభుః, ...ప్రభూ, ... ప్రభవః, ఉకారాన్త పుంలింగ ...ప్రభుశబ్దము, ప్ర.బ 
11) భవన్తి-క్రియ, 12) బభూవ - క్రియ. 
సమాసాలు: - 

1) శ్రుతాప్సరోగీతిః - అప్పరసాం గీతిః (ష త.) అప్పరోగీతిః, శ్రుతా అప్పరోగీతిః 
యేన (బహువ్రీహి) 52 

2) ప్రసంఖ్యానపరః - ప్రసంఖ్యానే పరః (స.త.)। 

3) ఆత్మేశ్వరాణామ్‌ - ఆత్మనః ఈశ్వరాః (షత.) ఆత్మేశ్వరాః, తేషామ్‌। 

4) సమాధిభేదప్రభవః-సమాధేః భేదః (షత. ) సమాధిభేదః, సమాధిభేదే ప్రభుః 
(స.త.), సమాధిభేదప్రభుః, తే । అథవా సమాధి భేదే ప్రభవః(స.త.) 
సమాధిభేదప్రభవః॥ 

59 సంధులు:- 1) 1908 + అపి - గీతిరపి - విసర్గసంధిః 

2) క్షణే+అస్మిన్‌ - ई స్మిన్‌ - పూర్వరూపసంధిః। 
ఏజః పదాన్లాదతి (సూ. 6. 1. 105) పదాంతమందున్న ఏ ఓలకు హ్రస్వ 
అకారము పరముగా నున్నప్పుడు పూర్వపరముల స్థానమున పూర్వరూపము 
ఏకాదేశమగును. 

8) ప్రసంఖ్యానపరః+బభూవ - ప్రసంఖ్యానపరో బభూవ - ఉత్వాదేశసంధిః 

4) ప్రభవః + భవన్తి - ప్రభవో భవన్తి - ఉత్వాదేశసంధిః 

పదవ్యుత్సత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 

1) జాతు- 8) 'ఖేదామర్షసమ్ఫావనానిశ్చయకదాచిదర్ధేషు దృశ్యతే” (అవ్యయకోశము) 
1) छळ - 'న జాత్వహం ६०४ 
2) అమర్షే - 'న జాత్వస్య సుకృతమస్తి। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 119 
3) సంభావనాయామ్‌ - 'శూద్రం కో జాతు యాజయేత్‌' 
4) నిశ్చయే - '8 జాతు యుధ్యతే౭_ర్జునేన? 
5) కదాచిదర్ధాశన జాతు కామః కామానాముపభోగేని (మనుస్మృతి-2. 94) 
b) 5०४४६४८३2 పి దృశ్యతే! 
యథా - 'స్వస్తో న జాతు బహుభుక్‌” 
०) గర్హాయామప్యనుశాసనాత్‌ సిదమ్‌ 1 యథా - 'జాతు నిందసి గోవిందమపి 
నిందసి శంకరమ్‌” ముగబోధే 
శో తదాప్రభృత్యున్మదనా పితుర్చుహే 
లలాటికా చన్దనధూసరాలకా। 
న జాతు బాలా లభతే స్మ 0०८९७० 
తుషారసంఘాతశిలాతలేప్వపి ॥  కు.సం.- 5.55 
“ BOT మారిన హిమశిలలమీద పరుండి కూడ ఏ ఒక్క క్షణమును 
సుఖమును పొందలేదు”. 
క్రియాదర్శము:- 1) భవన్తి - భూ సత్తాయామ్‌ (ఉండుట) అకర్మకమ్‌, ७७, 
86 వరమానే ८७ - 
ప్రథమపురుషరూపాలు - భవతి - భవతః - భవన్తి! 
2) బభూవ - భూతానద్యతనపరోక్షే లిట్‌. 
ప్రథమపురుషరూపాలు - బభూవ - బభూవతుః - బభూవుః 
అలంకారము:- ఇట “అర్థాంతరన్యాసాలంకారి మున్నదని చెప్పదగును. 
లక్షణము:- సామాన్యమైన ఒక అర్థము చెప్పి దానిచే విశేషార్థమును గాని, 
విశేషము చెప్పి సామాన్యార్థమునుగాని సమర్థించుట అర్భాంతరన్యాసము. ఇట 
సామాన్యముచే విశేషము సమర్థింపబడినది. కనుక అర్భాంతరన్యాసమని 
చెప్పబడినది. 
అవతారికా: -నందీశ్వరుడు - ప్రమథ గణములను శబ్దముచేయవద్దని సంజ్ఞతో 
చెప్పుచున్నాడు. 
శో లతాగ్భహద్వారగతోల_థ 
వామప్రకోష్టార్పిత హేమవేత్రః। 


60 


120 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 

ముఖార్చితైకాబ్లులిసంజ్ఞయైవ 

మా చాపలాయేతి గణాన్‌ వ్యనైషీత్‌॥ 41 
పదవిభాగము:- లతాగ్భహద్వారగతః, అథ, 5, వామ ప్రకోష్టార్పితహే మవేత్రః 
ముఖార్చితైకాబులిసంజ్ఞయా, ఏవ, మా, చాపలాయ, ఇతి, గణాన్‌, వ్యనైషీత్‌! 
అన్వయక్రమము:- అథ లతాగ్భహద్వారగతః వామప్రకోష్టార్పిత హేమవేత్రః $ 
ముఖార్చితైకాబ్లులిసంజ్ఞయా ఏవ గణాన్‌ 'చాపలాయ మా ఇతి వ్యనైషీత్‌! 
ప్రతిపదార్థము: - అథ-పిమ్మట, లతాగ్భహద్వారగతః - లతాగృ్భహద్వారము వద్ద 
ఉన్నవాడును, వామప్రకోష్టార్పిత ७०४०२७३ - ఎడమ ७०६७ ఉంచుకొనబడిన 
బంగరుదండముకలవాడును అగు, నన్టీ-నందీశ్వరుడు, ముఖార్చితైకాబ్లులి 


సంజ్ఞయా ఏవ- నోటిమీద ఉంచబడిన ఒక వ్రేలియొక్క సంజ్ఞచేతనే, గణాన్‌-ప్రమథ 


గణములను, మా చాపలాయ -'అల్లరి ००००, ఇతి-అని, వ్యనైషీత్‌-ఆజ్ఞాపించెను. 
తాత్సర్యము :- పిమ్మట, లతాగ్భహద్వారమువద్ద ఉన్నవాడును, ఎడమ ముంజేత 
ఉంచుకొనబడిన బంగరుదండము కలవాడును అగు నందీశ్వరుడు నోటిమీద 
ఉంపబడిన ఒక ప్రేలియిక్క సంజ్ఞచేతనే ప్రమథగణములను “७९6 మానుడు” 
అని ఆజ్ఞాపించెను. 

పాఠాన్తరములు :- 1) ద్వార-ద్వారి, 2) ముఖా-నాసా, 3) వ్యనైషీత్‌-న్యషేధీత్‌. 
విభక్తులు/క్రియలు - 1) లతాగ్భృహద్వారగతః- ...గతః, ...గతౌ, ....గతాః, అకారాన్త పుంలింగ 
....గత శబ్దము, ప్ర.ఏ., 2) వామ...వేత్రః-...వేత్రః, ...వేత్రౌ, ...వేత్రాః, అకారాన్త పుంలింగ ...వేత్ర 
శబ్దము, ప్ర.ఏ., 3) 88 - 58, నన్దినౌ, 6868, నకారాన్త పుంలింగ నన్దిన్‌ శబ్దము, ప్ర.ఏ., 4) 
ముఖార్చిత...సంజ్ఞయా-...సంజ్ఞయా సంజ్ఞాభ్యామ్‌ సంజ్ఞాభిః, ఆకారాన్త స్రీలింగ ...సంజ్ఞా 
శబ్దము, తృ ఏ., 5) గణాన్‌ - గణమ్‌, గణౌ, గణాన్‌, అకారాన్త పుంలింగ గణశబ్దము, ద్విబ., 6) 
మా, అథ, ఏవ, ఇతి - అవ్యయాలు, 7) చాపలాయ-చాపలాయ, చాపలాభ్యామ్‌, చాపలేభ్యః, 
అకారాన్త నపుంసకలింగ చాపలశబ్దము, చఏ., 8) వ్యనైషీత్‌-వి+నీ+లుజ్‌, ప్రథమపురుషైకవచనము. 
సమాసాలు: - 

1) లతాగ్భహద్వారగతః-లతాభిః నిర్మితం గృహం (మధ్యమపదలోపి తత్పురుషు 
లతాగ్భహమ్‌, లతాగ్భహస్య ద్వారమ్‌ (షత.) లతాగ్భహద్వారమ్‌, లతాగ్భహ 
ద్వారం గతః (ద్విత.) లతాగ్భహద్వారగతః। 

2) వామ ప్రకోష్టార్పితహేమవేత్రః - హేమ్నః వేత్రమ్‌ (షత. ) హేమవేత్రమ్‌, 
వామః చాసౌ ప్రకోష్టః (కర్మధా.) వామహ్రకోష్టు, వామప్రకోష్టే అర్పితహేమ 
వేత్రం యేన సః (బహు) వామప్రకోష్టార్పితహే మవేకత్రః. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 121 
3) ముఖార్చితైకాబ్దులిసంజ్ఞయా - ముఖే అర్పితా (85.४. ) | ముఖార్చితా 
ఏకా చాసౌ అంగులిః (కర్మధా.) ఏకాంగులిః, ముఖార్చితా చాసౌ ఏకాంగులిః 
(కర్మధా. )ముఖార్చితైకాంగులిః, ముఖార్చితైకాంగుల్యాః సంజ్ఞా (షత.) తయా! 
సంధులు:- 1) గతః + అథ - గతో9 థ - ఉత్వాదేశ పూర్వరూపసంధిః। 
2) సంజ్ఞయా+ఏవ - సంజ్ఞయైవ - వృద్ధిసంధిః - వృద్ధిరేచి (సూ. 6-1-85) 
3) చాపలాయ + ఇతి - చాపలాయేతి - గుణసంధిః-ఆద్గుణః (సూ. 6-1-84) 
పదవ్యుత్పత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) నన్దీ - a) నకారాన్త పుంలింగ నన్దిన్‌శబ్దము। ప్ర.ఏ. 
5) నంద్‌ - ణిని - నందయతి వపుః సౌష్టవగమనగాయనతాలాదినా ఇతి 
5, 5 ఏవ నందకః 1 నందకః ఈశ్వరశ్చ - నందికేశ్వరః। 
0) శివద్వారపాలః । ....నందీశో ७७०७० అని అభిధానచిన్తామణి. 
0) శ్లో॥ తతో 520 మహాదేవః ప్రాహ గంభీరయా గిరా! 
నందికేశ్వర! సంయాహి యతో బాణో రణే స్థితః॥ 
- ఇతి హరివంశే 192/96 
९) శ్లో ere భగవాన్రుద్రస్ససుతైః ప్రమథైర్హృతః। 
ఆరుహ్య నంది వృషభం యుయుధే రామకృష్ణయోః॥ 

- శ్రీమద్భాగవతము-10-63-6 
శ్రీశంకరుడు బాణునకు సాయముచేయగోరి కొడుకులతో ప్రమథగణములతో 
నంది వృషభమును అధిరోహించి బలరామకృష్ణులతో యుద్ధము చేసెను. 

గీ శ్లో; నందినా చ 668 సార్ధం విశ్వరూపై ర్మహాత్మభిః। 
తథా రుద్రగణ్రశ్చాపి తుల్యౌదార్యపరాక్రమైః। 

- వాయుమహాపురాణము-2 - 39-235 
క్రియాదర్శము:- వ్యనైషీత్‌-ణీ (6) ప్రాపణే (తీసికొనివెళ్లుట) భ్వాది ప్రకరణమ్‌, 
సకర్మకమ్‌, అకర్మకమ్‌, (ఉభయ) పరస్మై; పదీ, లుజ్‌-(ప్రథమపురుషైకవచనము - 
వి-ఉపసర్గపూర్వకాత్‌. 

రూపాలు - వ్యనైషీత్‌ - వ్యనైష్టామ్‌ - వ్యనైషుః 


61 


122 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
అవతారికా:- న కేవలం ప్రమథాః, జరాయుజాది చతుర్విధప్రాణినో౭_ పి 
నందీశ్వస్యాజ్ఞాబద్దా బభూవుః ఇత్యాహ। ప్రమథులే కాదు జరాయుజములు మొదలైన 
చతుర్విధ ప్రాణులు కూడ నందీశ్వరుని ఆజ్ఞకు లోబడిరని చెప్పుచున్నాడు. 
శ్లో DATE నిభృతద్విరేఫం 

మూకాణ్ణజం శాన్తమృగప్రచారమ్‌! 

తచ్చాసనాత్‌ కాననమేవ సర్వం 

చిత్రార్పితారమృమివావతస్టే॥ 42 
పదవిభాగము:- నిషృమృవృక్షమ్‌, నిభృతద్విరేఫమ్‌, మూకాణ్ణజమ్‌, శాన్తమృగ 
ప్రచారమ్‌, తచ్చాసనాత్‌, కాననమ్‌, ఏవ, సర్వమ్‌, చిత్రార్పితారమృమ్‌, ఇవ, అవతస్టే 
అన్వయక్రమము: - నిష్మమృవృక్షం నిభృతద్విరేఫం 9०३०७७० శాన్తమృగప్రచారం 
సర్వం కాననం తచ్చాసనాత్‌ చిత్రార్చితారమృమ్‌ ఇవ అవతస్థే! 
ప్రతిపదార్థము: - నిష్మమ్బవక్షమ్‌ -కదలని వృక్షములు గలదియు, నిభృతద్విరేఫమ్‌ - 
చలించని తుమ్మెదలు గలదియు, మూకాణ్ణజమ్‌ -మూగవోయిన అందజములు 
గలదియు, శాన్త్వమృగప్రచారమ్‌ -తిరుగాడని జంతువులు గలదియునగు, సర్వమ్‌ + 
కాననమ్‌ +ఏవ-సమస్తారణ్యమే, తచ్చాసనాత్‌-ఆ నందీశ్వరుని యాజ్ఞవలన, 
చిత్రార్పితారమృమ్‌ +ఇవ-చిత్తరువునందు వ్రాయబడినదివలె, అవతస్థే-ఒప్పెను. 
తాత్పర్యము :- కదలని వృక్షములుగలదియు, చలించని తుమ్మెదలు గలదియు, 
మూగవోయిన అండజములు గలదియు, తిరుగాడని జంతువులు గలదియునగు 
సమస్తారణ్యమే ఆ నందీశ్వరుని యాజ్ఞవలన చిత్తరువునందు వ్రాయబడినదివలె 
ఒప్పెను. 
పాఠాన్తరములు :- ఆరమృ - ఆరణ్య 
విభక్తులు/క్రియలు: - 1) నిష్మమృ్పవృక్షమ్‌-... వృక్షమ్‌, .... వృక్షే ....వృక్షాణి, అకారాన్త నపుంసక 
లింగ ....వృక్షశబ్దము, ప్ర.ఏ., 2) నిభృతద్విరేఫమ్‌-...ద్విరేఫమ్‌, ...ద్విరేఫే, ...ద్విరేఫాని, అకారాన్త 
నపుంసకలింగ ...ద్విరేఫశబ్దము, ప్ర.ఏ., 3) మూకాణ్జ్ణజమ్‌ -... అండజమ్‌, ...అండజే, ...అండజాని, 
అకారాన్త నపుంసకలింగ .... అండజశబ్దము, ప్రఏ., 4) శాన్త్వమృగప్రచారమ్‌ -... ప్రచారమ్‌, ...ప్రచారే, 
...ప్రచారాణి, అకారాన్తనపుంసకలింగ ... ప్రచారశబ్దము, ప్ర.ఏ., 5) సర్వమ్‌-సర్వమ్‌, సర్వే సర్వాణి, 
అకారాన్తనపుంసకలింగ సర్వశబ్దము, (ప్ర.ఏ.,6) కాననమ్‌-కాననమ్‌, కాననే, కాననాని, అకారాన్త 
నపుంసకలింగ కానన శబ్దము, ప్ర.ఏ., 7) ఏవ, ఇవ - అవ్యయములు, 8) తచ్చాసనాత్‌-తచ్చాసనాత్‌, 


A 
రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 128 
తచ్చాసనాభ్యామ్‌, తచ్చాసనేభ్యః, అకారాన్త నవుంసకలింగ తచ్చాసనశబ్దము, పం.ఏ., 9) 
చిత్రార్చితారమృమ్‌ - ... ఆరమృమ్‌, ... ఆరమ్మే, ...ఆరమాణి, అకారాన్న నపుంసకలింగ ...ఆరమృ 
శబ్దము, ప్రఏ., 10) అవతస్థే-అవ+స్థా+లిట్‌ - ప్రథమపురు షైకవచనము. 


సమాసాలు: - 

1) నిష్క్మమృవృక్షమ్‌ - నిర్ద్ణతః So) యేభ్యః (బహువ్రీహి) తే నిషృమ్సాః, 

నిష్మన్పూః వృక్షాః యస్మిన్‌ (బహువ్రీహి) తత్‌! 

2) నిభృతద్విరేఫమ్‌ - ద్వౌ రేఫొ యేషాం (బహువ్రీహి) తే ద్విరేఫాః, నిభృతాః 

ద్విరేఫాః యస్మిన్‌ (బహువ్రీహి) తత్‌। 

8) 59००७०६३९३९ - 0८° 2२००४9३ (ఉపపదతత్పు) ఇతి అండజాః, మూకాః 

అండజాః యస్మిన్‌ (బహుప్రీహి) తత్‌! 

4) శాన్తమృగప్రచారమ్‌ - మృగాణాం ప్రచారః (షత.) మృగప్రచారః, శాంత; 

మృగప్రచారః యస్మిన్‌ (బహువ్రీహి) తత్‌। 

5) చిత్రార్పితారమృమ్‌ - 28 అర్పితః ఆరమృః యస్మిన్‌ (బహువ్రీహి) తత్‌! 
సంధులు:- ఇవ + అవతస్థే - ఇవాత సే - సవర్ణదీర్ణసంధిః। 
పదవ్యుత్ప్సత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 

1) కాననమ్‌ - a) కం జలమ్‌ అననం జీవనమస్య। యద్వా కానయతి దీపయతి, 
కన్‌ దీప్తా+ణిచ్‌+ల్యుట్‌. 

b) అరణ్యమటవీ సత్రం 8००९०० కాననం వనమ్‌! 

విపినం గహనం చేతి నాతిభిన్నార్థమిష్యతే॥। 210 
- అని హలాయుధకోశము (8 నామములను పేరా న్నది 
०) दी త్వన్నిష్యన్లోచ్చ ९७७ ..... 
శీతే వాతః పరిణమయితా కాననోదుమృరాణామ్‌। - మేఘదూతమ్‌-42 
0) శ్లో॥ అనసూయాతిసృష్టేన పుణ్యగన్టేన కాననమ్‌। 
సా చకారాజ్జరాగేణ పుష్పోచ్చలితషట్పదమ్‌॥ - రఘువంశమ్‌-12-27 
५, ఆ వనమంతయు ७ సుగంధముచే నిండినది...” 
క్రియాదర్శము:- అవతస్థ-అవ-ఇతి ఉపసర్లపూర్వకాత్‌ షా గతి నివృత్తా- 
విత్యస్మాద్దాతోరకర్శకాత్మర్తరి భూతే లిట్‌ ఆత్మనేపదీ ప్రథమపురు షైకవచనాంత।ః। 
రూపాలు - అవతస్టే - అవతస్థాతే - అవతస్థిరే। 


62 


124 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గ 
ఈ వాక్య ప్రయోగమునకై, రఘువంశమునందు 2-31 శ్లోకమును చూడండి 
శ్లో; _వామేతరస్తస్య కరః (४०८७४ 
నఖప్రభాభూషితకబృపత్రే | 
సక్తాబ్లులిన్ఫాయకపుంఖ ఏవ 
చిత్రార్చితారమృ ఇవావతస్టే | 
అలంకారము:- ఇట “ఉత్రేక్షాలంకార' మున్నదని చెప్పదగును. 
లక్షణము:- ఉపమానగతములైన జాతి-క్రియ-గుణ-ద్రవ్య నిమిత్తములచే 
ఉపమేయమును ఉపమానముగా సంభావించుట - “ड. 
ఉపమానము ప్రసిద్ధమైనచో అది ఉపమాలంకారమని, అట్లుగాక అది 
అప్రసిద్ధమో, కవికల్పితమో అయినచో అది “ఉత్రేక్షాలంకార” మని విద్యా 
నాథాదులు వివేచించిరి. 
ఇట - సమస్తారణ్యము - చిత్తరువునందువలె స్టాణువైనదని చెప్పబడుటచే 
నిది “ఉత్రేక్షాలంకారి మగును. 


అవతారికా:- పరమేశ్వరస్య ధ్యానస్థితిః - పరమేశ్వరుని ధ్యానస్థితి। 
శ్లో దృష్టిప్రపాతం పరిహృత్య తస్య 

కామః పురశ్శుక్రమివ ప్రయాణే। 

ప్రాన్తేషు సంసక్తనమేరుశాఖం 

ధ్యానాస్పదం భూతపతేర్వివేశ।। 43 
పదవిభాగము:- దృష్టిప్రపాతమ్‌, పరిహృత్య, తస్య, కామః, పురః, శుక్రమ్‌, ఇవ, 
ప్రయాణే, ప్రాన్తెషు, సంసక్త-నమేరుశాఖమ్‌, ధ్యానాస్పదమ్‌, ६5०४5४१, వివేశ। 
అన్వయక్రమము:- ప్రయాణే పురః శుక్రమ్‌ ఇవ తస్య దృష్టిప్రపాతం పరిహృత్య 
కామః ప్రాన్తేషు సంసక్తనమేరుశాఖం భూతపతేః ధ్యానాస్పదం వివేశ। 
ప్రతిపదార్థము:- ప్రయాణే-పయనమందు, పురః-ఎదుట, శుక్రమ్‌+ఇవ-శుక్రు- 
డుండుతావునువలె, తస్య-ఆ నందీశ్వరునియొక్క దృష్టిప్రపాతమ్‌-దృగ్గోచరమును, 
పరిహృత్య-తప్పించి, కామః-మన్మథుడు, ప్రాన్తషు-ప్రక్కలయందు, సంసక్త నమేరు 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 125 
శాఖమ్‌ -కూడుకొన్న సురపొన్నలకొమ్మలు గల, భూతపతేః -శివునియొక్క 
ధ్యానాస్పదమ్‌-సమాధి ప్రదేశమునుగూర్చి, వివేశ-ప్రవేశించెను. 
తాత్పర్యము :- పయనమందు ఎదుట శుక్రుడుండు తావును వలె, ఆ నందీశ్వరుని 
యొక్క దృగ్గోచరమును తప్పించి మన్మథుడు (७४१००४७०८७ కూడుకొన్న సురపొన్నల 
కొమ్మలు గల శివుని సమాధి (ప్రదేశమును ప్రవేశించెను. 
పాఠాన్తరములు :- 1) ప్రపాతం-ప్రతీపం, ప్రదీపం, 2) ప్రయాణే-ప్రతస్టే. 
విభక్తులు/క్రియలు: - 1) ప్రయాణే-ప్రయాణే, ప్రయాణయోః, ప్రయాణేషు, అకారాన్త నపుంసకలింగ 
ప్రయాణశబ్దము, స.ఏ., 2) ఇవ, అవ్యయము, 3) శుక్రమ్‌-...శుక్రమ్‌, ...శుక్రమౌ, ...శుక్రాన్‌, 
అకారాన్త పుంలింగ ...శుక్రశబ్దము, ద్విఏ., 4) తస్య- తస్య, తయోః, తేషామ్‌, దకారాన్త పుంలింగ 
తచ్చశబ్దము, షఏ., 5) దృష్టిప్రపాతమ్‌-దృష్టిప్రపాతమ్‌, దృష్టిప్రపాతౌ, దృష్టిప్రపాతాన్‌, అకారాన్త 
పుంలింగ దృష్టి ప్రపాతశబ్దము, ద్విఏ., 6) పరిహృత్య-ల్యబన్తము, 7) కామః-కామః, కామౌ, 
కామాన్‌, అకారాన్త పుంలింగ కామశబ్దము, ప్ర. ఏ., 8) ప్రాన్తేషు-ప్రాన్సే ప్రానయోః, ప్రాన్తేషు, అకారాన్త 
పుంలింగ ప్రాన్త శబ్దము, స.బ., 9) సంసక్తనమేరుశాఖమ్‌-... శాఖమ్‌, ... శాఖే, ...శాఖాని, అకారాన్న 
నపుంసకలింగ ....శాఖ శబ్దము, ద్వి, &., 10) భూతపతేః-భూతపతే:, భూతపత్యోః, భూతపతీనామ్‌, 
ఇకారాన్త పుంలింగ భూతపతి శబ్దము, షఏ., 11) ధ్యానాస్పదమ్‌-... ఆస్పదమ్‌, ...ఆస్పదే, ...ఆస్పదాని, 
७५०००७ నపుంసకలింగ ధ్యానాస్పదశబ్దము, ద్విఏ., 12) వివేశ-క్రియ -విశ్‌+లిట్‌-ప్రథమపురు పైక 
వచనము. 
సమాసాలు: - 

1) పురఃశుక్రమ్‌ - పురః శుక్రః యస్మిన్‌ (బహువ్రీహి) సః పురః శుక్రః, తమ్‌. 

2) దృష్టిప్రపాతమ్‌ - దృష్టీనాం ప్రపాతః (४६.७. ) తమ్‌। 

3) సంసక్తనమేరుశాఖమ్‌ - నమేరూణాం శాఖాః (ష.త.) నమేరుశాఖాః, 

సంసక్తా నమేరుశాఖాః యస్య (బహువ్రీహి) తత్‌! 

4) భూతపతేః - భూతానాం పతిః (షత.) భూతపతిః, తస్య। 

5) ధ్యానాస్పదమ్‌ -ధ్యానస్య ఆస్పదమ్‌ (షత.) తత్‌! 
సంధులు:- భూతపతేః + వివేశ - భూతపతేర్వివేశ - విసర్గసంధిః। 
పదవ్యుత్పత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) ధ్యాన - ఖ ధ్యా - భావే - ల్యుట్‌ 

७) శేయో హి జ్ఞానమభ్యాసాత్‌ - జ్ఞానాద్దానం విశిష్యతే! 

ధ్యానాత్‌ కర్మఫలత్యాగః - త్యాగాత్‌ శాంతిరనంతరమ్‌॥ 
-12 భగవద్గీతాయాం - ద్వాదశాధ్యాయే. 


63 


126 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
“తత్త్వము నెజుంగకయే చేయు అభ్యాసముకంటెను జ్ఞానము శ్రేష్టము. జ్ఞానము 
కంటెను పరమేశ్వరస్వరూ పధ్యానము శ్రేష్టము ధ్యానముకంటెను కర్మఫల 
త్యాగము మిక్కిలి (శ్రేష్టమైనది. ఏలనన త్యాగమువలన వెంటనే పరమశాంతి 
లభించును.” 

०) శో తస్మిన్నండే స భగవానుషిత్వా పరివత్సరమ్‌। 
స్వయమేవాత్మనో ధ్యానాత్తదండమకరోత్‌ ద్విధా॥ - మనుస్మృతి1-12 
d) శో ప్రాణాయామైర్ద హేద్దోషాన్‌ ధారణాఖిశ్చ SQA 
ప్రత్యాహారేణ సంసర్గాన్‌ ధ్యానేనానీశ్వరాన్‌ గుణాన్‌! - మనుస్మృతి 6-72 
“... పరబ్రహ్మను ధ్యానించుటవలన ఈశ్వరసంబంధంలేని కామక్రోధాది 
దుర్గుణాలను తొలగించుకొంటాడు.” 
९) శ్లో; ఇతి విజ్ఞాపితో రాజ్ఞా ధ్యానస్తిమితలోచనః। 
క్షణమాత్రమృషిస్తస్టా సుప్తమీన ఇవ (5४३1 -ర.వం. 1-78 
6... ఆ వసిష్టుడు ధ్యాననిమగ్నుడై కన్నులను మూసికొని, నిద్రించిన 
చేపలుగల సరోవరమువలె నిశ్చలుడై కొంతసేపు ఉండెను.” 
గీ శ్లో; యమో నియమశ్చాసనం చ ప్రాణాయామస్తతః పరమ్‌! 
ప్రత్యాహారో ధారణా చ ధ్యానం సార్ధం సమాధినా! 
అష్టాంగాన్యాహురేతాని యోగినాం యోగసిద్ధయే॥ 
క్రియాదర్శము:- 1) వివేశ-విశ(విశ్‌) ప్రవేశనే (ప్రవేశించుట), సకర్మకమ్‌, అనిట్‌, 
పరస్మై పదీ, తుదాది SSS (6). లిట్‌ - ప్రథమపురుషైకవచనము. 
రూపాలు - వివేశ - వివిశతుః - వివిశుః। 

అలంకారము: - ఇట “ఉపమాలంకారి మున్నదని చెప్పదగును. 
చుక్కెదురుగానున్నప్పుడు ప్రయాణము చేయునట్లే మన్మథుడును నందీశ్వరుని 
నేత్ర ప్రసారమును తప్పించి వెళ్లెనని సాదృశ్యము చెప్పబడుటచే నిది 
“ఉపమాలంకారి మగును. 

శ్లో; ప్రతి శుక్రం ప్రతిబుధం ప్రత్యజ్ఞారకమేవ చ। 

అపి శక్రసమో రాజా హతసైన్యో నివర్తతే॥ 
ఉపమా:- లక్షణమ్‌: - 


ఇతి ప్రతిషేధాత్‌. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 127 
మూ:- యథా కథంచిత్సాదృశ్యం యత్రోద్భూతం ప్రతీయతే। 

ఉపమా నామ సా తస్వాం ప్రపంచోయం ప్రదర్భ్యతే॥ 
“రెండు వస్తువుల మధ్య సాదృశ్యము స్పష్టముగ తెలియవలెను. అది చమత్మార 
జనకముగ కూడ ఉండవలెను.” 


శ్లో; స దేవదారుదుమవేదికాయాం 
శార్జూలచర్మవ్యవధానవత్యామ్‌। 

ఆసీనమాసన్నశరీరపాత - 

(२०००५४० సంయమినం దదర్శ॥ 44 
పదవిభాగము:- సః, దేవదారుద్రుమవేదికాయామ్‌, శార్జూలచర్శ్మవ్యవధానవత్యామ్‌, 
ఆసీనమ్‌, ఆసన్నశరీరపాతః, త్రియమృకమ్‌, సంయమినమ్‌, దదర్శ. 
అన్వయ క్రమము: - ఆసన్నశరీరపాతః సః శార్జూలచర్మవ్యవధానవత్యాం దేవదారు- 
ద్రుమవేదికాయామ్‌ ఆసీనం సంయమినం (త్రియంబకం దదర్శ! 
ప్రతిపదార్థము: - ఆసన్నశరీరపాతః - చావుమూడినవాడై, సః - ఆ మన్మథుడు, 
శార్జూలచర్శ్మవ్యవధానవత్యామ్‌ -పులితోలుతో నెడముగల, దేవదారుద్రుమవేది 
కాయామ్‌ -దేవదారువృక్షపుటరుగుపైన , ఆసీనమ్‌ -కూర్చునియున్నట్టి యు, 
సంయమినమ్‌-సమాధినిష్టలో నున్న, త్రియంబకమ్‌ -త్రిలోచనుని (శివుని), దదర్భ- 
చూచెను. 
తాత్పర్యము :- చావుమూడినవాడై ఆ మన్మథుడు దేవదారువృక్షపు మొదట అరుగుపై 
పులితోలుపజిచియుండగా దానిపై కూర్చొని యున్నట్టియు సమాధినిష్టలోనున్న 
త్రిలోచనుని శివుని చూచెను. 
పాఠాన్తరములు :- స్రియమృకం - తం (४९७३०, (త్రిలోచనమ్‌.) 
విభక్తులు/క్రియలు:- 1) ఆసన్నశరీరపాతః-...పాతః, ....పాతౌ, ...పాతాః, అకారాన్త పుంలింగ 
...పాత శబ్దము, ప్ర.ఏ., సః-సః, తౌ, తే, దకారాన్త పుంలింగ తచ్చటబ్దము, ప్ర.ఏ., 3) శార్జూలచర్మ 
వ్యవధానవత్యామ్‌ -...వత్యామ్‌, ...వత్యోః న వతీషు, ఈకారాన్త (४७०6 ...వతీశబ్దము, స.ఏ., 4) 
దేవదారుద్రుమవేదికాయామ్‌-...వేదికాయామ్‌, వేదికయోః, వేదికాసు, ఆకారాన్తస్తీలింగ ...వేదికా 
శబ్దము, స.ఏ., 5) ఆసీనమ్‌-ఆసీనమ్‌, ఆసీనౌ, ఆసీనాన్‌, అకారాన్త పుంలింగ ఆసీనశబ్దము, ద్వి. ఏ., 
6) సంయమినమ్‌-సంయమినమ్‌, సంయమినౌ, సంయమినః, నకారాన్త పుంలింగ సంయమిన్‌ 


64 


128 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


శబ్దము, ద్విఏ., 7) క్రయంబకమ్‌ -త్రియంబకమ్‌, త్రియంబకా, (8०65008०65, అకారాన్త పుంలింగ 

త్రియంబక శబ్దము, ద్విఏ., 8) దదర్శ-క్రియ - దృశ్‌+లిట్‌- ప్రథమపురుషైకవచనము. 

సమాసాలు: - 

1 ఆసన్నశరీరపాతః = శరీరస్య పాతః (షత.) శరీరపాతః, ఆసన్నః శరీరపాతః 

యస్య (బహు బ్రీహి) సః। 

2) శార్జూలచర్మవ్యవధానవత్యామ్‌ - శార్జూలస్య చర్మ (షత.) శార్జూలచర్శ శార్జూల 

చర్మణా వ్యవధానవతీ (తృ.త.) తస్యామ్‌। 

3) దేవదారుద్రుమవేదికాయామ్‌ - దేవదారుశ్చాసౌ ద్రుమః దేవదారుద్రుమః (కర్మ ) 

దేవదారుద్రుమస్య వేదికా (ష.త.) దేవదారుద్రుమవేదికా, తస్యామ్‌। 

4) త్రియంబకమ్‌ - త్రీణి అమృకాని యస్య (బహు.) సః, తమ్‌; 

సంధులు:- 1) సః + దేవదారు - స దేవదారు - సులోపః. 

2) శరీరపాతః + (త్రియంబకమ్‌ - శరీరపాతస్త్రియంబకమ్‌ र విసర్గసంధిః। 
పదవ్యుత్ప్సత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 

1) (४९७३१४४ - 8) త్రీణ్యమృకాన్‌ యస్య। త్రిషమృకమస్వేతి వా! ७००४० 
నయనం దృష్టిః ఇతి హలాయుధః। త్రయాణాం లోకానామ్‌ అమృకః పితా 
ఇతి ळण గ్రీన్వేదానమృతే శబ్బాయతే ळग “అబి శబ్దే॥ 'కర్మణ్యణ్‌' | సంజ్ఞాయామ్‌ 
ఇతి క (న్‌) । త్రిషు లోకేషు కాలేషు వా అమృః శబ్లో వేదలక్షణో యస్యేతి 
ळण త్రయః అకారోకారమకారా అమ్బాః శబ్దా వాచకా యస్యేతి ळण 
88४७ 5008 దౌర్భూమ్యాపో యస్యేతి తు భారతమ్‌॥ -సుధాఖ్యయా (అమరకోశమ్‌) 

b) శో శమ్బురీశః పశుపతిః శివః శూలీ మహేశ్వరః। 
ఈశ్వరః శర్వ ఈశాన; శంకరశ్చంద్రశేఖరః। 80 
శ్లో; కృశానురేతాః సర్వజ్ఞో ధూర్జటిర్నీలలోహితః। 
హరః స్మరహరో భర్గః త్ర్యమృకస్త్రిపురాంతకః॥ 33 
శ్లో గంగాధరో౭_౦ధరిపుః క్రతుధ్వంసీ వృషధ్వజః। 
వ్యోమకేశో భవో భీమః స్థాణూ రుద్ర ఉమాపతిః॥। 34 
- అని “అమరకోశము” 
०) శ్లో! _ ప్రత్యబ్రవీచ్చెనమిషుప్రయోగే 
తత్సూర్వభజ్లే వితథ ळू 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 


129 
జడీకృత స్త్యమృకవీక్షణేన 
వజం ముముక్షన్నివ వజపాణిః। - ర.వం. 2-42 


त) శ్లో! హరిర్యథైకః పురుషోత్తమః స్మృతః 
మహేశ్వరస్త్య్రమృక ఏవ నాపరః। 
తథా విదుర్మాం మునయః శతక్రతుం 
ద్వితీయగామీ నహి శబ్ద ఏష నః॥ - ర.వం. 3-49 
౭) ఈ పదవివరణకై 'వివరణమ్‌” వ్యాఖ్య చూడదగును. 
9 (8०७०७४०, sso - రెండున్నూ సాధువులే. 
£) 615 శ్లోకమునగల EY పదప్రయోగమును చూతురుగాక! 
క్రియాదర్శము:- 1) దదర్శ-దృశిర్‌ (దృశ్‌) ప్రేక్షణే (చూచుట) భ్వాదిప్రకరణమ్‌ 
(1), 65८80, అనిట్‌, SSR పదీ, 9७ - ప్రథమపురుషైకవచనాంతః। 
రూపాలు - దదర్శ - దదృశతుః - దదృశుః। 


అవతారికా:- తమేవ దేవం a శ్లోకెర్వర్ణయతి। 
ఆ శివునే ఆటు శ్లోకములతో వర్ణించుచున్నాడు. 
శ్లో పర్యజ్కబన్థస్థిరపూర్వకాయ - 
మృజ్వాయతం సన్నమితోభయాంసమ్‌। 
ఉత్తానపాణిద్వయసన్నివేశాత్‌ 
ప్రఫుల్లరాజీవమివాజ్మమధ్యే॥ 45 
పదవిభాగము: - పర్యజృ్మబన్థస్థిరపూర్వకాయమ్‌, బుజ్వాయతమ్‌, సన్నమితోభయాం- 
సమ్‌, ఉత్తానపాణిద్వయసన్నివేశాత్‌, ప్రఫుల్లరాజీవమ్‌, ఇవ, అబ్మమధ్య॥ 
అన్వయక్రమము: - పర్యజ్మ... పూర్వకాయమ్‌ బుజ్వాయతం సన్నమితోభయాంసమ్‌ 
ఉత్తాన .... వేశాత్‌ అబ్మమధ్యే ప్రఫుల్లరాజీవమ్‌ ఇవ। 


ప్రతిపదార్థము: - పర్యజృ్మబన్థ -స్థిరపూర్వకాయమ్‌ - వీరాసనముచే స్థిరమగు దేహోర్ధ్వ 


భాగము గలిగినట్టియు, బుజ్వాయతమ్‌ -నిటారుగా పొడవైనట్టియు, సన్నమితో 


65 


130 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
భయాంసమ్‌-లెస్సగా వంపబడిన రెండు బాహువులుగలట్టియు, ఉత్తాన-పాణిద్వయ 
-సన్నివేశాత్‌ - వెలికిలగా ఉంచబడిన రెండు చేతులయొక్క ఉంచుటవలన, 
అజ్మమరధ్యే-తొడలనడుమన, ప్రఫుల్లరాజీవమ్‌ +ఇవ - వికసించిన కమలము 
గలవాడో యనునట్లు, (స్థితమ్‌ -ఉన్నట్టి) EDS మన్మథుడు చూచెను. 
తాత్పర్యము :- వీరాసనముచే స్థిరమగు దేహోర్వభాగముగలిగినట్టియు, నిటారుగా 
పొడవైనట్టియు, లెస్సగా వంపబడిన రెండు బాహువులు గలట్టియు, వెలికిలగా 
ఉంచబడిన రెండు చేతులయొక్క ఉంచుటవలన తొడలనడుమన వికసించిన 
కమలము గలవాడో యనునట్లు (ఉన్నట్టి) త్యమృకుని మన్మథుడు చూచెను. 
ధ్యానస్థితాసనము - ఇట ప్రదర్శితమైనది. 
విభక్తులు/క్రియలు: - 1) పర్యజ్క...కాయమ్‌-...కాయమ్‌, కాయౌ, కాయాన్‌, అకారాన్త పుంలింగ 
...కాయ శబ్దము, ద్విఏ., 2) బుజ్వాయతమ్‌-బుజ్వాయతమ్‌, బుజ్వాయతౌ, బుజ్వాయతాన్‌, 
అకారాన్త పుంలింగ బుజ్వాయతశబ్దము, ద్విఏ., 3) సన్న....సమ్‌ - ...అంసమ్‌,...అంసా, ...అంసాన్‌, 
అకారాన్త పుంలింగ ...అంసశబ్దము, ద్విఏ., 4) ఉత్తాన ....సన్నివేశాత్‌-...వేశాత్‌, ...వేశాభ్యామ్‌, 
....వేశేభ్యః, అకారాన్త పుంలింగ ... వేశశబ్దము, పం.ఏ., 5) అంకమధ్యే-అంకమధ్యే, అంకమధ్యయోః 
| అంకమధ్యేషు, అకారాన్త నపుంసకలింగ అంకమధ్య శబ్దము, స.ఏ., 6) ప్రఫుల్లరాజీవమ్‌-...రాజీవమ్‌, 
....రాజీవౌ, ...రాజీవాన్‌, అకారాన్త పుంలింగ ...రాజీవ శబ్దము, ద్వి.ఏ., 7) ఇవ-అవ్యయము. 
సమాసాలు: - 

1) పర్యజ్మబన్థస్థిరపూర్వకాయమ్‌ -పర్యజ్మస్య 88४ (४६७. ) ५९००३ పూర్వం 
కాయస్య (ఏకదేశితత్స్పు) పూర్వకాయః । పర్యజృబన్టేన స్థిరః పూర్వకాయః 
యస్య (బహువ్రీహి) సః, తమ్‌! 

2) బుజ్వాయతమ్‌ -బుజుః చాసౌ ఆయతశ్చ (కర్మధా.) ఇతి బుజ్వాయతః, 
తమ్‌ 

8) సన్నమితోభయాంసమ్‌ - సన్నమితౌ ఉభౌ అంసౌ యస్య (బహు ప్రీహి) 
సః, తమ్‌। 

4) ఉత్తానపాణిద్వయసన్నివేశాత్‌ - పాణ్యోః ద్వయమ్‌ (షత.) పాణిద్వయమ్‌, 
పాణిద్వయస్య సన్నివేశః (४६.७. ) పాణిద్వయసన్నివేశః, తస్మాత్‌! 

5) అంకమధ్యే-అంకస్య మధ్యమ్‌ (షత.) అంకమధ్యమ్‌, తస్మిన్‌! 

6) ప్రఫుల్లరాజీవమ్‌-ప్రఫుల్లం రాజీవం యస్య (బహుటబ్రీహి) సః, ప్రఫుల్లరాజీవః 
తమ్‌! 

సంధులు:- ఇవ+అంకమధ్యే- ఇవాజ్మమధ్యే - సవర్ణదీర్షసంధిః। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 131 
పదవ్యుత్పత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) రాజీవమ్‌-2) రాజీ దల శ్రేణిరస్యాస్తీతి। రాజీశఅన్వ్యేభ్యో౭ పి దృశ్యతే ఇత్యుక్త్యా వ। 
b) శ్లో॥ సహగస్రపత్రం శతపత్రమమ్చుజం 
కుశేశయం తామరసం సరోరుహమ్‌। 
విసప్రసూనం కమలం మహోత్సలం 
సరోజమబ్దం నలినం చ పుష్మరమ్‌॥ 
శ్లో _రాజీవమరవిందం చ పద్మం పంకజమిప్యతే। 
- అని హలాయుధకోశము 17 నామములను పేర్కొన్నది. 
2) “SDD మన్మథుడు చూచెను”- 44వ శ్లోకమునుండి 50వ శ్లోకము 
Seo) గల భాగమునకు 44వ శ్లోకమున గల “దదర్శ క్రియను ~ అన్వయించు 
కొనవలసియుండుటచే నిది కులకి మను వర్గమునకు చెందినదగును. 
శ్లో ద్వాభ్యాం యుగ్యమితి ప్రోక్తం (808 శ్లోకైర్విశేషకమ్‌। 
కలాపకం చతుర్భిః స్యాత్తదూర్థ్వం కులకం స్మృతమ్‌॥ 
3) వీరాసనే - వసిష్టః 
శ్లో! ఏకం పాదమథైకస్మిన్విన్యస్యోరుణి సంస్థితమ్‌। 
ఇతరస్మింస్తథైవోరుం వీరాసనముదాహృతమ్‌॥ ఇతి. 
తథా యోగసారే - 
శ్లో; ఉత్తానితే కరతలే కరముత్తాని తం పరమ్‌! 
ఆధాయాజ్‌కగతం కృత్వా ధ్యాయేద్యస్తత్ర నాన్తరమ్‌॥ ఇతి. 
అలంకారము:- ఇట “స్వభావోక్తి” అలంకారమున్నదని చెప్పదగును. 
దీనిని 'క్రియాస్వభావోక్తి గా పేర్ళొనదగును. దీనిలో ధ్యానాసనము హృద్యముగా 
వర్ణితమైనది. 
శో భుజబజ్గమోన్నద్ధజటాకలాపం 
కర్ణావసక్తద్విగుణాక్షసూత్రమ్‌। 
కణ్ధప్రభాసజ్ల్ఞవిశేషనీలాం 
కృష్ణత్వచం (४९०७० దధానమ్‌॥ 46 


66 


132 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
పదవిభాగము:- ६०७६ .... కలాపమ్‌, కర్షావ...సూత్రమ్‌, కణ్ధ....నీలామ్‌, 
కృష్ణత్వచమ్‌, గ్రన్థిమతీమ్‌, దధానమ్‌. 
అన్వయ క్రమము: - భుజబ్బ...కలాపం కర్ణావ .... సూత్రం छु ... నీలాం గ్రస్థిమతీం 
కృష్ణత్వచం దధానమ్‌। 
ప్రతిపదార్థము: - భుజబ్బమ + ఉన్నద్ధ - జటాకలాపమ్‌ - పాముచే ఎత్తికట్టబడిన 
జడలు గుంపు గలట్టియు, కర్ణావసక్త-ద్విగుణ +అక్షసూత్రమ్‌ - చెవులకు తగిలింపబడి 
రెండు పేటలుగా చేయబడిన జపమాల గలట్టియు, కణ్జ్ణప్రభా+ఆసబ్ద - విశేషనీలామ్‌ 
- కంఠకాన్సి యోగముచే మిక్కిలి నల్లనగు, గ్రన్థిమతీమ్‌ -ముడిగల, కృష్ణత్వచమ్‌ - 
నల్లచారల లేడిచర్మమును, దధానమ్‌ - ధరించిన (త్ర్యమృకుని మన్మథుడు చూచెను) 
తాత్పర్యము :- పాముచే ఎత్తి కట్టబడిన జడల గుంపు గలట్టియు, చెవులకు 
తగిలింపబడి రెండు పేటలుగ చేయబడిన జపమాల గలట్టియు, $085") 
యోగముచే మిక్కిలి నల్లనగు ముడిగల నల్లచారల లేడి చర్మమును ధరించిన 
(త్యమృకుని మన్మథుడు చూచెను.) 
పాఠాన్తరములు :- 1) ఉన్నద్ధ - 52, ఆవిద్ధ, 2) కర్ణ - కరా, 3) కర్ణావసక్త - 
కర్ణావతంస, 4) కృష్ణత్వచం - మృగత్వచమ్‌. 
విభక్తులు/క్రియలు:- 1) భుజబ్ద ... కలాపమ్‌ - ...కలాపమ్‌, ... కలాపౌ, ...కలాపాన్‌, 
७छण्ठ పుంలింగ .... కలాపశబ్దము, ద్విఏ., 2) కర్ణా...సూత్రమ్‌ - ...సూత్రమ్‌, ...సూత్రౌ, 
సూత్రాన్‌, అకారాన్త పుంలింగ ...సూత్ర శబ్దము, ద్వి. ఏ., 3) కణ్ఞ....నీలామ్‌ - ...నీలామ్‌, ..నీలే, 
...నీలాః, ९७8०००७ Boor నీలా శబ్దము, ద్వి.ఏ., 4) గ్రన్గిమతీమ్‌ -గ్రస్థిమతీమ్‌, గ్రన్గిమత్యా, 
CRs, ४5००१०७ (४७०6 య మతీశబ్దము, ద్వి.ఏ., 5) కృష్ణత్వచమ్‌ -కృష్ణత్వచమ్‌, కృష్ణత్వచా, 
కృష్ణత్వచః, చకారాన్త స్రీలింగ కృష్ణత్వకృబ్దము, ద్వి.ఏ., 6) దధానమ్‌-దధానమ్‌, దధానా, దధానాన్‌, 
७०००७ పుంలింగ దధాన శబ్దము, ద్వి.ఏ. 
సమాసాలు: - 
1) భుజబ్ద్బమోన్నద్ధజటాకలాపమ్‌ - జటానాం కలాపః (షత.), జటాకలాపః, 
భుజబ్దమేన ఉన్నద్ధః (తృ.త.), జటాకలాపో యేన (బహువ్రీహి) సః, తమ్‌। 
2) కర్ణావసక్తద్విగుణాక్షసూత్రమ్‌ - కర్ణే అవసక్తమ్‌ (స.త. ) కర్ణావసక్తమ్‌, ద్వౌ 
గుణా ఆవృత్తీ యస్య (బహువ్రీహి) తత్‌ ద్విగుణమ్‌ అక్షాణాం సూత్రమ్‌ 
అక్షసూత్రం కర్ణావసక్తం ద్విగుణమ్‌ అక్షసూత్రం యస్య (బహువ్రీహి) ४38, 
కర్ణావసక్తద్విగుణాక్షసూత్రః తమ్‌! 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 133 
3) కణ్ధ ప్రభాసజ్ఞవిశేషనీలామ్‌ - కణ్ధస్య ప్రభా(ష ४.) కణ్ఞ ప్రభా, కణ్ఞప్రభాణాం 
४9४ (ష.త.), విశేషేణ నీలా (ప్రాదితత్పు), విశేషనీలా, కణ ప్రభాసంగేన 
విశేషనీలా (తృ.త.) Sg SSDI, తామ్‌! 
4) గ్రస్థిమతీమ్‌ - గ్రన్థిః అస్యా అస్తీతి గ్రన్థిమతీ, తాం (గ్రన్గిమతీమ్‌। 
ర్‌) కృష్ణత్వచమ్‌ - కృష్ణస్య త్వక్‌ కృష్ణత్వక్‌ తాం కృష్ణత్వచమ్‌ 
(మధ్యమపదలోపి తత్పురుష) 

పదవ్యుత్సత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 

1) భుజంగమః - 2) భుజ్‌ కౌటిల్యే + ७०४8? క, భుజః కుటిలీభవన్‌ 
గచ్చతీతి। భుజ+గమ్‌+'గమేః సుపి వాచ్యః ఇతి ఖచ్‌, 'ఖచ్చ డిద్వా వాచ్యః 
ఇతి డిదభావే టిలోపాభావః। 

b) శో॥ విషధరదంతశూకపవనాశనసర్పసరీసృపోరగవ్నా ల - 
భుజగభుజంగకుంభీనసపన్నగనాగభోగినః। 
అహిఫణభృత్స ్రదాకుకాకోదరకళ్న్బుకిచక్రిగూఢపాద్‌ 
ద్విరసనకాద్రవేయదర్వీకరద్భక్‌ శుతయో భుజంగమాః॥। 640 
हू dD దీర్హపృష్టు ४०89 జిహ్మగః స్మృతః 
- అని హలాయుధకోశము 29 నామములను పేర్కొన్నది. 
0) శ్లో! ఆరూఢమద్రీనుదధీన్‌ 28% 
భుజంగమానాం వసతిం ప్రవిష్టమ్‌। 
ఊర్ధ్వం గతం యస్య న చానుబంధి 
యశః పరిచ్చేతుమియత్తయాలమ్‌॥ - రవం. 6-77 
“... నాగలోకములోకి (భుజంగమానాం వసతిం) ప్రవేశించినదియు, 
స్వర్గమును చేరినదియును, త్రికాలములయందు వ్యాపించినదియును అగు 
రఘుమహారాజు కీర్తి ఇంతటిది అని పరిమాణములో కొల్చుటకు శక్యము 
కానంతటి ది.” 

అలంకారము: - ఇట “స్వభావోక్తి” అలంకారమున్నదని చెప్పదగును. 

లక్షణమ్‌ - పూర్వము చెప్పబడినది. 


134 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
శ్లో కిజ్చీత్పకాశస్తిమితో గ్రతారై - 

ర్రూవిక్రియాయాం విరతప్రసంగైః। 

నేత్రెరవిస్పన్టితపక్ష్మమాలై - 

ర్లక్ష్యేకృతఘ్రాణమధోమయూఖైః॥। 47 
పదవిభాగము: - కించిత్‌ ప్రకాశస్తిమితో గ్రతారైః, (భూవిక్రియాయామ్‌, విరతప్రసంగైః 
నేతైః, అవిస్పన్దితపక్ష్మమాలైః, ogre, అధోమయూఖైః॥ 
అన్వయక్రమము:- కించిత్‌ ప్రకాశస్తిమితోగ్రతారైః (భూవికియాయాం విరతప్రసంగైః 
అవిస్పన్దితపక్ష్మమాలైః అధోమయూఖైః నేత్రైః లక్ష్యేకృతఘ్రాణమ్‌!। 
ప్రతిపదార్థము: - కించిత్‌ ప్రకాశస్తిమిత+ఉగ్రతారైః - ఇంచుక కాంతి, నైశ్చల్యము 
భయంకరములగు 6९९०८ గలట్టియు, GME SD -భ్రూవికారమునందు, 
DSSS Sons - చలనములేని ప్రసక్తి గలట్టియు, అవిస్పస్టితపక్ష్మమాలైః - చలింపని 
టెప్పవెం[డ్రుకల పంక్తులు గలట్టియు, అధోమయూఖైః - క్రిందు ముఖముగానున్న 
కిరణములుగల, నేత్రైః - నేత్రములచే, లక్ష్యకృతఘ్రాణమ్‌ -గుటిగా నుంపబడిన 
ముక్కుగల (త్యమృకం దదర్శ - (త్ర్యమృకుని చూచెను). 
తాత్పర్యము :- ఇంచుక కాంతి, నైశ్చల్యము, భయంకరములు అగు నల్లగుడ్లు 
గలట్టియు, (భూవికారమునందు చలనములేని ప్రసక్తి గలట్టియు, చలింపని జిప్ప 
వెండ్రుకల పంక్తులు గలట్టియు, (8०% ముఖముగా నున్న కిరణములుగల 
నేత్రములచే గుతిగానుంపబడిన ముక్కుగల (SLO మన్మథుడు చూచెను). 
విభక్తులు/క్రియలు: - 1) కించిత్‌ ...తారైః - ...తారేణ, ...తారాభ్యామ్‌, ...తారైః, అకారాన్త 
నపుంసకలింగ... తారశబ్దము, తృ.బ., 2) భ్రూవిక్రియాయామ్‌ - భ్రూవిక్రియాయామ్‌, భ్రూవిక్రియయోః 
భ్రూవిక్రియాసు, ఆకారాన్త స్త్రీలింగ భ్రూవిక్రియాశబ్దము, స.ఏ., 3) విరతప్రసంగైః - విరతప్రసంగేన, 
విరతప్రసంగాభ్యామ్‌, విరతప్రసంగైః, అకారాన్త నపుంసకలింగ విరతప్రసంగ శబ్దము, తృ.బ., 4) 
అవిస్పన్టితపక్ష్మమాలైః -...మాలేన, ...మాలాభ్యామ్‌, ...మాలైః, అకారాన్త నపుంసకలింగ ...మాల 
శబ్దము, తృ.బ., 5) అధోమయూఖైః-అధోమయూఖేన, అధోమయూఖాభ్యామ్‌, అధోమయూఖైః, 
అకారాన్త నపుంసకలింగ అధోమయూఖశబ్దము, తృ.బ., 6) నేతైః - నేత్రేణ, నేత్రాభ్యామ్‌, నేతైః 
అకారాన్న నపుంసకలింగ నేత్ర శబ్దము, 7) లక్ష్యేకృత భ్రణమ్‌ - లక్ష్యైకృత ఘ్రాణమ్‌, ...ఘ్రాణా, 
...ఘ్రాణాన్‌, ७७०००७ పుంలింగ లక్ష్యేకృత ఘ్రాణశబ్దము, ద్విఏ. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 135 
సమాసాలు: - 

1) కించిత్‌ ప్రకాశస్తమితోగ్రతారైః - కించిత్‌ ప్రకాశ యాసామ్‌ (బహువ్రీహి), 
తాః, కించిత్రకాశాః, కించిత్పకాశాః స్తిమితా ఉగ్రాః తారా యేషామ్‌ 
(బహువ్రీహి), తాని, కించిత్పకాశస్తిమితో గ్రతారాణి, छः 

2) భ్రూవిక్రియాయామ్‌ - భ్రువోః విక్రియా (షత.) భ్రూవిక్రియా, తస్వామ్‌। 

3) విరతప్రసంగైః-విరతః ప్రసంగః(బహువ్రీహి) యేషాం తాని విరతప్రసంగాని, తైః 

4) అవిస్పన్దితపక్ష్మమాలైః - పక్ష్మణాం మాలా (షత. ) పక్ష్మమాలా, న విస్పన్దితా 
(నళ్తత్సురుషు, అవిస్పన్దితా, అవిస్పన్దితా పక్ష్మమాలా యేషామ్‌ (బహువ్రీహి), 
తాని, छेभ 

5) అధోమయూఖైః - అధః మయూఖా యేషామ్‌ (బహువ్రీహి) తాని, 8४ 

6) లక్షేకృతఘ్రాణమ్‌ - లక్ష్యేకృతం (७०७० యేన (బహువ్రీహి) సః, తమ్‌! 

సంధులు:- 1) తారైః + భ్రూవిక్రియాయామ్‌ - తారైర్భ్భూవిక్రియాయామ్‌ - 
విసర్గసంధిః 

2) सहः + ७०0७७७४ - నేతైరవిస్పన్గిత - విసర్గసంధిః। 

3) మాలైః + थू दक - మాలైర్తక్ష్యేకృత - 9556०64 

పదవ్యుత్సత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) నేత్రమ్‌ - a) నీయతే నయతి వానేనేతి, 'దామ్బ్నీశసేతి” కరణేష్టన్‌। 

0) శ్లో की నేత్ర లోచనచక్షుర్నయనామకేక్షణాక్షీణి। 

- అని హలాయుధకోశము (9 నామములను పేర్కొన్నది. 

०) శ్లో॥ నాళజ్బయన్తీం స్వకే నేత్రే నచాభ్యక్తామనావృతామ్‌! 

న పశ్యేత్రసవన్తీం చ తేజస్మామో ద్విజోత్తమః॥ ఇతి మనుస్మృతిః4-44 

त) శ్లో; శైలస్సమ్బూర్ణకామో౨_ పి-మేనాముఖముదైక్షత । 

ప్రాయేణ గృహీణీ నేత్రాః-కన్యార్ధేషు కుటుంబినః॥। -కు.సం. 6-85 
“...కుమార్తెల వివాహము జరిపింపవలసినవచ్చినప్పుడు భార్యయే కన్నుగా 
గలవారగుదురు కదా!” 

०) నేతైః అను బహువచన ప్రయోగముచే gy ని సూచించినట్లెనది. 

అలంకారము:- ఇట 'స్వభావోక్త్యలంకారి మున్నదని చెప్పదగును. न 


68 


136 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


శో ८ వా వాహ - 
ड అవృష్టిసంరమృమి మ్బు ॐ 

మపామివాధారమనుత్తరజ్ఞమ్‌!। 

అన్తశ్చరాణాం మరుతాం నిరోధా- 

న్నివాతనిష్కమ్బమివ ప్రదీపమ్‌॥। 48 
పదవిభాగము: - అవృష్టిసంరమృమ్‌, ఇవ, అమ్బువాహమ్‌, అపామ్‌, ఇవ, ఆధారమ్‌, 
అనుత్తరజ్ఞమ్‌, అన్తశ్చరాణామ్‌, మరుతామ్‌, నిరోధాత్‌, DoD), ఇవ, 
ప్రదీపమ్‌। 
అన్వయ(డక్రమము:- అన్తశ్చరాణాం మరుతాం నిరోధాత్‌ అవృష్టిసంరమృమ్‌ 
అమ్బువాహమ్‌ ఇవ అనుత్తరజ్ఞమ్‌ అపామ్‌ ఆధారమ్‌ ఇవ నివాతనిష్మమ్బం ప్రదీపమ్‌ 
ఇవ। 
ప్రతిపదార్థము: - అన్తశ్చరాణామ్‌-లోపల చరించు, మరుతామ్‌-వాయువులయొక్క 
నిరోధాత్‌ - నిరోధమువలన, అవృష్టిసంరమృమ్‌ -వర్షము హడావుడిలేని, 
అమ్బువాహమ్‌ +ఇవ-మేఘమువలెను, అనుత్తరజ్ఞమ్‌-అలలు పైకెగరని, అపామ్‌ 
ఆధారమ్‌ +ఇవ - మడుగువలెను, నివాతనిష్మ్యమృమ్‌-వాయుచలనములేనిచోట 
కదలని, (ప్రదీపమ్‌+ఇవ - దీపము వలెను (ఉన్నట్టి త్ర్యమృకుని మన్మథుడు 
చూచెను.) 
తాత్పర్యము :- లోపల చరించు వాయువుల నిరోధమువలన వర్షము హడావుడిలేని 
మేఘమువలెను, అలలు పైకెగరని మడుగువలెను, వాయుచలనములేనిచోట కదలని 
దీపమువలెను (ఉన్నట్టి త్ర్యమృకుని మన్మథుడు చూచెను.) 
పాఠాన్తరములు :- నివాత - నిర్వాణ, నిర్వాత. 
విభక్తులు/క్రియలు: - 1) అన్తశ్చరాణామ్‌ -అన్తశ్చరస్య, అన్తశ్చరయోః, అన్తశ్చరాణామ్‌, అకారాన్త 
పుంలింగ అన్తశ్చర శబ్దము, షబ., 2) మరుతామ్‌-మరుతః, మరుతోః, మరుతామ్‌ - తకారాన్త 
పుంలింగ మరుచ్చబ్దము, ష.బ., 3) నిరోధాత్‌-నిరోధాత్‌, నిరోధాభ్యామ్‌, నిరోధేభ్యః, అకారాన్త 
పుంలింగ నిరోధ శబ్దము పంచమీ - ఏకవచనము, 4) అవృష్టిసంరమృమ్‌ -అవృష్టిసంరమృమ్‌, 
...సంరమ్మౌ, ...సంరమాన్‌, ७६०००७ పుంలింగ ...సంరమృ శబ్దము, ద్వి.ఏ., 5) అమ్బువాహమ్‌ 
-అమ్బువాహమ్‌, అమ్బువాహౌ, అమ్బువాహాన్‌, అకారాన్త పుంలింగ అమ్బువాహశబ్దము, ద్వి ठो. 
6) అనుత్తరబ్దమ్‌ -అనుత్తరజ్ఞమ్‌, OHS, అనుత్తరజ్లాన్‌, అకారాన్త పుంలింగ అనుత్తరజ్ఞ శబ్దము, 
ద్విఏ., 7) ND” అన్తః (४७०6४ అప్‌ శబ్బోనిత్యం బహువచనాన్తః, ఆపః, అపః, ७६, 
అద్భ్యః, అద్భ్యః, అపామ్‌, అప్పు, 8) ఆధారమ్‌ - ఆధారమ్‌, ఆధారౌ, ఆధారాన్‌, అకారాన్త పుంలింగ 
ఆధారశబ్దము, ద్విఏ., 9) నివాతనిష్మమ్బమ్‌ - DAD, ०७७१, నిష్మమ్సాన్‌, అకారాన్త పుంలింగ 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 137 


నివాత నిష్మమృశబ్దము, ద్విఏ., 10) ప్రదీపమ్‌ - ప్రదీపమ్‌, ప్రదీపౌ, ప్రదీపాన్‌, అకారాన్త పుంలింగ 
ప్రదీపశబ్దము, By. 
సమాసాలు: - 

1) అన్తశ్చరాణామ్‌ - అన్తశ్చరన్తీతి (ఉపపదతత్చు. ) అన్తశ్చరాః, తేషామ్‌ । 

2) అవృష్టిసంరమృమ్‌ - వృష్టే సంరమృః (షత. ) వృష్టిసంరమృః అవిద్యమానః 
వృష్టిసంరమృః యస్య (బహువ్రీహి) సః, తమ్‌! 

8) అమ్బువాహమ్‌-అమ్బు వహతి (७९४९१). ) ఇతి అమ్బువాహః, తమ్‌! 

4) అనుత్తరజ్ఞమ్‌ - అవిద్యమానః ఉత్తరబ్దః యస్య (బహు ప్రీహి) ७०5६३, 
తమ్‌! 

5) నివాతనిష్మమృమ్‌-నిర్లతః వాతః యస్మాత్‌ (బహు ప్రీహి) సః 8०७४, నిర్ణతః 
కమ్పః యస్మాత్‌ (బహువ్రీహి) సః, నిష్మమ్బః, నివాతే 05950) (స.త.) 
DoD), 5 

6) ప్రదీపమ్‌ - ప్రకృష్ణో 658 ప్రదీపః తం ७678) 

సంధులు:- 1) ఇవ + అమ్బువాహమ్‌ - ఇవామ్బువాహమ్‌ - సవర్ణదీర్ణసంధిః। 

2) ఇవ+ఆధారమ్‌ - ఇవాధారమ్‌ - సవర్ణదీర్ణసంధిః। 

3) నిరోధాత్‌ + నివాత - నిరోధాన్నివాత - ७८०००७४७७४ 
యరోల నునాసికే అనునాసికో వా (సూ. 8-4-44) రహలు తప్ప తక్కిన 
పదాంతమందలి హల్లులకు (యర్రులకు) అనునాసికవర్ణము పరముగా 
నున్నచో ఆయా వర్గలకు సంబంధించిన అనునాసిక (ఇమజణన) 
వర్ణమాదేశముగ వికల్పముగ వచ్చును. 

పదవ్వుత్పత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) అపామ్‌-2) 2३ స్రీలింగః అప్‌ శబ్లో నిత్యం బహువచనాన్తః,ఆపః,అపః, 
అద్భిః, అద్భ్యః, అద్భ్యః అపామ్‌, అప్పు! 

b) ఆపః - 'అప్పోతే ర్రస్వశ్చి ఇత్యుణాది సూత్రేణ (४०६७ చకారాత్‌ క్విపి 
७5? శబ్దః । తస్మాజ్ఞసి 'అప్పృన్నితి 66 రుత్వవిసర్గౌ। - బృహచ్చ్భబ్దకుసుమాకరః 

०) ఆపః కర్మాఖ్యాయాం ७5°१९ నుట్‌ చ వా! అప్పు, అపః । ఆపః । ఆప్వతే 
సుఖం యేన తత్‌ ७०८४, అపః, అపత్యం సుకర్మవా। హ్రస్వస్యాపి వికల్పే - 


69 


138 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
“ఆపః ఇత్యపి భవతి। 'ఆపోభిర్మార్దనం కృత్వా” ఇత్యాది సత్ర్రయోగదర్భనాత్‌॥ 
- ఉణాదికోషః। 

©) శ్లో ఖాని చైవ స్పృశేదద్భి రాత్మానం శిర ఏవ చ। (60) మనుస్మృతి-ద్వి. 

శ్లో; ఆప ఏవ ససర్ణాదౌ తాసు బీజమవాస్ఫజత్‌ । (8) మనుస్మృతి-ప్ర. 
శ్లో॥ _ జ్యోతిషశ్చ వికుర్వాణాదాపో రసగుణాః స్మృతాః । 
అద్భ్యో గంధగుణా భూమిరిత్యేషా సృష్టిరాదితః॥। (78) మనుస్మృతి-ప్ర. 
అలంకారము:- ఇట 'మాలోపమాలంకారి మున్నదని చెప్పదగును. 
“ఉపమ అనగా సాదృశ్యము. ఒక పదార్థమును మరియొక పదార్థముతో పోల్చి 
చెప్పుట “ఉపమ. దీనికి 1) ఉపమేయము, 2) ఉపమానము, 3) సమానధర్మము, 
4) ఉపమావాచకము - అను నాల్గు అవయవములున్నవి. సమాన ధర్మభేదము 
లనుబట్టి దండి మహాశయుడు 32 ఉపమాభేదములు తెలిపినాడు. అందు 
“'మాలోపమి ఒకటి. 
DD సమాధి నిశ్చలత్వము - వర్షము హడావుడిలేని మేఘమువలెను, 
అలలు పైకెగరని మడుగువలెను, వాయుసంచారములేనిచోట కదలని దీపము 
వలె నున్నదని చెప్పబడుటచే నిది 'మాలోపమాలంకారి మగును. 
లక్షణము - పూష్ట్యాతప ఇవాహ్నీవ పూషా వ్యోమ్నీవ వాసరః। 
విక్రమస్త్వ్వయ్యధాల్లక్ష్మీమితి మాలోపమా మతా॥ 
మిగిలిన “ఉపమాభేదములకై’ దండి కావ్యాదర్శము చూడగలరు. 
శ్లో కపాలనేత్రాన్తరలబ్ధమారెః 
జ్యోతిః|ప్రరో హైరుదితైశ్శిరస్తః। 
మృణాళసూత్రాధికసాకుమార్యాం 
బాలస్య లక్ష్మీం గ్రపయన్తమిన్లోః॥। 49 
పదవిభాగము: - కపాలనేత్రాన్తరమార్డైః, జ్యోతిఃప్రరోహైః, ఉదితైః, శిరస్తు, మృణాళ... 
సౌకుమార్యామ్‌, బాలస్య, OD, గ్రపయన్నమ్‌, ఇన్లోః। 

అన్వయ క్రమము: - కపాల... మార్గెః శిరస్తః ఉదితైః జ్యోతిఃప్రరోహైః మృణాళ ... 

సౌకుమార్యాం బాలస్య ఇందోః లక్షీ 80० గ్రపయన్తమ్‌। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 139 
ప్రతిపదార్థము: - కపాలనేత్రాన్తరలబ్ధమార్దెః - బ్రహ్మకపాలముయొక్క కంటి 
రంధ్రము గుండ పొందబడిన దారిగలవై, శిరస్తః - బ్రహ్మరంధ్రమునుండి, ఉదితైః 
-వెడలిన, జ్యోతిఃప్రరో హైః-తేజోంకురములచేత, మృణాళసూత్రాధికసాకుమార్యామ్‌ 
-తామరదూటి దారముకంటె మిక్కిలి కోమలమగు, బాలస్య - చిన్నదైన, ఇన్లోః- 
చందమామయొక్క లక్ష్మీమ్‌ - శోభను, గ్రపయన్తమ్‌ - వాడించుచున్న (త్యమృకుని 
మన్మథుడు చూచెను.) 

తాత్సర్యము :- |బ్రహ్మకపాలముయొక్క కంటి రంధ్రముగుండ పొందబడిన దారిగలవై 
(బ్రహ్మరంధ్రమునుండి వెడలిన తేజోంకురములచేత, తామరతూటి దారముకంటె 
మిక్కిలి కోమలమగు చిన్న / లేతచందమామ యొక్క శోభను వాడించుచున్న 
(త్యమృకుని మన్మథుడు చూచెను.) 

పాఠాన్తరములు: - సౌకుమార్యామ్‌ బాలస్య లక్ష్మీమ్‌-సౌకుమార్యాన్‌ బాలస్య రళ్ళీన్‌. 
విభక్తులు/క్రియలు:- 1) కపాల....మార్డెః ¬ ...మార్గేణ, ...మార్గాభ్యామ్‌, ...మార్షెః, అకారాన్త 
పుంలింగ ...మార్గశబ్దము, తృ.బ., 2) శిరస్తః - తద్ధితాన్తా్య్యయము, 3) ఉదితైః - ఉదితేన, 
ఉదితాభ్యామ్‌, ఉదితైః అకారాన్త పుంలింగ ఉదిత శబ్దము, తృ.బ., 4) జ్యోతిఃప్రరోహైః - జ్యోతిః 
ప్రరోహేన, జ్యోతిఃప్రరోహాభ్యామ్‌, జ్యోతిఃప్రరోహైః, అకారాన్త పుంలింగ జ్యోతిః|ప్రరోహశబ్దము,తృ. ०. 
5) మృణాళ...సౌకుమార్యామ్‌-...సౌకుమార్యామ్‌, ...సౌకుమార్యే, ...సౌకుమార్యాః, ఆకారాన్త [9०7 
...సౌకుమార్యాశబ్దము, ద్వి.ఏ., 6) బాలస్య - బాలస్య, బాలయోః, బాలానామ్‌, అకారాన్త పుంలింగ 
బాలశబ్దము, షఏ., 7) ఇన్లోః - ४, ७६७, ७0५५०६७, ఉకారాన్త పుంలింగ ఇన్టు శబ్దము, 
त, 8) లక్ష్మీమ్‌ - లక్ష్మీమ్‌, లక్ష్మ్యా, వ ఈకారాన్త Reon లక్ష్మీశబ్దము, ద్వివ., 9) 
గ్రపయన్తమ్‌-గ్రపయన్తమ్‌, గ్రపయనౌ, గ్రపయతః, శత్రన్తోగ్రపయత్‌శబ్దః, ద్వి ఏ. 

సమాసాలు: - 

1) కపాలనేత్రాన్తరలబ్ధమార్దెః - కపాలస్య నేత్రమ్‌ (ష.త.) కపాలనేత్రమ్‌, 
కపాలనేత్రస్య ७७०७ (షత.) కపాలనేత్రాన్లరమ్‌, కపాలనేత్రాన్లూత్‌, ७६8 
మార్గః 6008 (బహువ్రీహి) తే కపాలనేత్రానలబమార్తాః, తైః। 

వన్‌ —— >? 6 ౧ a 

2) జ్యోతిఃప్రరోహైః - జ్యోతిషాం ప్రరోహాః (షత.) తైః। 

3) మృణాలసూత్రాధికసాకుమార్యామ్‌ - మృణాలస్య సూత్రమ్‌ (షత.) మృణాల 
సూత్రమ్‌, మృణాలసూత్రాద్‌ అధికమ్‌ (పం.త.) మృణాలసూత్రాధికమ్‌, 
మృణాలసూత్రాధికం సౌకుమార్యం యస్యాః (బహువ్రీహి) సా, తామ్‌! 

సంధులు:- 1) ప్రరోహైః + ఉదితైః - ప్రహోహైరుదితైః - విసర్గసంధిః। 

2) ఉదితైః + శిరస్తు - ఉదితైళ్ళిరస్తు - విసర్లాదేశసంధిః - వా శరి (సూ. 8.3. 36) 


70 


140 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
పదవ్యుత్ప్సత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) ७४६28 - 2) ఉనత్తి అమృతధారయా భువం క్తిన్నాం కరోతి ఇతి! ఉన్ట్‌+ఉ+ 
ఆదేరిచ్చ । (ఉణాదిసూత్రమ్‌ 1-12) 
b) हष ఇన్లుశ్చంద్రశ్చంద్రమా ఓషధీశః 
సోమో రాజా రోహిణీవల్లభో౭ @॥ 
బుక్షేశః స్యాదత్రినేత్రప్రసూతః 
ప్రాలేయాంశుః శ్వేతరోచిః శశాంకః॥ 42 
శ్లో; ద్విజరాజో రజసికరః పీయూషరుచిర్చ్నిశీథినీనాథః। 
జైవాతృకో మృగాంకో విధుశ్చ దాక్షాయణీరమణః॥। 43 
- అని హలాయుధకోశము 21 నామములను పేర్కొన్నది. 
०) శ్లో॥ తదన్వయె శుద్ధిమతి ప్రసూతశ్ళుద్ధిమత్తరః। 
దిలీప ఇతి రాజేన్దురిన్దుః క్రీరనిధావివ॥ - రవం. 1-12 
“...క్షీరసముద్రమునందు చంద్రుడుదయించినట్లు ఆ నిర్దుష్టమైన వంశము 
నందు మిక్కిలి పరిశుద్దుడగు దిలీపు డను రాజచంద్రుడు పుట్టెను.” 
d) చంద్రుని షోడశకలలు - 
“అమృతా మానదా పూషా తుష్టి పుష్టి రతిర్ధ తిః 
శశినీ చంద్రికా జ్యోతిర్ట్యోత్స్నా శ్రీః ట్రీతిరేవ చ। 
అంగదా చ తథా పూర్ణామృతా షోడశా వై కలాః॥ 
శ్లో। మనో నవద్వారనిషిద్ధవృత్తి 
హృది వ్యవస్తాప్య సమాధివశ్యమ్‌। 
हि: कि Le 
మాత్మానమాత్మన్యవలోకయన్తమ్‌। | 50 
పదవిభాగము:- మనః, నవద్వారనిషిద్ధవృత్తి, హృది, వ్యవస్థాహ్య, సమాధివశ్యమ్‌, 
యమ్‌, అక్షరమ్‌, క్షేత్రవిదః, విదుః, తమ్‌, ఆత్మానమ్‌, ఆత్మని, అవలోకయన్తమ్‌। 
అన్వయక్రమము:- నవద్వారనిషిద్ధవృత్తి సమాధివశ్యం మనః హృది వ్యవస్థాష్య 
క్షేత్రవిదః యమ్‌ అక్షరం విదుః తమ్‌ ఆత్మానమ్‌ ఆత్మని అవలోకయన్తమ్‌। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 141 
ప్రతిపదార్థము: - నవద్వారనిషిద్ధవృత్తి - నవరం(ధ్రములచే నిషేధింపబడిన 
సంచారము HORS, సమాధివశ్యమ్‌-సమాధిచే స్వాధీనమగు, మనః-మనస్సును, 
హృది- హృదయమునందు, వ్యవన్థాప్య -నిలిపి, క్షేత్రవిదః-క్షేత్రజ్ఞులగు పురుషులు, 
యమ్‌-ఎవనిని, అక్షరమ్‌-నాశరహితునిగాను, విదుః-తెలిసికొందురో, తమ్‌-ఆ, 
ఆత్మానమ్‌ -పరమాత్మను, ఆత్మని-తనయందు, అవలోకయన్తమ్‌ -సాక్షాత్మారము 
చేసికొనుచున్న (త్యమృకుని మన్మథుడు చూచెను.) 
తాత్పర్యము :- నవరంధ్రములచే నిషేధింపబడిన సంచారముగలదియై సమాధిచే 
స్వాధీనమగు మనస్సును హృదయమున నిలిపి క్షేత్రజ్ఞులగు పురుషులు ఎవనిని 
నాశరహితునిగాను తెలిసికొందురో ఆ పరమాత్మను తనయందు సాక్షాత్మారము 
చేసికొనుచున్న (త్యమృకుని మన్మథుడు చూచెను.) 
పాఠాన్తరములు :- 1) క్షేతవిదో-వేదవిదో, 2) నిషిద్ధా-నిరుద్దా. 
విభక్తులు/క్రియలు: - 1) నవద్వారనిషిద్ధవృత్తి-... వృత్తి, ... వృత్తినీ, ... వృత్తీని, 88००५७ నపుంసక 
లింగ నవద్వారనిషిద్ధవృత్తి శబ్దము, ద్వి, ఏ., 2) సమాధివశ్యమ్‌ - సమాధివశ్యమ్‌, సమాధివశ్యే, సమాధి 
వశ్యాని, అకారాన్త నపుంసకలింగ సమాధివశ్య శబ్దము, ద్విఏ., 3) మనః-మనః, మనసీ, మనాంసి, 
సకారాన్త నపుంసకలింగ “మనస్‌” శబ్దము, ద్విఏ., 4) హృది-హృది, హృదోః, హృత్సు, దకారాన్త 
నపుంసకలింగ హృచ్చబ్దము, స.ఏ., 5) వ్యవస్థాప్య-వి+అవ +స్థా+ణి+క్వా - ల్యబన్తము, 6) క్షేత్రవిదః 
- క్షేత్రవిత్‌, క్షేత్రవిదౌ, క్షేత్రవిదః, దకారాన్త పుంలింగ క్షేత్రవిచ్చబ్బము, 7) యమ్‌-యమ్‌, యౌ, 
యాన్‌, దకారాన్త పుంలింగ యద్‌ శబ్దము, &६&., 8) అక్షరమ్‌-అక్షరమ్‌, అక్షరౌ, అక్షరాన్‌, అకారాన్త 
పుంలింగ అక్షర శబ్దము, ద్వి ఏ., 9) విదుః-క్రియ-విద్‌+లట్‌ (ప్రథమపురుష బహువచనాంతము), 
10) తమ్‌-తమ్‌, తౌ, తాన్‌, దకారాన్త పుంలింగ తచ్చబ్దము, ద్విఏ., 11) ఆత్మానమ్‌ -ఆత్మానమ్‌, 
ఆత్మానౌ, ఆత్మనః, నకారాన్త పుంలింగ ఆత్మన్‌ శబ్దము, ద్విఏ., 12) ఆత్మని- ఆత్మని ఆత్మనోః, 
ఆత్మసు, నకారాన్త పుంలింగ ఆత్మన్‌ శబ్దము, $.9., 13) అవలోకయన్తమ్‌ -అవలోకయన్తమ్‌, 
అవలోకయనా, అవలోకయతః, శత్రనో అవలోకయత్‌ శబ్దః, పుంలింగః, ద్వి.ఏ. 
సమాసాలు: - 

1) నవద్వారనిషిద్ధవృత్తి - నవాని చ తాని ద్వారాణి (కర్మధా.. నవద్వారాణి, 

నవద్వారేభ్యః - నిషిద్ధా వృత్తిః యస్య (బహువ్రీహి) తత్‌! 

2) సమాధివశ్యమ్‌ -సమాధినా వశ్యం సమాధివశ్యం తత్‌। 

8) క్షేత్రవిదః - క్షేత్రం విదన్తీతి (ఉపపదతత్సు.) క్షేత్రవిదః। 
సంధులు: - 

1) మనః+నవద్వార - మనో నవద్వార - ఉత్తాదేశసస్టిః 

= ५2 





71 


142 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
2) క్షేత్ర విదః+విదుః - క్షేత్రవిదో విదుః - ఉత్తాదేశసస్థిః। 
3) విదుః+తమ్‌-విదుస్తమ్‌ - DIPS 
4) ఆత్మని+అవలోకయన్తమ్‌ - ఆత్మన్యవలోకయన్తమ్‌ - యణాదేశసస్థిః। 
ఇకోయణచి (సూ. 6-1-74) - ఇ ఉ బు వర్ణములకు అసవర్ణమైన 
అచ్చు పరముగానున్నప్పుడు క్రమముగా య్‌, వ్‌, ర్‌, ల్‌ (యణ్‌) అనునవి 
ఆదేశమగును. 
పదవ్యుత్పత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) శరీరస్య నవద్వారాణి సన్తి 1 తథా హి - 
1. శో। నయనశ్రవణే ద్వే ద్వే నాసికే వదనం తథా 1 
పాయూపస్థా చ దేహే౭_స్మిన్‌ నవ ద్వారాణి దేహినమ్‌॥ ఇతి. 
2. శ్లో; ద్వావిమౌ పురుషా లోకే క్షరశ్చాక్షర ఏవ చ। 
క్షరః సర్వాణి భూతాని ४5०65६४ క్షర ఉచ్యతే I ఇతి. 
8. శ్లో ఇదం శరీరం కౌన్తేయ। క్షేతమిత్యభిధీయతే। 
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః॥। ७8 గీతా 
2) తుల్యభావమున్న ఈ దిగువ గీతా శ్లోకమును చూడుడు. 
శ్లో॥ సర్వకర్మాణి మనసా - సన్న్యస్యాస్తే సుఖం వశీ! 
నవద్వారే పురే దేహీ - నైవ కుర్వన్‌ న కారయన్‌ ॥ _ భగవద్గీత 5-13. 
“అంతఃకరణమును అదుపులోనుంచుకొని సాంఖ్యయోగమును ఆచరించు 
పురుషుడు కర్మలను ఆచరింపకయే, ఆచరింపజేయకయే నవద్వారములుగల 
శరీరమునందు సమస్తకర్శలను మానసికముగా త్యజించి, సచ్చిదానంద ఘన 
పరమాత్మ స్వరూపమున స్థితుడై ఆనందమును అనుభవించును. 
క్రియాదర్శము:- 1) విదుః - విద (విద్‌) జ్ఞానే (తెలియుట) అదాది ప్రకరణమ్‌(2), 
సకర్శకమ్‌, సేట్‌, పరస్మైపదీ, లట్‌ - ప్రథమపురుష బహువచనాంతః। 
రూపాలు - 1) వేద - విదతుః - విదుః, 2) అభావపక్షే - వేత్తి-విత్తః, 259. 
విద్‌-ధాతువు - 4,6,7,10 వ గణముల్లోను ఉన్నది. వాటి ప్రథమపురుష లట్‌ 
రూపాలు దిగువనీయబడినవి. వైవిధ్యమును గమనించగలరు. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 143 
4వ గణము-లట్‌ ప్రథమపురుషరూపాలు - విద్యతే -విద్యేతే-విద్యన్తె (ఆత్మనేపది) 
6వ గణము-లట్‌ ప్రథమపురుషరూపాలు - విన్దతి-విన్హతః-విన్దన్ని & 
విన్షతే-విన్దేతే-విన్షన్నే (ఉభయపది) 
75 గణము-లట్‌ ప్రథమపురుషరూపాలు - 88 - విన్హాతే - విన్దతే (ఆత్మనేపది) 
105 గణము-లట్‌ ప్రథమపురుషరూపాలు -వేదయతే-వేదయేతే-వేదయన్నే 
(4) విద్‌ (సత్తాయామ్‌), (6) విద్‌ (లాభే), (7) విద్‌ (విచారణే), 
(10) విద్‌ (చేతనాఖ్యాననివాసేషు) అను నర్ధ్థములలో నుండును. 
శ్లో॥ వేత్తి జానాతి జానీతే వేద బోధతి బుధ్యతే। 


त्त 


నిబోధతే చేతయతే మన్యతే ప్రతిపద్యతే ॥ 24 
శో (लई छट ప్రత్యేత్యవగచ్చతి చేతతి। 

మనుతే 5४०६४9 వైతి వేదయతే౭_ ఇతి ॥ 25 
శ! జ్ఞానే (గారయతే) మానయతే సంవేత్త్యాత్మనే౨_ యమకర్శకః। 

గృహాత్యపి చ గృహ్లీతే చికేత్తి చ చికేతి చ ॥ 26 
दूँ. 0" ఛందసి కేషాంచిత్‌ జ్ఞానార్థాః షచ్‌ చ వింశతిః। 

ధాతూ చ నీవదీ జ్ఞానవిషయౌస్తః క్వచిద్యథా॥ 27 


శో విద్యాసు నయతే ప్రాజ్ఞో వదతే తాసు పణ్ణితః॥ 
- అని “ఆఖ్యాతచం ద్రికా” - 1-2-24,25,26,27 


అవతారికా:- భయపడినవానికి ఒళ్లు తెలియదని చెప్పుచున్నాడు. 
శ్లో స్మరస్తథాభూతమయుగ్మనేత్రం 
పశ్యన్నదూరాన్మనసాప్యధృష్యమ్‌। 
నాలక్షయత్‌ సాధ్వససన్నహస్తః 
(స్రస్తం శరం చాపమపి స్వహస్తాత్‌॥ 51 
పదవిభాగము: - స్మరః, తథాభూతమ్‌, SDE, పశ్యన్‌, అదూరాత్‌, మనసా, 
అపి, అధృష్యమ్‌, న, అలక్షయత్‌, సాధ్వససన్నహస్తః, (66%, శరమ్‌, చాపమ్‌, 
అపి, స్వహస్తాత్‌! 


72 


144 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
అన్వయ క్రమము: - స్మరః తథాభూతం మనసా అపి అధ్భష్యమ్‌ అయుగ్మనేత్రమ్‌ 
అదూరాత్‌ పశ్యన్‌ సాధ్వససన్నహస్తః స్వహస్తాత్‌ (660 శరం చాపమ్‌ అపి న 
అలక్షయత్‌। 
ప్రతిపదార్థము: - స్మరః-మన్మథుడు, తథాభూతమ్‌-ఇంతకు మునుపు చెప్పిన రీతిగా 
ఉన్నట్టియు, మనసా+అపి-చిత్తముతోనైనను, అధృష్యమ్‌-ధరించుటకు శక్యము 
కానట్టియు, అయుగ్మనేత్రమ్‌ -విషమాక్షుడగు త్యృమృకుని, అదూరాత్‌-సమీపము 
నుండి, పశ్యన్‌-చూచుచు, సాధ్వస-సన్న-హస్తః-భయముచే పట్టుసడలిన చేయి 
కలవాడై, స్వహస్తాత్‌ - తన చేతినుండి, (స్రస్తమ్‌-జాతిన, శరమ్‌-బాణమును, 
చాపమ్‌+అపి- ధనుస్సును, న+అలక్షయత్‌-తెలియకపోయిన వాడాయును. 
తాత్పర్యము :- మన్మథుడు పూర్వము చెప్పిన రీతిగా నున్నట్టియు, చిత్తముతో 
నైనను ధరింపశక్యము కానట్టియు, విషమాక్షుడగు త్ర్యమృకుని సమీపమునుండి 
చూచుచు భయముచే పట్టుసడలిన చేయికలవాడై తన చేతినుండి జాతిన ధనుస్సును 
బాణమును తెలియకపోయిన వాడాయెను. 
పాఠాన్తరములు :- సన్న - ఖిన్న 
విభక్తులు/క్రియలు:- 1) స్మరః-స్మరః, స్మరౌ, Kors, అకారాన్త పుంలింగ 7७०८, ప్ర.ఏ., 
2) తథాభూతమ్‌ -తథాభూతమ్‌, తథాభూతౌ, తథాభూతాన్‌, అకారాన్త నపుంసకలింగ తథాభూతశబ్దము, 
ద్విఏ., 3) మనసా-మనసా, మనోభ్యామ్‌, మనోభిః, సకారాన్త నపుంసకలింగ మనశ్శబ్దము, తృ.ఏ., 
4) అపి, న-అవ్యయములు, 5) అధృష్యమ్‌ -అధృష్యమ్‌, అధృష్యా, అధృ్భష్యాన్‌, అకారాన్త పుంలింగ 
అధృష్య శబ్దము, ద్విఏ., 6) అయుగ్మనేత్రమ్‌ -అయుగ్మనేత్రమ్‌, అయుగ్మనేత్రా, అయుగ్మనేత్రాన్‌, 
అకారాన్న వుంలింగ అయుగ్యనే త్రశబ్దము, ద్విఏ., 7) అదూరాత్‌-అదూరాత్‌, అదూరాభ్యామ్‌, 
అదూరేభ్యః, ७६०००७ పుంలింగ అదూరశబ్దము, పంచమీవిభక్తి - ఏకవచనము, 8) పశ్యన్‌-పశ్యన్‌, 
పశ్యన్తా, పశ్యన్తః, తకారాన్త పుంలింగపశ్యన్‌ శబ్దము, ప్ర.ఏ., 9) సాధ్వస-సన్న-హస్తః - హస్తం, 
హస్తా, హస్తాః, అకారాన్త పుంలింగహస్త శబ్దము, ప్ర, ఏ., 10) స్వహస్తాత్‌ - స్వహస్తాత్‌, స్వహస్తాభ్యామ్‌, 
స్వహస్తేభ్యః, అకారాన్త పుంలింగ స్వహస్తశబ్దము, పం.ఏ., 11) (6856-56, స్రస్తా, స్రస్తాన్‌, 
७६०००७ పుంలింగ ప్రస్తశబ్దము, ద్వి.ఏ., 12) శరమ్‌-శరమ్‌, శరౌ, శరాన్‌, అకారాన్త పుంలింగ 
శరశబ్దము, ద్వి.ఏ., 13) చాపమ్‌-చాపమ్‌, చాపౌ, చాపాన్‌, ७७०००७ పుంలింగ చాపశబ్దము, 
ద్విఏ., 14) అలక్షయత్‌-క్రియ-లక్ష+లజ్‌ - ప్రథమపురుషైకవచనాంతః। 
సమాసాలు: - 

1) తథాభూతమ్‌-తథా భూతః (సుష్పుపాసమాసఖ తథాభూతః, తమ్‌! 

2) అధృష్యమ్‌ -న ధృష్యః (నఇీ్‌తత్తు.) ws, 5 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 


3) అయుగ్యనేత్రమ్‌-న యుగ్మాని (Sf) ) అయుగ్మాని, అయుగ్గాని నేత్రాణి 
యస్య (బహువ్రీహి) సః, తమ్‌। 
4) అదూరాత్‌ - న దూరః (నఇ్‌తత్తు. ) అదూరః, తస్మాత్‌! 
5) సాధ్వససన్నహస్తః - సాధ్వసేన प హస్తా యస్య (బహువ్రీహి) సః। 
6) స్వహస్తాత్‌ - స్వస్య హస్తః (ష.త.) స్వహస్తః, తస్మాత్‌! 
సంధులు:- 1) స్మరః+తథాభూతమ్‌ - స్మరస్తథాభూతమ్‌ - విసర్గ 
2) పశ్యన్‌+అదూరాత్‌ - పశ్యన్నదూరాత్‌ - జముడాగమః। 
3) అదూరాత్‌+మనసా - అదూరాన్మనసా - అనునాసికసన్టిః। 
4) అపి+అధృపష్యమ్‌ - అప్యధృష్యమ్‌ - యణాదేశసస్థిః। 
5) న+అలక్షయత్‌ - నాలక్షయత్‌ - సవర్ణదీర్ణసంధిః। 
జముడాగమః-జమో హ్రస్వాదచి జముణ్జిత్యమ్‌ (సూ. 8-3-32) హ్రస్వమునకు 
పరముగానున్న “జణని లకు పరముగానున్న అచ్చునకు క్రమముగా 
“'జణనిలు ఆగమముగా వచ్చును. “జణని లకు ద్విత్వము వచ్చును. 
పదవ్యుత్పత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) అధృష్యమ్‌ - ఇ) న ధృష్యః అధృష్యః తమ్‌ । 
0) శ్లో;  భీమకాంతైర్షృపగుణైః స బభూవోపజీవినామ్‌। 
అధృప్యశ్చాభిగమ్యశ్చ యాదోరత్తైరివార్ణవః॥। -రఘువంశము 1-16 
५, దిలీపమహారాజు సముద్రుడువలె భీమకాంతములగు రాజగుణములచే 
తిరస్మరింపగూదని వాడును, అశ్రయింపదగిన వాడును ఆయెను.” 
క్రియాదర్శము:- అలక్షయత్‌ - లక్ష - దర్శనాంకనయోః పరస్మై పదీ, STS, 
చురాది, ఉభయపదీ, 96७, లజ్‌ ప్రథమపురు షైకవచనాంతః 
రూపాలు - అలక్షయత్‌ - అలక్షయతామ్‌ - అలక్షయన్‌. 


S22 
® 


శ్లో నిర్వాణభూయిష్టమథాస్య వీర్యం 
సంధుక్షయన్తీవ వపుర్గుణేన I 
అనుప్రయాతా వనదేవతాభ్వా- 
మదృశ్యత స్థావరరాజకన్యా॥ 52 


145 


146 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
పదవిభాగము:- నిర్వాణభూయిష్టమ్‌, అథ, అస్య, వీర్యమ్‌, సంధుక్షయన్తీ, ఇవ, 
వపుర్‌ గుణేన, అనుప్రయాతా, వనదేవాతాభ్యామ్‌, అదృశ్యత, స్థావరరాజకన్యా! 
అన్వయ క్రమము: - అథ నిర్వాణభూయిష్టమ్‌ అస్య వీర్యం 209८७ సంధుక్షయన్తీ 
ఇవ వనదేవతాభ్యామ్‌ అనుప్రయాతా స్థావరరాజకన్యా అదృశ్యత । 
ప్రతిపదార్థము:- అథ-పిమ్మట, నిర్వాణభూయిష్టమ్‌-పోయినట్లయిన, అస్య- 
మన్మథునియొక్క వీర్యమ్‌-బలమును, వపుర్దుణేన -సౌందర్యగుణముచే, సంధు 
(0508 + ఇవ - వృద్ధిపజిచుచున్నదివలె, వనదేవతాభ్యామ్‌-వనదేవతలతో 
(సఖురాండడ్రగువారు), అనుప్రయాతా - అనుసరించి వచ్చిన, న్థావరరాజకన్నా - 
పార్వతీదేవి, అదృశ్యత-కనబడెను. 
తాత్పర్యము :- పిమ్మట, పోయినట్లయిన మన్మథునియొక్క బలమును సౌందర్య 
గణముచే వృద్ధిపణచుచున్నది వలె వనదేవతలతో అనుసరించి వచ్చిన పార్వతీదేవి 
కనబదెను. 
విభక్తులు/క్రియలు: - 1) అథ, ఇవ - అవ్యయములు, 2) నిర్వాణభూయిష్టమ్‌ -నిర్వాణభూయిష్టమ్‌, 
నిర్వాణభూయిష్టే నిర్వాణభూయిష్పాని, అకారాన్న నపుంసకలింగ నిర్వాణభూయిష్టశబ్దము, ద్వి వ్‌ 
3) అస్య-అస్య, అనయోః, ఏషామ్‌, మకారాన్త పుంలింగ ఇదమ్‌ శబ్దః, షఏ., 4) వీర్యమ్‌ -వీర్యమ్‌, 
వీర్యే, వీర్యాణి, అకారాన్న నపుంసకలింగ వీర్యశబ్దము, ద్విఏ., 5) వపుర్గుణేన -వపుర్ణుణేన, 
వపుర్గుణాభ్యామ్‌, ०७८२७४, ७६०००७ పుంలింగ వపుర్గుణశబ్దము, తృ.ఏ., 6) సంధుక్షయన్తీ-సంధు 
క్షయన్ర్తీ, సంధుక్షయన్యా, సంధుక్షయన్యః, ఈకారాన్త స్తీలింగ సంధుక్షయన్తీ శబ్దము, ప్ర.ఏ., 7) 
వనదేవతాభ్యామ్‌-వనదేవతయా, వనదేవతాభ్యామ్‌, వనదేవతాఖిః, ఆకారాన్త స్త్రీలింగ వనదేవతాశబ్దము, 
తృ.ద్వి, 8) అనుప్రయాతా-అనుప్రయాతా, అనుప్రయాతే, అనుప్రయాతాః, ఆకారాన్త Reon 
అనుప్రయాతా శబ్దము, ప్ర.ఏ., 9) స్థావరాజకన్యా-... కన్యా, शी కన్యే, ...కన్యాః, ७३०००७ (४७०6 
.. కన్యా శబ్దము, ప్ర.ఏ., 10) అదృశ్యత - క్రియ (కర్మణి ప్రయోగము) - దృశ్‌ ధాతువు, లజ్‌- 
ప్రథమపురు షైకవచనాంతము. 
సమాసాలు: - 
1) నిర్వాణభూయిష్టమ్‌ - భూయిష్టేన నిర్వాణం నిర్వాణభూయిష్టం తత్‌! (తృ.త.) 
2) వపుర్గుణేన - వపుషః గుణః 5१९३६०३ (షత.) తేన। 
3) వనదేవతాభ్యామ్‌ - వనస్య దేవతా(ష.త.) వనదేవతా, తాభ్యామ్‌। 
4) స్థావరరాజకన్యా-స్థావరాణాం రాజా(ష.త.) స్థావరరాజః తస్య కన్యా (షత.) 
న్థావరరాజకన్నా | 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 147 
సంధులు:- 1) అథ+అస్య - అథాస్య - సవర్ణదీర్ణసంధిః। 
2) సంధుక్షయన్తీ + ఇవ - సంధుక్షయన్తీవ ॥ 
పదవ్యుత్ప్సత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) వీర్యమ్‌ - ఇ) వీరే సాధు, 'తత్రసాధుః ఇతి యత్‌ | యద్వా ७८७७ 68, 
వీర విక్రాన్తా + అచో యత్‌” ఇతి యత్‌! యద్వా వీరస్య భావః, యత్‌। 
0) శ్లో భూతప్రభావాతిశయో ద్రవ్యే పాకే రసే స్థితః 
DIOS క్రియాహేతుర్వీర్యం ధన్వన్తరేర్మతమ్‌॥ 
०) శో కృత్వా వత్సం సురగణా solo సోమమదూదుహన్‌। 
హిరణ్మయేన పాత్రేణ వీర్యమోజో బలం పయః॥ - ఇతి భాగవతే-4 18.15 
9) శో శుక్రం వీర్యం బలం బీజమిన్టియం రేత ఉచ్యతే॥ 
- అని హలాయుధకోశము 6 నామములను HEY. 
e) శో వీర్యవదానేషు కృతావమర్శ్మ - 
స్తన్వన్న భూతామివ సంప్రతీతిమ్‌। 
కుర్వన్‌ ప్రయామక్షయమాయతీనా 
మర్శత్విషామహ్న ఇవావశేషః॥ 
గీ శ్లో; వ్రతాయ తేనానుచరేణ ధేనో- 
ర్న్యషేధి శేషోల_ ప్యనుయాయివర్గః। 
న చాన్యతస్తస్య శరీరరక్షా 
స్వవీర్వగుప్తా హి మనోః ప్రసూతిః॥। - రఘువంశము - 2-4 
“... మనవంశ సంజాతులు తమను తమ పరాక్రమముచేతనే రక్షించుకొన 
గలుగు సామర్థ్యము కలవారు కదా!” 
క్రియాదర్శము: - 1) అద్భృశ్యత - దృశిర్‌ (దృశ్‌) ప్రేక్షణే (చూచుట) భ్వాదిప్రకరణమ్‌, 
సకర్మ్శ్మకమ్‌, ७९७७, లజ్‌ (ప్రథమపురుషఏకవచనాంతః, కర్మణి ప్రయోగము, 
ఆత్మనేపదీ। 
రూపాలు-  అదృశ్యత - అద్భశ్వేతామ్‌ - అదృశ్యన్త 
శ్లో; యువా యుగవ్యాయతబాహురంసలః 
కవాటవక్షాః పరిణద్ధకంధరః। 


- ఇతి కిరాతార్జునీయే. 3-43 


74 


148 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
వపుఃప్రకర్షాదజయద్దురుం రఘు- 
స్తథాపి నీచైర్వినయాదదృశ్యత I - రఘువంశము 3-34 
అలంకారము:- ఇట “ఉత్రేక్షాలంకార' మున్నదని చెప్పదగును. 
“పార్వతీదేవి రాకతో మన్మథునిలో పోయిననట్లయిన బలము వృద్ధిపజిచు 
చున్నదని వర్ణింపబడుటచే నిది “ఉత్రేక్షాలంకార' మగును. 
లక్షణమ్‌ - అవివక్షిత సామాన్యా కించిచ్చోపమయా ण 
అతద్గుణ క్రియాయోగాదుత్రేక్షాతియాన్వితా!। 
వివక్షితము కాని సాదృశ్యము కలదియు, ఇంచుక ఉపమాసంబంధము కలదియు 
ఏ గుణక్రియలు ఉన్నట్లు వర్ణింపబడునో అట్టి గుణక్రియ లేనిదియు, 
అతిశయముతో కూడినదియు అగునది ఉత్రేక్ష - బాలానందిని. 
అవతారికా:- ఉమాయాః వసన్తపుష్పాభరణరమణీయత్వమ్‌। తామేవాహ చతుర్భిః 
- ఉమాదేవి ధరించిన వసన్త పుష్పాభరణముల రమణీయత. ఆ పార్వతినే నాలుగు 
శ్లోకములలో చెప్పుచున్నాడు. 
శ్లో అశోకనిర్భర్తి ఎతపద్మరాగ - 
మాకృష్ణహేమద్యుతికర్ణికారమ్‌। 
ముక్తాకలాపీకృతసిన్దువారం 
వసన్తపుష్పాభరణం వహన్నీ! 58 
పదవిభాగము:- అశోక....రాగమ్‌, ఆకృష్ణ...కారమ్‌, ముక్తా....వారమ్‌, వసన్తపుష్పా 
భరణమ్‌, 5४० 
అన్వయ క్రమము: - అశోక....రాగమ్‌ ఆకృష్ణ...కారమ్‌ ముక్తా....వారం వసన్తపుష్పా 
భరణం ० (స్థావరరాజకన్యా అదృశ్యత) 
ప్రతిపదార్థము: - అశోకనిర్భర్తితపద్మరాగమ్‌ - అశోకపుష్పముచే తిరస్మరింపబడిన 
పద్మరాగమణులు కలదియు, ఆకృష్ణహేమద్యుతికర్ణికారమ్‌ -ఆకర్షింపబడిన బంగారు 
కాంతిగల కొండగోగుపూవులు గలదియు, ముక్తాకలాపీకృతసిన్దువారమ్‌-ముత్నా ల 
హారముగా చేయబడిన వావిలిపూవులు గలదియు ఐన, వసన్తపుష్పాభరణమ్‌ -వసన్త 
బుతువునందలి పూనగను, వహన్తీ-తాల్చిన, (స్థావరరాజకన్యా అద్భశ్యత-పార్వతీ 
దేవి కనబడెను.) 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 149 
తాత్పర్యము వా అశోకపుష్పముచే తిరస్మరింపబడిన పద్మరాగమణులు గలదియు, 
ఆకర్షింపబడిన బంగారుకాంతిగల కొండగోగుపూవులు గలదియు, ముత్యాల 
హారముగా చేయబడిన వావిలిపూవులు గలదియు ఐన వసన్తబుతువునందలి 
పూనగను తాల్చిన (పార్వతీదేవి కనబడెను). 

పాఠాన్తరముల :- ఆకృష్ణ - ఆక్రుష్ట 

విభక్తులు/క్రియలు:- 1) అశోక....పద్మరాగమ్‌-...రాగమ్‌, ...రాగే, ...రాగాణి, అకారాన్త నపుంసక 
లింగ ...రాగశబ్దము, ద్వి.ఏ., 2) ఆకృష్ణ... కర్ణికారమ్‌-...కర్ణికారమ్‌, .... కర్ణికారే, ... కర్ణికారాణి, 
అకారాన్త నపుంసకలింగ ....కర్ణికారశబ్దము, ద్విఏ., 3) ముక్తా...సిన్సువారమ్‌-...సిన్దువారమ్‌, 
...సిన్దువారే, ...సిన్దువారాణి, అకారాన్న నపుంసకలింగ ...సిన్గువారశబ్దము, ద్వి, ఏ., 4) వసన్తపుష్పా 
భరణమ్‌-...ఆభరణమ్‌, ...ఆభరణే, ...ఆభరణాని, అకారాన్న నపుంసకలింగ ... ఆభరణశబ్దము, 
ద్విఏ., 5) వహన్తీ-వహస్తీ, 5४08१, వహన్త్యః, ఈకారాన్త (३७०१ వహన్తీశబ్దము, ప్ర.ఏ. 
సమాసాలు: - 

1) అశోకనిర్భర్తి ఎతపద్మరాగమ్‌ - అశోకేన నిర్భర్తితాః పద్మరాగా యేన 
(బహుప్రీహి) తత్‌। 

2) ఆకృష్ణహేమద్యుతికర్ణికారమ్‌ - హేమ్నః ద్యుతిః (షత.) హేమద్యుతిః ఆకృష్ణా 
హేమద్యుతిః యైః (బహువ్రీహి) తాని ఆకృష్ణహేమద్యుతీని, ఆకృష్ణ 
హేమద్యుతీని కర్ణికారాణి యస్మిన్‌ (బహువ్రీహి) తత్‌ ఆకృష్ణహేమద్యుతి 
కర్ణికారం తత్‌॥ 

8) ముక్తాకలాపీకృతసిన్గువారమ్‌ -ముక్తానాం కలాపాః (४६. ४. ) ముక్తాకలాపాః 
ముక్తాకలాపీకృతాని సిన్గువారాణి యస్మిన్‌ (బహుప్రీహి) తత్‌। 

4) వసన్తపుష్పాభరణమ్‌-వసన్తస్య పుష్పాణి(ష.త.) వసన్తపుష్పాణి HSS 
పుష్పాణ్యేవ ఆభరణమ్‌ (కర్మధా. ) వసన్తపుష్పాభరణమ్‌!। 

పదవ్యుత్సత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) సిన్దువారః - పుం. a) సింధుం గజమదం వాయతి తివతత్వాత్‌। సింధు+వృ+ 
७७ పాక్షికో कु 6 - వృక్షవిశేషః - 80506, వావిలి ప్రాంతీయ నామము. 
0) శ్లో दळू సిన్గువారః....” అని హలాయుధకోశము. 
०) శ్లో॥ ७085 స్మృతిదస్తిక్తః కషాయః కుటకో లఘుః। 
కేశ్యో నేత్రహితో హన్తి శూలశోథామ మారుతాన్‌॥ 


75 


150 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
శో కృమికృష్ణారుచిశ్లేష్మవ్రణాన్‌ నీలాపి తద్విధా। 
సిన్గువారదలం తత్తు వాతశ్లేష్మ హరం లఘుః॥। ఇతి భావప్రకాశః। 
9) శో తులసీబిల్వనిర్లుణ్లీ జంవీరామలకం తథా! 
పంచబిల్వమితి ఖ్యాతమ్‌ ఏకబిల్వం Boy 94 
- అని 'బిల్వాష్టోత్తరశతనామస్తోత్రమ్‌”. 
తులసి,మారేడు,వావిలి,నిమ్మ, ఉసిరిగ యీ యెదింటికి పంచబిల్వములని పేరు. 
శివార్పణమని ఒక బిల్వపత్రమును సమర్పించిన ఆ దేవదేవుడు పులకించును. 
९) శ్లో 088०० ప్రావృతాం పశ్యతీరజైః సిందువారకైః॥ 
- అని బుద్ధచరితము 4-49 


శ్లో ७७७०० కిజ్చిదివ స్తనాభ్యాం 

వాసో వసానా తరుణార్మరాగమ్‌। 

పర్వాప్తపుష్పస్తబకావనమ్రా 

సంచారిణీ పల్లవినీ లతేవ॥ 54 
పదవిభాగము: - ఆవర్ణితా, SS, ఇవ, స్తనాభ్యామ్‌, వాసః, వసానా, తరుణార్మ 
రాగమ్‌, పర్యాప్తపుష్పస్తబకావనమ్రా, సంచారిణీ, పల్లవినీ, లతా, ఇవ। 
అన్వయ క్రమము: - స్తనాభ్యాం కించిత్‌ ७० ఇవ తరుణార్మరాగం వాసః వసానా 
పర్యాప్తపుష్పస్తబకావనమ్ర పల్లవినీ సంచారిణీ లతా ఇవ (స్థావరరాజకన్యా 
అదృశ్యత, 
ప్రతిపదార్థము: - స్తనాభ్యామ్‌ - స్తనద్వయముచే, కించిత్‌-ఇంచుక, ఆవర్థితా+ఇవ 
- వంగినదివలె SD, తరుణార్మరాగమ్‌ - బాలసూర్యునివలె ఎజ్జగా నున్న, 
వాసః-వస్తమును, వసానా-ధరించినదై, పర్యాప్తపుష్పస్తబకావన(మా-నిండు 
పూలగుత్తులచే వంగినదై, పల్లవినీ - చిగుళ్లుగల, సంచారిణీ-నడుచుచున్న లతా+ 
ఇవ - తీగవలె (ఉన్న పార్వతిదేవి కనబడెను.) 
తాత్పర్యము వా స్తనద్వయముచే ఇంచుక వంగినదివలె నున్నదై, బాలసూర్యునివలె 
ఎజ్జగానున్న వస్త్రమును ధరించినదై, నిండు పూలగుత్తులచే వంగినదై చిగుళ్లుగల 
నడుచుచున్న తీగవలె (ఉన్న పార్వతీదేవి కనబడెను). 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 151 
పాఠాన్తరములు :- 1) పర్యాప్త-సంజాత, సుజాత, 2) పల్లవినీ-పల్లవితా (కాలే) 
విభక్తులు/క్రియలు:- 1) స్తనాభ్యామ్‌-స్తనేన, స్తనాభ్యామ్‌, 538, ७७०००७ పుంలింగ స్తనశబ్దము 
తృ.ద్వి., 2) కించిత్‌, ఇవ-అవ్యయాలు, 3) ఆవర్షితా-ఆవర్షితా, ఆవర్ణితే, ఆవర్షితాః, ఆకారాన్త 
స్రీలింగ ఆవర్షితా శబ్దము, ప్ర.ఏ., 4) తరుణార్మరాగమ్‌-...రాగమ్‌, ...రాగే, ...రాగాన్‌, అకారాన్త 
పుంలింగ ...రాగ శబ్దము, ద్విఏ., 5) వాసః-వాసః, వాససీ, వాసాంసి, 65०००७ నపుంసకలింగ 
వాసస్‌ శబ్దము, ద్వి.ఏ., 6) వసానా - వసానా, వసానే, వసానాః, ఆకారాన్న స్రీలింగ వసానా 
శబ్దము, ప్ర. ఏ. (వస్‌+శానచ్‌+టాప్‌), 7) పర్యాప్త పుష్పస్తబకావనమ్రా- ...నమ్రా, ...నమే,...నమ్రా 
७३०००७ స్రీలింగ ...నమ్రా శబ్దము, ప్ర.ఏ., 8) పల్లవినీ-పల్లవినీ, 20५, పల్లవిన్యః, ఈకారాన్త 
की పల్లవినీ శబ్దము, (४.७.9) సంచారిణీ-సంచారిణీ, సంచారిణ్యా, సంచారిణ్యః, ఈకారాన్త 
స్రీలింగసంచారిణీశబ్దము, &.9.,10) లతా-లతా, లతే, లతాః, ఆకారాన్తప్రీలింగ లతాశబ్దము, ప్ర.ఏ. 
సమాసాలు: - 

1) తరుణార్మరాగమ్‌ - తరుణః చాసౌ అర్యః (కర్మధా.) తరుణార్ము, తరుణార్మస్య 
రాగ ఇవ రాగో యస్య (బహువ్రీహి) తత్‌। 

2) పర్యాప్తపుష్పస్తబకావనమ్రా - పర్యాష్తాని చ తాని పుష్పాణి (కర్మధా. ) పర్యాప్త 
పుష్పాణి, పర్యాప్రపుష్పాణాం స్తబకాః (ష.త.) పర్యాప్త పుష్పస్తబకాః 
పర్యాప్తపుష్పస్తబకైః అవనమ్రా (తృ.త.) పర్యాప్తపుష్పస్తబకావనమ్రా। 

సంధులు: - 

1) కించిత్‌ + ఇవ - కించిదివ - జశ్త్వసస్థిః 

2) వాసః + వసానా - వాసోవసానా - ఉత్తాదేశసంధిః। 

8) లతా + ఇవ - లతేవ - feos 
ఆద్ల్గుణః (సూ. 6. 1.84) అవర్ణమునకు (అ,ఆ లకు) ७०९७७००००७ 
ఇఉ,బిు, "४ వర్ణములు పరముగా నున్నప్పుడు పూర్వపరముల స్థానములో 
గుణము ఏకాదేశమగును. (ఇచట గుణములు క్రమముగా ఏ,ఓ,అర్‌,అల్‌ 
అనునవి ఆదేశమగునని తాత్పర్యము.) 

పదవ్వుత్పత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 

1) తరుణార్మరాగమ్‌ 

हू అరుణరాగనిషేధిఖిరంశుకైః 
(४७७९८७. యవాంకురైః। 
పరభృతావిరుతైశ్చ విలాసినః 


స్మరబలైరబలైకరసాః కృతాః - రవం. 9-43 


76 


152 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


“.. కుంకుమపువ్వు రంగులో ఉన్న ०९७० వస్ర్తములచేతను...” 
శ్వ కుసుమృరాగారుణితైర్దుకూలై - 
ర్నితమృవిమ్బాని విలాసినీనామ్‌। 
రక్తాంశుకైః కుజ్ముమరాగగారై - 
52००१ స్తనమణ్ణలాని ॥ - బుతుసంహారః 6-4 
“.. కుసుమపూవు రంగుచే ఎజ్జగా చేయబడిన పలుచని వస్తములచేతను...” 
అలంకారము:- ఇట “ఉత్రేక్షాలంకార' మున్నదని చెప్పదగును. 
ఈ శ్లోకమును - POs నకు ఉదాహరణగా 1) కావ్యాలంకార 
టిప్పణి, 2) కావ్యానుశాసన, 8) చిత్రమీమాంస (గంథకర్తలు - 86५०७ 
గమనింపదగినది. 


శ్లో॥ ్రస్తాం నితమ్బాదవలమ్బమానా 

పునః పునః కేసరదామకాజ్బీమ్‌। 

న్యాసీకృతాం స్థానవిదా స్మరేణ 

మౌర్వీం ద్వితీయామివ కార్ముకస్య॥ 55 
పదవిభాగము:- ్రస్తామ్‌, నితమ్బాత్‌, అవలమృ్బమానా, పునః, పునః, కేసరదామ 
కాజ్బీమ్‌, న్యాసీకృతామ్‌, స్థానవిదా, స్మరేణ, మౌర్వీమ్‌, ద్వితీయామ్‌, ఇవ, కార్ముకస్య 
అన్వయక్రమము: - స్థానవిదా స్మరేణ న్యాసీకృతాం కార్ముకస్య ద్వితీయాం మౌర్వీమ్‌ 
ఇవ నితమాత్‌ (60९० కేసరదామకాజ్బీం పునః పునః అవలమృమానా (స్థావర 
రాజకన్యా అదృశ్యత, 
ప్రతిపదార్థము: - స్థానవిదా-దాచెడిస్థలము తెలిసికొన్న స్మరేణ-మన్మథునిచే, న్యాసీ 
కృతామ్‌ - దాచుకొనబడిన, కార్ముకస్య-బాణముయొక్క ద్వితీయామ్‌ -రెండవది 
యగు, మౌర్వీమ్‌ +ఇవ-నారియో యనునట్లు, నితమ్బాత్‌-పిబుదునుండి, ప్రస్తామ్‌- 
జారిన, కేసరదామకాజ్చీమ్‌-పొగడపూదండ అను మొలనూలును, పునః పునః - 
మాటిమాటికి, అవలమ్బమానా - చేతితో నాపుచున్నదియగు (స్థావరరాజకన్యా 
అదృశ్యత, 
తాత్పర్యము: -దాచెడిస్థలము తెలిసికొన్న మన్మథునిచే దాచుకొనబడిన బాణముయొక్క 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 153 


రెండవదియగు నారియో యనునట్లు పిజుదునుండి ७०७४ పొగడపూదండ అను 
మొలనూలును మాటిమాటికి చేతితో నాపుచున్నదియగు (పార్వతీదేవి కనబడెను). 


పాఠాన్తరములు :- దామ-పుపష్పు, మౌర్వీం ద్వితీయామివ-ద్వితీయమౌర్వీమివ. 


విభక్తులు/క్రియలు: - 1) స్థానవిదా -స్థానవిదా, స్థానవిద్భ్యామ్‌, స్థానవిద్భిః, దకారాన్త పుంలింగ 
స్థానవిచ్భబ్దము, తృ.ఏ., 2) స్మరేణ-స్మరేణ, స్మరాభ్యామ్‌, స్మరైః, అకారాన్త పుంలింగ స్మరశబ్దము, 
తృ.ఏ., 3) న్యాసీకృతామ్‌ = న్యాసీకృతామ్‌, న్యాసీకృతే, న్యాసీకృతాః, ఆకారాన్త Boor న్యాసీకృతాశబ్దము, 
ద్విఏ., 4) కార్ముకస్య - కార్ముకస్య, కార్ముకయోః, కార్ముకాణామ్‌, అకారాన్త నపుంసకలింగ కార్ముక 
శబ్దము, షఏ., 5) ద్వితీయామ్‌ - ద్వితీయామ్‌, ద్వితీయే, ద్వితీయాః, ఆకారాన్త ప్రీలింగ ద్వితీయా 
శబ్దము, ద్వి.ఏ., 6) మౌర్వీమ్‌-మౌర్వీమ్‌, మౌర్వ్యా, మౌర్వీః, ఈకారాన్త స్రీలింగ మౌర్వీశబ్దము, 
ద్వి.ఏ., 7) పునః పునః, ఇవ- అవ్యయము, 8) స్రస్తామ్‌-స్రస్తామ్‌, స్రస్తే, RI, ఆకారాన్త (१७०6 
ప్రస్తాశబ్దము, ద్విఏ, 9) నితమ్బాత్‌ - నితమ్బాత్‌, నితమ్బాభ్యామ్‌, నితమ్చేభ్యః, అకారాన్త పుంలింగ 
నితమృ్బశబ్దము, పం.ఏ., 10) కేసరదామకాజ్బీమ్‌ - ...కాజ్బీమ్‌, ..కాళ్బ్యూ, ...కాజ్బీః, ఈకారాన్త 
[९9०४ ...కాజ్చీశబ్దము, ద్వి.ఏ., 11) అవలమృమానా - అవలమృమానా, అవలమృమానే, 
అవలమృమానాః, ७३०००७ ROO అవలమృమానా శబ్దము, ప్ర. ळे. 
సమాసాలు: - 

1) స్థానవిదా-స్థానం వేత్తి (ఉపపద తత్తు.) ఇతి స్టానవిత్‌, తేన। 

9) కేసరదామకాజ్చీమ్‌ - కేసరాణాం దామ (షత.) కేసరదామ, కేసరదామ, 

ఏవ కాజ్బీ (కర్మధా.) తామ్‌! 
3) అన్యాసః న్యాసః యథా సమృద్యతే తథా కృతా, తామ్‌ । న్యాసీకృతామ్‌! 
4) ద్వితీయామ్‌ - ద్వయోః పూరణీ సంఖ్యా ద్వితీయా తామ్‌ 1 ద్వితీయామ్‌। 





సంధులు: - 

1) నితమాత్‌+అవలమ్బమానా - నితమ్బాదవలమృమానా - 8३९७०७४ 
పదవ్యుత్ప్సత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) మౌర్వీ - 2) మూర్వాయా 88०68 మూర్వా + 'అవయవే చ ప్రాణ్యౌషధి - 

వృక్షేభ్యః ఇతి అణ్‌+జీప్‌ । 
b) శ్లో! బాణాసనం ద్రుణాస్యాన్మార్వీ జ్యా फु?) గుణో &ळणा 464 
.. అని హలాయుధకోశము. 
0) శ్లో సేనాపరిచ్చదస్తస్య ద్వయమేవార్థ సాధనమ్‌। 
శాగస్తేష్వకుణ్ణితా బుద్ధిర్మార్వీ ధనుషి చాతతా॥ 19 - ర.వం.1 


154 మహాకవిశ్రీ కాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
“ఆ దిలీపమహారాజునకు సైన్యము లాంఛన మాత్రమే అయినది. రాజనీతి, 
అర్థశాస్తములజ్ఞానముతో అప్రతిహతమైన బుద్ధియును, ఎల్లప్పుడును 
ధనుస్సునందు ఎక్కుపెట్టబడిన నారియును, అను ఈ రెండే అతనికి 
కార్యసాధనోపకరణములై యుండెను.” 
9) శ! రమ్యాస్తపోధనానాం ప్రతిహతవిఘ్నాః క్రియాః సమవలోక్య। 
జ్ఞాస్యసి కియద్భుజో మే రక్షతి మౌర్వీకిణాంక ఇతి ॥ 13 
“ఓ రాజా! రమ్యములైనట్టి, విఘ్నములులేనిట్టి, తపోనిష్టాగరిష్టుల 
సత్రియలను అవలోకించి అల్లెత్రాటివలని కాయలే గుర్తులుగా గల నీ 
భుజము ఎంత దూరముగల దేశమును పాలించుచున్నదో నీయంతట నీవే 
తెలిసికొనగలవు.” 
ల శ్లో; ధనుః పొప్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః 
వసన్తస్సామనో మలయమరుదాయోధనరథః। 
తథా ప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్‌ 
అపాజ్బాత్తే లబ్బ్వా జగదిదమనజ్లో విజయతే! - సౌందర్యలహరి-6 
“६, మంచుకొండకూతురా! మన్మథుడు తనకు విల్లు పూవులతో గూర్చినదియు, 
అల్లెత్రాడు తుమ్మెదలు చేరినది, అమ్ములయిదు మాత్రము, చెలికాడు 
జడుడగు వసంతుడు, పోరికి గలతేరు గందపుకొండగాలి - అనునవి 
4 కయ్యమునకు సమర్థములు కానివి కలిగియుండియు ఒక్కడే తాను 
అనంగుడు, బలిష్టమగు మేను లేని వాడయ్యును నిన్నారాధించి నీ కడ 
కంటివలన ఇంత మాత్రమని చెప్పుటకు వీలుకాని నీ దయను పొందినవాడై 
ఓ తల్లీ! ఈ జగత్తును జయించుచున్నాడు.” - చదలవాడ జయరామశాస్తిగారు 
అలంకారము:- ఇట “ఉత్రేక్షాలంకార' మున్నదని చెప్పదగును. 


శో ८ नू A A 
ర్ల సుగస్థినిశ్చాస వివృద్ధతృష్ణం 
బిమ్బాధరాసన్నచరం ద్విరేఫమ్‌। 
ప్రతిక్షణం సంభ్రమలోలదృష్టి- 
ర్లీలారవిన్లేన నివారయన్తీ 11 56 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 155 
పదవిభాగము: - సుగస్ధి....తృష్టమ్‌, బిమ్చూధరాసన్నచరమ్‌, ద్విరేఫమ్‌, ప్రతిక్షణమ్‌, 
సంభ్రమలోలదృష్టి, లీలారవిన్దేన, నివారయన్నీ। 

PS: - సుగన్ధి....తృష్టం బిమ్బాధరాసన్నచరం ద్విరేఫం ప్రతిక్షణం 
సంభ్రమలోలదృష్టిః లీలారవిన్దేన నివారయన్తీ (స్థావరరాజకన్యా అదృశ్యత)। 
ప్రతిపదార్థము: - సుగన్టి-నిశ్య్వాస -వివృద్ధతృష్ణమ్‌-సువాసనగల నిట్టూర్చులచే వృద్ధి 
నొందిన కోరికగలదియై, బిమ్మాధరాసన్నచరమ్‌-దొండపండువంటి పెదవి 
సమీపముననే తిరుగాడు, ద్విరేఫమ్‌ -తుమ్మెదను, ప్రతిక్షణమ-మాటిమాటికి, 
సంభ్రమ -లోలదృష్టిః:-తొందరపాటుచే చలించుచూపుగలదై, లీలారవిన్లేన- 
విలాసార్థముగా ధరించు కమలముచే, నివారయన్తీ-అడ్డుచున్న (స్థావరరాజకన్యా 
అదృశ్యత - (పార్వతీదేవి కనబడెను). 

తాత్పర్యము :- సువాసనగల నిట్టూర్పులచే వృద్ధినొందిన కోరికగలదియై దొండ 
పండువంటి పెదవి సమీపముననే తిరుగాడు తుమ్మెదను మాటిమాటికి తొందర 
పాటుచే చలించు చూపుగలదై విలాసార్థముగా ధరించుకమలముచే అడ్డుచున్న 
(పార్వతీదేవి కనబడెను.) 

పాఠాన్తరములు :- సంరమ్మ-స్తమ్బిత. 

విభక్తులు/క్రియలు:- 1) సుగన్గినిశ్యాసవివృద్ధతృష్ణమ్‌- ...తృష్ణమ్‌, ...తృష్టా, ... తృష్టాన్‌, అకారాన్త 
పుంలింగ .... తృష్టశబ్దము, ద్విఏ., 2) బిమ్బాధరాసన్నచరమ్‌ -...చరమ్‌, ...చరౌ, ...చరాన్‌, అకారాన్త 
పుంలింగ ....చరశబ్దము, ద్వి ఏ., 3) ద్విరేఫమ్‌-ద్విరేఫమ్‌, ద్విరేఫా, ద్విరేఫాన్‌, అకారాన్త పుంలింగ 
ద్విరేఫ శబ్దము, ద్విఏ., 4) ప్రతిక్షణమ్‌ -అవ్యయము, 5) సంభ్రమలోలదృష్టిః-... దృష్టిః, ...దృష్టీ 
...దృష్టయః, ఇకారాన్త స్రీలింగ దృష్టిశబ్దము, ప్ర.ఏ., 6) లీలారవిన్దేన - లీలారవిన్దైన, లీలారవిన్టాభ్యామ్‌, 
8०८०७७, అకారాన్తపుంలింగ ७०७७, తృ. ఏ., 7) నివారయన్తీ-నివారయన్తీ, నివారయన్న్యా, 
నివారయన్యః, ఈకారాన్త [३9०४ నివారయన్తీశబ్దము, ७.9. 


సంధులు: - 
1) సంభ్రమలోలదృష్టిః + లీలారవిన్దైన ఆ సంభ్రమలోలదృష్టిర్లిలారవిన్దైన జ 
విసర్గసంధిః। 


పదవ్యుత్ప్సత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) సుగంధితా - 2 సుగంధేర్భావః। సుగంధి+తల్‌+టాప్‌। 
b) శో ఆమోదః న్యాత్సరిమలః సౌరభ్యం చ సుగంధితా। 
- అని హలాయుధకోశము. 


78 


156 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
०) శ! సుగన్ధితామప్రతియత్నపూర్వాం 
DEY యత్ర ప్రమదాయ యూనామ్‌। 
మధూని వకక్రాణి చ కామినీనాం 
ఆమోదకర్మ వ్యతిహారమీయుః॥ 
“.. సువాసనను భరించుచున్న మద్యములును....” 
2) బింబాధరః - दूँगा న తిర్యగవలోకితం భవతి చక్షురాలోహితం 
వచో౭_తిపురుషాక్షరం న చ పదేషు సంగచ్చతే। 
హిమార్త ఇవ వేపతే సకల ఏవ బిమ్బాధరః 
(ప్రకామవినతే భ్రూవా యుగపదేవ భేదం గతే॥ 24 
- అభిజ్ఞానశాకున్తలే - పంచమాజ్మే 
3) లీలారవిందేన- శ! కశ్చిత్మరాభ్యాముపగూఢనాల- 
మాలోలపత్రాభిహతద్విరేఫమ్‌। 
రజోభిరన్తఃపరివేషబని 
६८००७४० (భ్రమయాజ్బాకార॥ - ర.వం. 6-13 
“....కదులుచున్న తామరరేకులతాకిడికి పుష్పముపై మూగు తుమ్మెదలు 
చెదిరిపోవునట్లుగను, DSO) పరాగము, లోపల మండలముగా 
ఏర్పడునట్లును, తనచేతియందలి లీలారవిందమును గిరగిర త్రిప్పసాగెను.” 
అలంకారము: - ఇట '“భావికాలంకారి మున్నదని చెప్పదగును. 
“उणा ప్రత్యక్షా ఇవ యద్భావాః క్రియన్తే భూతభావినః తద్భావికమ్‌” అని లక్షణము. 
జరిగిపోయిన విషయాలను, జరుగబోయే విషయాలను ప్రత్యక్షంగా కనబడు 
తున్నట్లు వర్ణించటం - భావికాలంకారము - బాలానందిని. 
“అన్వయము - సరళము.” 


- మాఘకావ్యము - 3-84 


శ్లో॥ తాం వీక్ష్య సర్వావయవానవద్యాం 
రతేరపి హ్రీపదమాదధానామ్‌। 
జితేన్టియే శూలిని పుష్పచాపః 
స్వకార్యసిద్ధిం పునరాశశంసే॥ 57 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 157 
పదవిభాగము:- తామ్‌, వీక్ష్య, సర్వావయవానవద్యామ్‌, రతేః, అపి, హీపదమ్‌, 
ఆదధానామ్‌, జితేన్టియే శూలిని, పుష్పచాపః, స్వకార్యసిద్ధిమ్‌, పునః, ఆశశంసే। 
అన్వయక్రమము:- సర్వావయవానవద్యాం రతేః అపి హీపదమ్‌ ఆదధానాం తాం 
వీక్ష్య పుష్పచాపః జితేన్టియే శూలిని స్వకార్యసిద్ధిం పునః ఆశశంసే। 
ప్రతిపదార్థము: - సర్వావయవానవద్యామ్‌ - అన్ని అవయవములయందు ५०७०" 
లైనదియు, రతేః+అపి - రతీదేవికిని, హ్రీపదమ్‌ -లజ్ఞాకారణమును, ఆదధానామ్‌- 
కూర్చునట్టిదియు అగు, తామ్‌-ఆ పార్వతీదేవిని, వీక్ష్య-చూచి, పుష్పచాపః- 
మన్మథుడు, జితేన్ధియే -జితేంద్రియుడగు, శూలిని-శివునియందు, స్వకార్యసిద్ధిమ్‌ - 
తనకార్యముకొనసాగించుటను, పునః-మరల, ఆశశం సే-ఇచ్చగించెను. 
తాత్పర్యము :- అన్ని అవయవములయందు నిర్దుష్టురాలైనదియు, రతీదేవికి 
లజ్ఞాకారణమును కూర్చునట్టిదియు అగు ఆ పార్వతీదేవిని చూచి మన్మథుడు 
జితేంద్రియుడగు శివునియందు తనకార్యము కొనసాగించుటను ఇచ్చగించెను. 
పాఠాన్తరములు :- 1) పుష్ప-కేతుః-ధన్వా, 2) స్వకార్య - స్వకర్శ, 3) ఆశశంసే 
- ఆశశంస. 
విభక్తులు/క్రియలు: - 1) సర్వావయవానవద్యామ్‌- ... అనవద్యామ్‌, ...అనవద్యే, ...అనవద్యాః 
ఆకారాన్త (१७० అనవద్యాశబ్దము, ద్వి.ఏ., 2) రతేః-రతేః, రత్యోః, రతీనామ్‌, ఇకారాన్త స్రీలింగ 
రతిశబ్దము, ష.ఏ., 3) హ్రీపదమ్‌-ప్రీపదమ్‌, హ్రీపదే, హ్రీపదాని, అకారాన్త నపుంసకలింగ హ్రీపద 
శబ్దము, ద్వి.ఏ., 4) ఆదధానామ్‌ - ఆదధానామ్‌, ఆదధానే, ఆదధానాః, ఆకారాన్త Reon ఆదధానా 
శబ్దము, ద్వి.ఏ., 5) తామ్‌ - తామ్‌, తే, తాః, దకారాన్త ३07 తచ్చబ్దము, ద్వి.ఏ., 6) వీక్ష్య-వి+ 
ఈక్ష్‌+క్వా - ల్యబన్తము - అవ్యయము, 7) పుష్పచాపః - పుష్పచాపః, పుష్పచాపౌ, పుష్పచాపాః, 
అకారాన్త పుంలింగ పుష్పచాప శబ్దము, ప్ర.ఏ., 8) डळ - జితేన్టియే, జితేన్టియయోః, జితేస్టియేషు 
- అకారాన్త పుంలింగ జితేన్టియ శబ్దము, స.ఏ., 9) శూలిని-శూలిని, శూలినోః, శూలిషు, నకారాన్త 
పుంలింగ శూలిన్‌ శబ్దము, స.ఏ., 10) స్వకార్యసిద్ధిమ్‌-స్వకా ర్యసిద్ధిమ్‌, స్వకార్యసిద్దీ, స్వకార్యసిద్ధీః, 
ఇకారాన్త Reon స్వకార్య సిద్ది శబ్దము, ద్వి ఏ., 11) అపి, పునః - అవ్యయములు, 12) ఆశశంసే- 
క్రియ-ఆ+శంస్‌ +0, ప్రథమపురుషైకవచనము. 
సమాసాలు: - 

1) సర్వావయవానవద్యామ్‌-న అవద్యా (నజ్‌తత్తు.) అనవద్యా, సర్వావయవేషు 

అనవద్యా (స.త.) సర్వావయవానవద్యా, తామ్‌! 
2) హీపదమ్‌ - ००७४ పదమ్‌ (షత.) తత్‌! 
3) పుష్పచాపః - పుష్పం చాపో యస్య (బహువ్రీహి) సః। 


79 


158 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
4) జితేన్టియే -జితాని ఇంద్రియాణి యేన (బహువ్రీహి సః, జితేన్టియ తస్మిన్‌! 
5) స్వకార్యసిద్ధిమ్‌ - స్వస్య కార్యమ్‌ (४६. &. ), స్వకార్యమ్‌, స్వకార్యస్య సిద్ధిః 
(షత.) స్వకార్యసిద్ధిః, తామ్‌! 
సంధులు: - 
1) రతేః+అపి - రతేరపి - విసర్గసంధిః। 
2) పునః+ఆశశంసే - పునరాశశంసే - విసర్గసంధిః। 
పదవ్యుత్పత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) హీః - a) హీ లజ్ఞాయామ్‌ + సమృదాదిత్వాత్‌ క్విప్‌, - లజ్జా, ळर". 
b) = హీర్లజ్ఞాపత్రపా పీడా త్రపా మందాక్షముచ్యతే॥ 567 
- ఆని హలాయుధకోశము 6 నామములను పేర్కొన్నది. 
०) శ్లో! నాహం తాత! కరిష్యామి పృథివ్యాః పరిపాలనమ్‌। 
నాపైతి హ్రీర్మే మనసో రాజ్యే౭ న్యం త్వం నియోజయః॥ 
- ఇతి మార్మణ్ణేయే - 129-22 
0) శ్లో॥ దారిద్రాద్‌ (8००७०७७ హ్రీపరిగతః ప్రభ్రశ్యతే తేజసః॥ 
- మృచ్చకటికమ్‌ - 1-14 
e) శో తత్రాక్షోభ్యం యశోరాశిం నివేశ్యవరురోహ रभ 
పౌలస్త్య తులితస్యాద్రేరాదధాన ఇవ (8००७891 - 6.6०. 4-80 
“..కైలాసపర్వతము నధిరోహించకుండగనే, దానికి సిగ్గును కలిగించుచున్నాడో 
యనునట్లు ఆ పర్వతప్రాంతమునుండి క్రిందికి దిగెను.” 
క్రియాదర్శము:- 1) ఆశశంస - శంసు (శంస్‌) స్తుతౌ (స్తుతించుట, దుర్లతినొందుట) 
సకర్మకమ్‌, సేట్‌, ఆజ్‌- ఉపసర్గపూర్వకాత్‌, లిట్‌ ప్రథమపురుషైకవచనాంతః। 
రూపాలు- ఆశశంస - ఆశశంసతుః - ఆశశంసుః (పరస్మై పదీ) 
2) ఆ శశి (ఆజ్‌శృ్ళసి) - ఇచ్చాయామ్‌ భ్వాదిప్రకరణమ్‌, ఆత్మనేపదీ సకర్మకమ్‌ 
సేట్‌, లిట్‌ ప్రథమపురుషైకవచనాంతః। 
ఆశశంసే - ఆశశంసాతే - ఆశశంసిరే। 
ఆశశంసే - పాఠమే - కోరదగినది. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 159 


అవతారికా:- శివుడు - యోగసమాధినుండి బహిర్ముఖుడగుట చెప్పుచున్నాడు. 
दूँगा భవిష్యతః పత్యురుమా చ శమ్మోః 

సమాససాద (ప్రతిహారభూమిమ్‌। 

యోగాత్‌ స చాన్తః పరమాత్మసంజ్ఞం 

దృష్ట్వా పరం జ్యోతిరుపారరామ॥। 58 
పదవిభాగము: - భవిష్యతః, పత్యుః, ఉమా, చ, శమ్మోః, సమాససాద, ప్రతిహార 
భూమిమ్‌, యోగాత్‌, సః, చ, అన్తః, పరమాత్మసంజ్ఞమ్‌, దృష్ట్వా, పరం జ్యోతిః, 
ఉపారరామ। 
అన్వయ(క్రమము: - ఉమా చ భవిష్యతః పత్యుః శమ్మోః ప్రతిహారభూమిం, 
సమాససాద।సఃచ అన్న పరమాత్మ సంజం పరం జ్యోతిః ద్భష్ట్వా యోగాత్‌ ఉపారరామ। 

a 
ప్రతిపదార్థము: - ఉమా చ-ఉమాదేవియు, భవిష్యతః - కాగల, పత్యుః-భర్తయగు, 
శమ్మోః - శివునియొక్క (ప్రతిహారభూమిమ్‌ - ద్వారదేశమును, సమాససాద - 
పొందెను, సః+చ-ఆ శివుడును, అన్హః-లోపల, పరమాత్మసంజ్ఞమ్‌-పరమాత్మయను 
పేరుగల, పరం జ్యోతిః-ముఖ్యమగు తేజస్సును, దృష్ట్వా-సాక్షాత్మారము చేసికొని, 
యోగాత్‌-యోగమునుండి, ఉపారరామ-విరమించెను. 
తాత్పర్యము :- ఉమాదేవియు కాగల భర్తయగు శివునియొక్క ద్వారదేశమును 
పొందెను. ఆ శివుడును లోపల పరమాత్మయను పేరుగల పరంజ్యోతిని 
సాక్షాత్మారము చేసికొని యోగమునుండి విరమించెను. 
విభక్తులు/క్రియలు:- 1) ఉమా-ఉమా, ఉమే, ఉమాః, ७०००७ (६9०४ ఉమాశబ్దము, ప్ర. ఏ., 
2) భవిష్యతః -భవిష్యతః, భవిష్యతోః, భవిష్యతామ్‌, ७४०००७ పుంలింగ భవిష్యత్‌ శబ్దము, 61869: 3) 
పత్యుః-పత్యుః, పత్యోః, పతీనామ్‌, ఇకారాన్త పుంలింగ పతిశబ్దము, షఏ., 4) శమ్మోః-శమ్మోః, 
శమ్మో్య, శమ్ఫూనామ్‌, ఉకారాన్త పుంలింగ శమ్ముశబ్దము, ష ఏ., 5) ప్రతిహారభూమిమ్‌ - ...భూమిమ్‌, 
భూమీ, ...భూమీః, ఇకారాన్త (३807 ...భూమిశబ్దము, ద్వి.ఏ., 6) సమాససాద-క్రియ-లిట్‌, 
ప్రథమ పురుషైకవచనము, 7) సః-సః, తౌ, తే, దకారాన్తపుంలింగతచ్చబ్దము, ప్ర.ఏ., 8) అన్తః- 
అన్తః, అన్తే ७०%, అకారాన్త పుంలింగ అన్తశబ్దము, ప్ర.ఏ., 9) పరమాత్మసంజ్ఞమ్‌ - ...సంజ్ఞమ్‌, 
...సంజ్హే ...సంజ్ఞాని, అకారాన్త నపుంసకలింగ ...సంజ్ఞశబ్దము, ద్విఏ. 10) పరంజ్యోతిః-పరంజ్యోతిః 
व పరంజ్యోతిషీ, పరంజ్యోతీంషి , షకారాన్త నపుంసకలింగ పరంజ్యోతిష్‌ శబ్దము, ద్విఏ., 11) 
దృష్ట్వా -అవ్యయము, 12) యోగాత్‌-యోగాత్‌, యోగాభ్యామ్‌, యోగేభ్యః, అకారాన్త పుంలింగ 
యోగశబ్దము, పం.ఏ, 13) ఉపారరామ - క్రియ - ఉప+ఆ+రమ్‌ +O - ప్రథమపురుపషైకవచనము. 


80 


160 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
సమాసాలు: - 
1) ప్రతిహారభూమిమ్‌ - ప్రతిహారస్య భూమిః (४५ త.) ప్రతిహారభూమిః, తామ్‌. 
2) పరమాత్మసంజ్ఞమ్‌ - పరమః చాసా ఆత్మా (కర్మధా) పరమాత్మా, పరమాత్మా 
సంజ్ఞా యస్య (బహువ్రీహి) తత్‌। 
సంధులు:- 1) పత్యుః + ఉమా - పత్యురుమా - విసర్లసంధిః। 
2) చ+అన్తః - చాన్తః - సవర్ణదీర్షసంధిః। 
8) పరంజ్యోతిః + ఉపారరామ - పరంజ్యోతిరుపారరామ - విసర్గసంధిః। 
పదవ్యుత్ప్సత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్య ప్రయోగాలు: - 
1) ఉమా - 2) ॐ భో, మా తపస్యాం కుర్వితి, “ఉమేతి మాత్రా తపసో నిషిద్దా 
పశ్చాదుమాఖ్యాం సుముఖీ జగామ” - ఇతి కుమారోక్తే, యద్వా ఓర్హరస్య 
మా లక్ష్మీరివ ఉం శివం మాతి మిమీతే ळण 'ఆతో౭ నుపసర్దేతి క, 
అజాదిత్వాత్‌ టాప్‌! అవతి ఊయతే వా ఉజ్‌ శబ్దే “విభాషో తిలమాషోమేతి” 


నిపాతనాద్‌ మక్‌! 
0) శ్లో రుద్రాణీ శర్వాణీ కాలీ కాత్యాయనీ భవానీ छा 
ఆర్యామ్బికా మృడానీ హైమవతీ పార్వతీ त" 15 
శ్లో; ఉమా భగవతీ దుర్గా చబ్లీ దాక్షాయణీ శివా! 
అపర్ణా స్యాన్మహాదేవీ గిరిజా మేనకాత్మజా! 16 


- ఆని హలాయుధకోశము 21 నామములను పేర్కొన్నది. 
०) శ్లో! హరస్తు కించిత్సరిలుప్తధైర్య - 
శృన్లోదయారమృ ఇవామ్మురాశిః। 
ఉమాముఖే బిమృఫలాధరోష్టే 
వ్యాపారయామాస విలోచనాని ॥ - కు.సం. 3-67. 
9) శ్రీ కావ్యకణ్ధగణపతిముని విరచిత “ఉమాసహగస్రము’ ను ఇట విద్వాంసులు, 
అనుసంధానము చేసికొందురు గాక! 
క్రియాదర్శము:- 1) సమాససాద - సమ్‌, ఆ - ఉపసర్లలు, షద్ధ (సద్‌ విశరణ 
గత్యవసాదనేషు (1) నశించుట, 2. గమనము, 3. చంపుట) (1) అకర్శకమ్‌, 
2,3 - సకర్శకమ్‌, అనిట్‌, పరస్మైపదీ, తుదాదిప్రకరణమ్‌ (6) లిట్‌. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 161 
రూపాలు- సమాససాద - సమాసేదతుః, 620०७१४ 
2) ఉపారరామ - ఉప, ఆ - ఉపసర్దల, రము (క్రీడాయామ్‌) ఆడుట, 'వ్యాజ్‌ 
పరిభ్యో రమః ఇతి పరస్మైపదమ్‌, అకర్మకమ్‌, అనిట్‌, ७6. 
రూపాలు- ఉపారరామ - ఉపారేమతుః, ఉపారేముః। 
అలంకారము:- ఇట “సముచ్చయాలంకారి మున్నదని చెప్పదగును. 
లక్షణమ్‌ -కా॥ తల్సిద్ధి హేతావేకస్మిన్‌ యత్రాన్యత్తత్మరం భవేత్‌ సముచ్చయో౭_ होण 
(లేక) స త్వన్యో యుగపద్‌ యా గుణక్రియాః (కావ్యప్రకాశము). 
ఒక సమయములో రెండు గుణాలు కాని, రెండు క్రియలుగాని, గుణమూ, 
క్రియా గాని ఏర్పడినట్లు వర్ణిస్తే అదియున్ను సముచ్చయాలంకారమే. 
పార్వతీదేవి తనకు భర్త అగు శివునియొక్క తపోభూమికి చేరుట, అప్పుడే ఆ 
శివుడును తపస్సమాధినుండి బహిర్ముఖుడగుట అను రెండు క్రియలు - ఒకే 
సమయంలో ఏర్పడినట్లు వర్ణింపబడుటచే నిది “సముచ్చయాలంకారి” మగును. 
శో॥ తతో భుజజాధిపతే ఫణా(గై- 
రధః కథంచిద్ధతభూమిభాగః। 
శనైః కృతప్రాణవిముక్తిరీశ 
పర్యజ్మబన్దం నిబిడం బిభేద॥ 59 
పదవిభాగము:- తతః, భుజజాధిపతేః, ३००३, అధః, కథంచిత్‌ ధృతభూమిభాగ 
శనె కృత ప్రాణవిముక్తి ఈశ; 0२१७४ నిబిడమ్‌, విభేద॥ 
అన్వయక్రమము:- తతః భుజజ్లాధిపతేః ఫణాగైః అధః కథంచిత్‌ ధృతభూమిభాగ 
శనైః కృతప్రాణవిముక్తిః ఈశః నిబిడం ८०८१७४० విభేద। 


ప్రతిపదార్లము: - తత -పిమ్మట భుజజాధిపతే -ఆదిశేషునియొక్క ఫణాగ్ర-పదగల 
కొనలచేత, అధః-భూమిక్రింద, కథంచిత్‌ ధృతభూమిభాగ కష్టముగా ధరింపబడిన 
భూమి భాగము గలవాడై, శనైః కృతప్రాణవిముక్తి-నెమ్మదిగా నిఃశ్వాసముగలవాడ్రై, 
ఈశః-శివుడు, నిబిడమ్‌-దట్టమగు, పర్యజృబన్థమ్‌ -వీరాసనమును, బిభేద-విడచెను. 
తాత్పర్యము వా పిమ్మట, ఆదిశేషునియొక్కపడగల కొనలచేత భూమిక్రింద కష్టముగా 
ధరింపబడిన భూభాగముగలవాడై నెమ్మదిగా నిశ్వాసముగలవాడై శివుడు దట్టమగు 
వీరాసనమును విడచెను. 


81 


162 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


పాఠాన్తరములు :- ఫణాగగెః - ఫణాఖిః (కర్మార్మర్‌). 
విభక్తులు/క్రియలు:- 1) తతః, అధః - అవ్యయములు, 2) భుజంగాధిపతేః - ....పతే 
...పత్యోః, ...పతీనామ్‌, ఇకారాన్త పుంలింగ ...పతి శబ్దము, షఏ., 3) ఫణాగైః - ఫణాగ్రేణ 
ఫణాగ్రాభ్యామ్‌, ఫణాగ్రెః, అకారాన్త పుంలింగ ఫణాగ్రశబ్రము తృ.బ., 4) కథంచిత్‌ ధృతభూమిభాగ 
- ...భాగః, ...భాగౌ, ...భాగాః, అకారాన్త పుంలింగ ...భాగ శబము, ప్ర.ఏ., 5) శనై కృత ప్రాణ 
విముక్తి: - ...విముక్తిః, ...విముక్తీ, ...విముక్తయః, ఇకారాన్త పుంలింగ ...విముక్తి శబ్దము, ప్ర.ఏ., 
6) ఈశః-ఈశః, ఈశౌ, ఈశాః, అకారాన్త పుంలింగ ఈశశబ్దము, ప్ర.ఏ., 7) నిబిడమ్‌ -నిబిడమ్‌, 
నిబిడౌ, నిబిడాన్‌, అకారాన్త పుంలింగ నిబిడశబ్దము, ద్వివ., 8) పర్యజ్మబన్గమ్‌ -పర్యజ్మబన్థమ్‌, 
పర్యజృబన్నౌ, పర్యజృబన్నాన్‌, ७५०००७ పుంలింగ పర్యజృ్మబన్థ శబ్దము, ద్విఏ., 9) బిభేద-క్రియ-భిద్‌+ 
లిట్‌-ప్రథమపురు షైకవచనాంతః। 
సమాసాలు: - 
1) భుజంగాధిపతేః - భుజంగానామ్‌ అధిపతిః (ష త.) భుజంగాధిపతిః, తస్య 
2) ఫణాగైః - ఫణానామ్‌ అగ్రాః (షత.), ఫణాగ్రాః, 85 
8) కథంచిద్ధృతభూమిభాగః - భూమేః భాగః షత.) భూమిభాగః కథంచిద్ధ్రృతః 
(సుప్పుపా) కథంచిద్ద తః భూమిభాగో యస్య (బహువ్రీహి) సః 
4) శనైః కృత ప్రాణవిముక్తిః - ప్రాణానాం విముక్తిః (షత.) - శనైః కృతా 
ప్రాణవిముక్తిః యేన (బహువ్రీహి) సః। 
5) పర్యజ్మబనమ్‌ -పర్యజ్మస్య 98988 (४६ 6. ) 5५०१३३, 5 


సంధులు:- 1) తతః+భుజజ్లాధిపతేః - తతో భుజంగాధిపతేః - ఉత్తాదేశసంధిః 


2) ఫణాగైః + అధః - ఫణాగ్రైరధః - విసర్ల్ససంధిః। 

3) విముక్తి + ఈశః - విముక్తిరీశః - 86७6069 
పదవ్యుత్పత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) శనైః - అవ్యయకోషే (751) 

a) క్రియామాన్హ్యమస్యార్థః। “శనైర్విద్యాశనైః కన్యాశనైః పర్వతమారుహేత్‌। శనై 
కామశ్చ ధర్మశ్చ పంచైతాని उद” | శనైశ్చరః। శనకైః॥। శనకైః - అత్ర 
“అవ్యయసర్వనామ్నామ్‌” (5-3-71) ఇతి టేః ప్రాక్‌ అకచ్చత్యయః 
Da 

b) శో ఆచమ్యోదక్చరావృత్య త్రిరాయమ్య శనైరసూన్‌! 

షడ్భతూంశ్చ నమస్ముర్యా త్పిత్తూనేవ ॐ మంత్రవత్‌ ॥ 217(మ.) 
“.. మెల్లగా మూడు ప్రాణాయామాలను చేసి 'వసంతాయ నమస్తుభ్యమ్‌” 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 163 
మొదలైన మంత్రాలతో ఆరు బుతువులకు నమస్మరించి, పిమ్మట పితృ 
దేవతలకు నమస్మరించాలి.” 

०) ఆప్టే మహాశయుడు ఈ పదాన్ని వివరిస్తూ - ఈ శ్లోకాన్నే ఉదాహరించినాడు. 
క్రియాదర్శము: - బిభేద - భిదిర్‌ (६6) విదారణే (ఛేదించుట) రుధాది ప్రకరణమ్‌ 
(7), సకర్మకమ్‌, సేట్‌ (ఉభయ) పరస్మై పదీ, లిట్‌ - ప్రథమపురుషరూపాలు. 

రూపాలు- బిభేద - బిభిదతుః - బిభిదుః - 0०8286. 

బిభేదే - బిభిదాతే - 880 - ఆత్మనేపది. 
శ్లో! రూపం తదోజస్వి తదేవ వీర్యం 
తదేవ నైసర్గికమున్నతత్వమ్‌। 
న కారణాత్సాాద్చిభేదే కుమారః 
ప్రవర్తితో దీప ఇవ ప్రదీపాత్‌॥ 
శ్లో తస్మై శశంస ప్రణిపత్య 5 
శుశూషయా శైలసుతాముపేతామ్‌। 
ప్రవేశయామాస చ భర్తురేనాం 
(భూక్షేపమాత్రానుమత ప్రవేశామ్‌॥। 60 

పదవిభాగము:- తస్మై, శశంస, (ప్రణిపత్య, 5, శుశ్రూషయా, ०६०७, 

ఉపేతామ్‌, ప్రవేశయామాస, చ, భర్తుః, ఏనామ్‌, భ్రూక్షేపషమాత్రానుమతప్రవేశామ్‌। 

అన్వయ క్రమము: - है తస్మై ప్రణిపత్య శుశ్రూషయా ఉపేతామ్‌ శైలసుతాం 
శశంస। భర్తుః భూక్షేపమాత్రానుమతప్రవేశామ్‌ ఏనాం ప్రవేశయామాస छी 
ప్రతిపదార్థము: - నన్టీ-నందీశ్వరుడు, తస్మై-ఆ శివునికొణకు, (ప్రణిపత్య- 
నమస్మరించి, శుశూషయా-సేవానిమిత్తముచే, ఉపేతామ్‌-వచ్చిన, శైలసుతామ్‌- 
పార్వతీదేవినిగూర్చి, శశంస-చెప్పెను, భర్తుః-ఏలికయొక్క భ్రూక్షేపమాత్రా- 
కనుబొమతో చేయబడిన సంజ్ఞచే, అనుమత ప్రవేశామ్‌ -అంగీకరింపబడిన 
ప్రవేశముగల, ఏనామ్‌-ఈ పార్వతీదేవిని, ప్రవేశయామాస-ప్రవేశపెట్టెను. 
తాత్పర్యము :- నందీశ్వరుడు ఆ శివునికొణఖకు నమస్కరించి సేవానిమిత్తముచే 
వచ్చిన పార్వతీదేవినిగూర్చి చెప్పెను. ఏలిక కనుబొమతో చేయబడిన సంజ్ఞచే 
అంగీకరింపబడిన ప్రవేశముగల ఈ పార్వతీదేవిని ప్రవేశపెట్టెను. 


- రవం. 5-37. 


82 


164 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
పాఠాన్తరములు :- 1) అనుమత - అనుమిత. 2) ప్రణిపత్య-ప్రాణిపత్య. 
విభక్తులు క్రియలు: - 1) నన్టీ-నన్టీ, ४867, 6858, నకారాన్త పుంలింగ నన్టిన్‌ శబ్దము, ప్ర.ఏ., 
2) తస్మై-తస్మై, తాభ్యామ్‌, తేభ్యః, దకారాన్త పుంలింగ తచ్చటబ్దము, చ.ఏ., 3) ప్రణిపత్య-ప్ర+ని +పత్‌+ 
క్వా-ల్యబన్తము, 4) శుశ్రూషయా - శుశ్రూషయా, శుశ్రూషాభ్యామ్‌, శు(శ్రూషాభిః, ఆకారాన్త Reon 
శుశ్రూషాశబ్దము, తృ.ఏ., 5) ఉపేతామ్‌-ఉపేతామ్‌, ఉపేతే, ఉపేతాః, ఆకారాన్త 807 ఉపేతాశబ్దము, 
ద్విఏ., 6) శైలసుతామ్‌-శైలసుతామ్‌, శైలసుతే, శైలసుతాః, ఆకారాన్త Boor శైలసుతా శబ్దము, 
ద్వి.ఏ., 7) శశంస-క్రియ-శస్‌+లిట్‌, ప్రథమపురు షైకవచనము, 8) భర్తుః-భర్తుః, భర్రోః, భర్తూణామ్‌, 
బుకారాన్త పుంలింగ భర్హృశబ్దము, 9) భ్రూక్షేపమాత్రానుమత ప్రవేశామ్‌-...ప్రవేశామ్‌, ... ప్రవేశే, 
...ప్రవేశాః, ७७००० Boor ...ప్రవేశా శబ్దము, ద్వి.ఏ., 10) ఏనామ్‌ - ఏనామ్‌, ఏనే, ఏనాః, 
మకారాన్త (१७०6 ఇదమ్‌ శబ్దము, ద్వి.ఏ., 11) ప్రవేశయామాస- క్రియ -ప్ర+విశ్‌+ణి+అస్‌+లిట్‌- 
ప్రథమపురుషైకవచనము. 

సమాసాలు: - 

1) శైలసుతామ్‌ - శైలస్య సుతా (షత.) శైలసుతా, తామ్‌! 

2) (భూక్షేపమాత్రానుమత ప్రవేశామ్‌ - (భువః క్షేపః (షత.) (భ్రూక్షేపః, (భ్రూక్షేప 
०3६8 భ్రూక్షేపషమాత్రమ్‌, భ్రూక్షేపమాత్రేణ అనుమతః (తృ.త.) ప్రవేశ, యస్యాః 
(బహుప్రీహి) తామ్‌॥ 

సంధులు:- 1) భర్తుః + ఏనామ్‌ - భర్తురేనామ్‌ - విసర్గసంధిః। 
పదవ్యుత్సత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) ఏనామ్‌ - అన్వాదేశే 'ద్వితీయాటౌస్మే్వేనః ఇతి ఏనాదేశః। 

2) దకారాన్త స్రీలింగ - ఏతచ్చబ్దము - ఈమె. 
ఏతామ్‌ / ఏనామ్‌ - ఏతే/ఏనే - ఏతాః/ఏనాః ॥ 

b) దకారాన్త స్రీలింగ - ఇదమ్‌ శబ్దము - ఈమె. 
ఇమామ్‌ / ఏనామ్‌ - ఇమే/ఏనే - ఇమాః / ఏనాః॥ 

c) Properly ఏతామ్‌ should have been used; but the optional 
form is sometimes used even when there is no అన్వాదేశ asin. 
1) శ! కణ్ణూయమానేన కటం కదాచిద్వన్యద్విపేనోన్మథితా త్వగస్య। 

అధైనమద్రేస్తనయా శుశోచ సేనాన్యమాలీఢమివాసురా స్తైః॥। 
- అని రఘువంశము - 2-37 శ్లోకమును ఉదాహరించినాడు- కాలే 
అట్లే మాఘకావ్యము 1-73 ను పేర్మొనినాడు. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 165 
2) శ్లో; తదేనముల్లంఘితశాసనం విధేర్విధేహి కీనాశనికేతనాతిథిమ్‌। 
శుభేతరాచార విపక్తిమాపదో నిపాతనీయా హి సతామసాధవః॥ 
2) ఈ శ్లోకమున చి సముచ్చయార్థమున ప్రయోగింపబడినదని గ్రహింతురు. 
క్రియాదర్శము:- 1) ప్రవేశయామాస - ప్రోపసర్గపూర్వాకాత్‌ ణిజన్హాత్‌ 'విశ్‌ ప్రవేశనే' 
ఇతి ధాతోర్లిట్‌! అను ప్రయుక్తాదసధాతోః ద్వికర్శకాత్మర్తరి - పరస్మైపదే ప్రథమ 
పురుషైకవచనాంతః॥। 
రూపాలు- _ ప్రవేశయామాస - ప్రవేశయామాసతుః - ప్రవేశయామాసుః॥ 
2) శశంస - శంసు (శంస్‌) స్తుతౌ। (స్తుతించుట) (దుర్గతినొందుట), సకర్శకమ్‌, 
సేట్‌, పరస్మైపదీ, భ్వాదిప్రకరణమ్‌ (1) లిట్‌, - ప్రథమపరుషైకవచనాంతః। 
రూపాలు- శశంస - శశంసతుః - శశంసుః (ప్రథమ) 
శశంస - శశంసివ - శశంసిమ (ఉత్తమ) 


శ్లో తస్యాస్సభీభ్యాం ప్రణిపాతపూర్వం 

స్వహస్తలూనశ్శిశిరాత్యయస్య। 

వ్యకీర్యత త్ర్యమృకపాదమూలే 

పుష్పోచ్చయః పల్లవభజ్దభిన్నః।। 61 
పదవిభాగము:- తస్యాః, సఖీభ్యామ్‌ ప్రణిపాతపూర్వమ్‌, స్వహస్తలూనః, శిశిరాత్య- 
యస్య, వ్యకీర్యత, త్ర్యమృకపాదమూలే, పుష్పోచ్చయః పల్లవభబ్దభిన్నః। 
అన్వయక్రమము: - తస్యాః సఖీభ్యామ్‌ స్వహస్తలూనః పల్లవభజ్జభిన్నః శిశిరాత్యయస్య 
పుష్పోచ్చయః త్యంబకపాదమూలే ప్రణిపాతపూర్వం వ్యకీర్యత। 
ప్రతిపడార్థము:- తస్యాః-ఆ పార్వతీదేవియొక్క సభీభ్యామ్‌-చెలికత్తెలద్వయముచేత, 
స్వహస్తలూనః-తమచేతులతో కోయబడిన, పల్లవభబ్దభిన్నః-చిగుళ్ల తునియలతో 
ఉన్నట్టి, శిశిరాత్యయస్య-వసన్తర్తుసంబంధమగు, పుష్పోచ్చయః-పూవులగుంపు, 
త్యమృకపాదమూలే - శివునిపాదసన్నిధానమున, ప్రణిపాతపూర్వమ్‌-నమః 
పూర్వకముగా, వ్యకీర్యత-చల్లబడెను. 
తాత్పర్యము :- ७ పార్వతీదేవియొక్క చెలికత్తెలద్వయముచేత తమ చేతులతో 


83 


166 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 
కోయబడిన చిగుళ్లతునియలతో ఉన్నట్టి, వసన్తర్తుసంబంధమగు పూవులగుంపు 
శివపాదసన్నిధానమున నమఃపూర్వకముగ చల్లబడెను. 

పాఠాన్తరములు :- ప్రణిపాతపూర్వం - ప్రణిపత్య పూర్వం. 
విభక్తులు/క్రియలు:- 1) తస్యాః-తస్యాక తయోః, తాసామ్‌, దకారాన్త (१७०0 తచ్చబ్దము, 
షఏ., 2) సభీభ్యామ్‌-సఖ్యా, సభీభ్యామ్‌, సఖీఖిః ఈకారాన్త [99०6 సభీశబ్దము, తృ.ద్వి., 3) 
స్వహస్తలూనః- ...లూనః,...లూనౌ, ...లూనాః, అకారాన్త పుంలింగ లూన శబ్దము, ప్ర.ఏ., 4) 
పల్లవభజ్దభిన్నః - ...భిన్నః, ...భిన్నా ...భిన్నాః, ७७४००० పుంలింగ ...భిన్నశబ్దము, ప్రఏ., 5) 
శిశిరాత్యయస్య-శిశిరాత్యయస్య, శిశిరాత్యయయోః, శిశిరాత్యయానామ్‌, ७5०००७ పుంలింగ 
శిశిరాత్యయశబ్దము, షవఏ., 6) పుష్పోచ్చయః - పుష్పోచ్చయః, పుష్పోచ్చయా, పుష్పోచ్చయాః, అకారాన్త 
పుంలింగ పుష్పోచ్చయశబ్దము, ప్ర.ఏ., 7) త్ర్యమృకపాదమూలే- ...మూలే, ...మూలయోః, ...మూలేషు, 
అకారాన్న నపుంసకలింగ ...మూల శబ్దము, స.ఏ., 8) ప్రణిపాతపూర్వమ్‌ - అవ్యయము - 
క్రియావిశేషణము, 9) వ్యకీర్యత- వి+క్యూ+కర్మణి ప్రయోగము, ప్రథమపురుషైకవచనాంతః। 
సమాసాలు: - 

1) స్వహస్తలూనః - స్వః చాసౌ హస్తః (కర్మధా) స్వహస్తః, స్వహస్తేన లూనః 
(తృ.త.) స్వహస్తలూనః। 

2) 02974६८६१४ - పల్లవానాం భజ్నాః (షత.) పల్లవభజ్నాః, 02724६४, 
భిన్నః (తృ.త.) స్వహస్తలూనః। 

8) శిశిరాత్యయస్య - 885% అత్యయః (షత.) శిశిరాత్యయః, తస్య। 

4) పుష్పోచ్చయః - పుష్పాణామ్‌ ఉచ్చయః (షత. ) పుష్పోచ్చయః। 

5) త్ర్యమృకపాదమూలే - త్రీణి అమృకాని యస్య (బహువ్రీహి) సః ७४९३) 
పాదయోర్మూలమ్‌(ష, త.) పాదమూలమ్‌,త్రమృకస్య పాదమూలమ్‌, త్రమృక 
పాదమూలమ్‌, తస్మిన్‌! 

6) ప్రణిపాతపూర్వమ్‌ - ప్రణిపాతః పూర్వః యస్మిన్‌ (బహువ్రీహి) తత్‌ తథా 
స్యాత్తథా। (కియావిశేషణము) - కర్మణి! 

సంధులు:- 1) తస్యాః + సఖీభ్యామ్‌ - తస్యాస్సఖీభ్యామ్‌ - 9४606 
2) లూనః + 880" - లూనళ్ళిశిరా - విసర్గసంధిః। 
పదవ్యుత్ప్సత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) శిశిరః - త్రి - 9) శశ్‌ ఫ్లతగతౌ + కిరచ్‌ ప్రత్యయేన సాధుః। 
b) శీతం గుణే తద్వదర్ధాః సుషీమః శిశిరో జకః। 


తుషారః శీతలః శీతో హిమః సప్తాన్యలింగకాః॥। - ఇత్యమరః। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 167 


०) పుంలింగార్భమున - నపుంసకార్థమున - బుతువిశేషు। 
శ్లో _మిష్టాన్నభోజీ మధురప్రణాదీ కలత్రవిత్తాదియుతః క్షుధార్తః। 
క్రోధీ సుధీశ్చారుకలేవరశ్చ యస్య ప్రసూతిః శిశిరాభిధానే॥ 
- ७७ 808678 
అని హలాయుధకోశవ్యాఖ్య పేర్కొన్నది. 
శ్లో; _ప్రాలేయమవశ్యాయస్తుహినం శిశిరం హిమః తుషారం చ మిహికా 
స్యాన్నీహారో...॥ (650 హలాయుధకోషః) 
06) బుతుసంహారమున - వసన్తర్తువు వర్ణన చూడదగును. అట్లే దుర్లభ విరచిత 
- బుతువర్ణనను చూడగలరు. 
క్రియాదర్శము:- వ్యకీర్యత - వి+క్యూ+కర్శణి ప్రయోగము-లజ్‌-క్యూ-విక్షేపే, చురాది, 
ఆత్మనేపదీ, సకర్శకమ్‌, సేట్‌, 
రూపాలు- వ్యకీర్యత - వ్యకీర్యేతామ్‌, వ్యకీర్యన్త. 
శ్లో ఉమాపి నీలాలకమధ్యశోభి 
విస్రంసయన్తీ నవకర్ణికారమ్‌। 
చకార కర్ణచ్యుతపల్లవేన మూర్ధ్నా 
ప్రణామం వృషభధ్వజాయ॥। 62 
పదవిభాగము:- ఉమా, అపి, నీలాలకమధ్యశోభి, విప్రంసయన్తీ, నవకర్ణికారమ్‌, 
చకార, కర్ణచ్యుతపల్లవేన, మూర్చా ప్రణామమ్‌, వృషభధ్వజాయ। 
అన్వయక్రమము:- ఉమా అపి నీలాలకమధ్యశోభి నవకర్ణికారం విస్రంసయన్సీ 
కర్ణచ్యుతపల్లవేన మూర్జ్నా వృషభధ్వజాయ ప్రణామం చకార। 
ప్రతిపదార్థము: - ఉమా+అపి-పార్వతీదే వియున్ను, నీలాలకమధ్యశోభి -నల్లని 
ముంగురుల మధ్య అందముగా కనబడుచున్న నవకర్ణికారమ్‌ - క్రొత్త కొండగోగు 
పూవును, విస్రంసయన్తీ-క్రిందికి 9०७०१०७०७७), కర్ణచ్యుతపల్లవేన -చెవిసందునుంచు 
కొన్న చిగురుటాకుగల,మూర్చా-శిరస్సుచే, వృషభధ్వజాయ -శివునికొాణకు (వృషభమే 
జెండాపై గుర్తుగాగల శివునకు), ప్రణామమ్‌-నమస్మారమును, చకార - చేసెను. 
తాత్పర్యము: - పార్వతీదేవియు తన నల్లని ముంగురులమధ్య అందముగా కనబడు 


84 


168 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


చున్న క్రొత్త కొండగోగుపూవును క్రిందికి జార్చుచున్నదై, చెవిసందునుంచుకొన్న 
చిగురుటాకు గల శిరస్సుచే 6872608०७8 నమస్కారము చేసెను. 
విభక్తులు/క్రియలు:- 1) ఉమా-ఉమా, ఉమే, ఉమాః, ७०००५७ స్త్రీలింగ ఉమాశబ్దము, ప్ర. ఏ., 
2) నీలాలకమధ్యశోభి-... శోభి, ... శోభినీ, ...శోభీని, ఇకారాన్త నపుంసకలింగ ... శోభిశబ్దము, ద్వి ఏ., 
3) నవకర్ణికారమ్‌ - ...కారమ్‌, ...కారే, ...కారాణీ, అకారాన్న నపుంసకలింగ ...కార శబ్దము, 
ద్విఏ., 4) విసప్రంసయన్తీ - విస్రంసయస్తీ, విస్రంసయన్వా, విస్రంసయన్యః, ఈకారాన్త (७०0 
విప్రంసయన్తీ శబ్దము, ప్ర.ఏ., 5) కర్ణచ్యుతపల్లవేన - ...పల్లవేన, ...పల్లవాభ్యామ్‌, ...పల్లవైః, అకారాన్త 
పుంలింగ ...పల్లవశబ్దము, తృ.ఏ., 6) మూర్ధ్నా - మూర్చా మూర్ధభ్యామ్‌, మూర్ధభిః నకారాన్త 
పుంలింగ మూర్ధన్‌ శబ్దము, తృ.ఏ., 7) వృషభధ్వజాయ-వృషభధ్వజాయ, వృషభధ్వజాభ్యామ్‌, 
వృషభధ్వజేభ్యః, అకారాన్త పుంలింగ వృషభధ్వజశబ్దము, చ.ఏ., 8) ప్రణామమ్‌ - ప్రణామమ్‌, 
ప్రణామౌ, ప్రణామాన్‌, అకారాన్త పుంలింగ ప్రణామ శబ్దము, ద్విఏ., 9) చకార- క్రియ - లిట్‌ - 
ప్రథమపురు షైకవచనాంతః।। 

సమాసాలు: - 

1) నీలాలకమధ్యశోభి - నీలాశ్చ తే అలకాః నీలాలకాః, నీలాలకానాం మధ్యం 
నీలాలకమధ్యం (షత) తస్మిన్‌, నీలాలకమధ్యే శోభతే తచ్చీలమ్‌ ఇతి 
నీలాలకమధ్యశోభి, తత్‌। 

2) నవకర్ణికారమ్‌ - $50 & తత్‌ కర్ణికారమ్‌, నవకర్ణికారం తత్‌! 

8) కర్ణచ్యుతపల్లవేన - కర్తాత్‌ చ్యుతః (పం.త.) కర్ణచ్యుతః, కర్ణచ్యుతః పల్లవః 

ణి లా ६9 ణి ణి (od 
యస్య (బహువ్రీహి) సః, కర్ణచ్యుతపల్లవః, తేన। 

4) వృషభధ్వజాయ - వృషభః ధ్వజః యస్య (బహువ్రీహి) సః, వృషభధ్వజః, 
తస్మై! 

సంధులు:- 1) ఉమా + అపి - ఉమాపి - 6656०95 
పదవ్యుత్పత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) వృషభః - a) వృష్‌ సేచనే + “బుషివృషిభ్యాం 86? ఇతి అభచ్‌ స చకిత్‌। 
- ఉణాదిసూత్రమ్‌ (3-122). 
b) 'యదన్యగోషు వృషభో వత్సానాం జనయేచ్చతమ్‌” - అని మనుస్మృతి-9. 50 
०) శ్లో॥ ఉక్షానజ్వాన్వలీవర్దః కకుద్మాన్హృషభో వృషః। 
బుషభః సౌరభేయో గౌర్వాడవేయో9_థ శాక్వరః। 263 
- అని హలాయుధకోశము 11 నామములను పేర్కొన్నది. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 169 


१) శ్లో॥ కిం నాస్తి త్యయి సత్యమాత్యవృషభే యస్మిన్‌ కరోమి స్పృహామ్‌। 
(రత్నావళి 4-20). 
2) వృషభధ్వజాయ-2) వృషభః ధ్వజః యస్వ(బహు ప్రీహి)సః,వృషభధ్వజాయ తస్మై 
b) दुत. అముం పురః పశ్యసి దేవదారుం 
పుక్రీకృతోల_ సౌ వృషభధ్వజేన। 
యో హేమకుమృస్తననిస్సృతానాం 
AES మాతుః పయసాం రసజ్ఞః॥। - 5.50. 2-36 
“ఎదురుగానున్న దేవదారువృక్షమును వృషభధ్వజుడైన శివుడు పుత్రునిగా 
చేసికొనినాడు. కుమారస్వామియొక్క తల్లియగు పార్వతీదేవి, బంగారుకుండ 
అను తన స్తనములనుండి వెలువడిన రసర్సురిని తెలిసినదీ వృక్షము.” 
3) మహాకవి పాల్కురికి సోమన 'వృషాధిపశతకము” ను ఇట అనుసంధానము 
చేసికొందురుగాక! 
క్రియాదర్శము:- 1) చకార - డుకృజ్‌ (కృ) (చేయుట) సకర్శకమ్‌, అనిట్‌, 
(ఉభయ) ०३७ - తనాది ప్రకరణమ్‌ (8), లిట్‌ ప్రథమపురుషరూపాలు: 
రూపాలు- చకార, చక్రతుః, చక్రుః 
ఇట తుదాది ప్రకరణమునగల క్యూ - విక్షేపే (వెదజల్లుట) - క్రియా (లిట్‌) 
రూపములను అనుసంధానము చేసికొనదగును. 
రూపాలు- చకార, చకరతుః, చకరుః; చకరిథ, చకరథుః, చకర; 
చకార/చకర, చకరివ, చకరిమ. 
అలంకారములు:- అత్ర ప్రణామక్రియాయాం లాలిత్యపాదకాని విశేషణాని 
రత్యుద్గీపనపరతయా ప్రత్యుక్తానీతి పరికరోలంకారః। తల్లక్షణం యథా- 
“ఉక్తెర్విశేషతైః సాభిప్రాయైః పరికరో మతః - ఇతి. 


శ్లో అనన్యభాజం పతిమాప్నహీతి సా 
తథ్యమేవాభిహితా భవేన। 
న హీశ్వరవ్యాహృతయః కదాచి - 
త్పుష్టన్తి లోకే విపరీతమర్ధమ్‌॥ 63 


85 


170 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


పదవిభాగము: -అనన్యభాజమ్‌, పతిమ్‌, ఆప్పుహి, ఇతి, సా, తథ్యమ్‌, ఏవ, అభిహితా, 
భవేన, న, హి, ఈశ్వరవ్యాహృతయః, కదాచిత్‌, పుష్టన్తి, లోకే, విపరీతమ్‌, అర్థమ్‌! 
అన్వయక్రమము:- 'సా భవేన అనన్యభాజం పతిమ్‌ ఆప్పహి” ఇతి తథ్యమ్‌ ఏవ 
అభిహితా హి ఈశ్వరవ్యాహృతయః కదాచిత్‌ అపి లోకే విపరీతమ్‌ అర్థం న పుష్టన్తి 
ప్రతిపదార్థము: - సా-మొక్కిన ఆ పార్వతీదేవి, భవేన-హరునిచే, అనన్యభాజమ్‌- 
ఇతర (६0 కూడనట్టి, పతిమ్‌-పెనిమిటిని, ఆప్ప్నుహి-పొందెదవుగాక!, ఇతి-అని, 
తథ్యమ్‌ +ఏవ-నిజమే, అభిహితా-చెప్పబడెను, హి-ఏలయన, ఈశ్వరవ్యాహృతయః 
-మహాపురుషులమాటలు, కదాచిత్‌ అపి-ఎప్పుడును, లోకే-లోకమునందు, 
విపరీతమ్‌ అర్ధమ్‌-కాని అర్థమును, న పుష్టన్తి-బోధింపవు. 

తాత్సర్యము: - మొక్కిన ఆ పార్వతీదేవి, హరునిచే ఇతర (६0 కూడనట్టి, పెనిమిటిని 
పొందెదవుగాక! అని నిజమే చెప్పబడెను. ఏలయన మహాపురుషులమాటలు 
ఎప్పుడును లోకమునందు కాని అర్థమును బోధింపవు. 

పాఠాన్తరములు:- 1) తథ్యమేవ-భవ్యమేవ, 2) లోకే-పాకే. 


విభక్తులు/క్రియలు: - 1) సా-సా,తే, తాః, దకారాన్త స్రీలింగతచ్చబ్దము, ప్ర.ఏ., 2) భవేన-భవేన, 
భవాభ్యామ్‌, భవైః, అకారాన్న పుంలింగ భవశబ్దము, తృ.ఏ., 3) అనన్యభాజమ్‌ -అనన్యభాజమ్‌, 
అనన్యభాజౌ, అనన్యభాజః, జకారాన్తపుంలింగ అనన్యభాక్‌ శబ్దము, ద్వి ఏ. 4) పతిమ్‌-పతిమ్‌, పతీ, 
585, ఇకారాన్త పుంలింగ పతిశబ్దము, ద్విఏ., 5) ఆప్ప్నుహి -ఆప్‌ +లోట్‌-మధ్యమపురు షైకవచనాన్నః 
6) ఇతి, ఏవ, హి, న - అవ్యయాలు, 7) తథ్యమ్‌ -తథ్యమ్‌, తథ్యే, తథ్యాని, అకారాన్త నపుంసకలింగ 
తథ్య శబ్దము, ప్ర.ఏ., 8) అభిహితా-అభిహితా, అభిహితే, అభిహితాః, ఆకారాన్త స్రీలింగ అభిహితా 
శబ్దము, ప్ర.ఏ., 9) ఈశ్వరవ్యాహృతయః - ... వ్యాహృతిః, ...వ్యాహృతీ, ...వ్యాహృతయః, ఇకారాన్త 
(४७०6 ...వ్యాహృతి శబ్దము, ప్ర.బ., FS ప్రత్యయాన్తము - స్త్రీలింగరూపము, 10) కదాచిత్‌, 
అపి-అవ్యయాలు, 11) లోకే-లోకే, లోకయోః, లోకేషు, అకారాన్త పుంలింగ లోకశబ్దము, స.ఏ., 
12) విపరీతమ్‌ - విపరీతమ్‌, విపరీతే, విపరీతాని, అకారాన్న నపుంసకలింగ విపరీతశబ్దము, ప్రవ, 
13) అర్థమ్‌ -అర్థమ్‌, అరా, అర్దాన్‌, అకారాన్త పుంలింగ అర్థశబ్దము, ద్విఏ., 14) పుష్టన్తి-క్రియ. 


సమాసాలు:- 1) అనన్యభాజమ్‌ -అన్యాం న భజతి (ఉపపదతత్తు. )ఇతి అనన్యభాక్‌ 
తమ్‌, అనన్యభాజమ్‌. 
2) ఈశ్వరవ్యాహృతయః -ఈశ్వరస్య వ్యాహృతయః (ష త.) ఈశ్వరవ్యాహృతయః 
సంధులు:- 1) ఆప్పుహి + ఇతి - ఆప్పహీతి - సవర్ణదీర్ణసంధిః। 
2) ఏవ + అభిహితా - ఏవాభిహితా - సవర్ణదీర్ణసంధిః। 
3) హి + ఈశ్వర - హీశ్వర - సవర్ణదీర్ణసంధిః। 


రామోరావిరచిత మృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 171 


పదవ్వుత్పత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) భవః - పుం. 4) భవత్యస్మాదితి - భూ+అపాదానే అప్‌ - 88 
b) తమ[బవీద్‌ భవో౭ సీతి తద్యదస్య తన్నామాకరోత్‌। 
పర్జన్యస్తద్రూపమభవత్‌ 55% వై భవః। - ఇతి శతపథ బ్రాహ్మణే. 
0) భవాయ జలమూర్తయే నమః - ఇతి పార్థివశివలింగ పూజ ప్రయోగః। 
మిగిలిన వివరములకు హలాయుధకో శవ్యాఖ్య చూడగలరు. 
క్రియాదర్శము: - 1)ఆప్పుహి-అప్ల (ఆప్‌) వ్యాప్తా (వ్యాపించుట) స్వాది ప్రకరణమ్‌(5) 
సకర్మకమ్‌, ७७७, పరస్మై పదీ, లోట్‌ - మధ్యమపురుషైకవచనాంతః। 
రూపాలు- ఆప్నుహి/ఆప్పుతాత్‌, ఆప్పుతమ్‌, ఆప్పుత। 
2) SBR - పుష (పుష్‌) పుష్టా (పుష్టినాందుట) క్ర్యాదిప్రకరణమ్‌(9), సేట్‌, పరస్మైపదీ 
బలపడుట -అకర్శకమ్‌(2)కాపాడుట,సకర్శకమ్‌,లట్‌-ప్రథమపురుషబహువచనాంతః 
రూపాలు- పుష్టాతి, పుష్టీతః, పుష్టన్తి | 
అలంకారములు: - ఇట “అర్థాంతరన్యాసాలంకారి మున్నదని చెప్పదగును. ఇందు 
సామాన్యముచే విశేషము సమర్థింపబడినది. అన్వయము - సరళము. 
అవతారికా:- హరబద్ధలక్ష్యేణ కామేన శరసన్ధానమాహ - శివునిపై గురిపెట్టి 
కామునిచే బాణము విడుచుట చెప్పుచున్నాడు. 
శ్లో కామస్తు బాణావసరం ప్రతీక్ష్య 
పతజ్జవద్వహ్నిముఖం వివిక్షుః। 
ఉమాసమక్షం హరబద్ధలక్ష్య- 
శృరాసనజ్యాం ముహురామమర్శ॥ 64 
పదవిభాగము:- కామః, తు, బాణావసరమ్‌, ప్రతీక్ష్య, పతజ్ఞవత్‌, వహ్నిముఖమ్‌, 
89828, ఉమాసమక్షమ్‌, హరబద్ధలక్ష్యః, శరాసనజ్యామ్‌, ముహుః, ఆమమర్శ। 
అన్వయక్రమము:- కామః తు బాణావసరం ప్రతీక్ష 5 58 వహ్నిముఖం 
DOE ఉమాసమక్షం హరబద్ధలక్ష్యః శరాసనజ్యాం ముహుః, ఆమమర్శ। 
ప్రతిపదార్థము: - కామః+తు-మన్మథుడును, బాణావసరమ్‌-బాణమును వేయుటకు 
సమయమును, ప్రతీక్ష్య-చూచి, పతబ్దవత్‌-మిడుతవలెనె, వహ్నిముఖమ్‌-అగ్ని 


86 


172 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


నోటిని, వివిక్షుః-ప్రవేశించు నిచ్చగలవాడై, ఉమాసమక్షమ్‌-పార్వతీదేవిదగ్గర, 
హరబద్ధలక్ష్యః -శివునిమీద పెట్టబడిన గుతికలవాడై, శరాసనజ్యామ్‌ -వింటినారిని, 
ముహుః-మాటిమాటికి, ఆమమర్శ-స్పృశించెను. 


తాత్సర్యము :- మన్మథుడును బాణమును వేయుటకు సమయమును చూచి మిడత 
వలెనే అగ్నినోటిని ప్రవేశించు నిచ్చగలవాడై పార్వతీదేవిదగ్గర ఉండగనే, శివుని 
మీద పెట్టబడిన గుజికలవాడై వింటినారిని పలుమార్లు స్పృశించెను. 
పాఠాన్తరములు:- లక్ష్యః -లక్షః 
విభక్తులు/క్రియలు: - 1) కామః - కామః, కామౌ, కామాః, అకారాన్త పుంలింగ కామశబ్దము, 
ప్ర.ఏ., 2) బాణావసరమ్‌ -బాణావసరమ్‌, బాణావసరౌ, బాణావసరాన్‌, అకారాన్త పుంలింగ బాణావసర 
శబ్దము, ద్వి.ఏ., 3) ప్రతీక్ష్య - ప్రతి+ఈక్‌+క్వా - ల్యబన్తము, 4) పతబ్ద్బవత్‌-వత్‌ప్రత్యయాన్తము - 
తద్ధితాన్తావ్యయము, 5) వహ్నిముఖమ్‌-వష్నిముఖమ్‌, వహ్నిముఖే, వహ్నిముఖాని, అకారాన్త పుంలింగ 
వహ్నిముఖశబ్దము, ద్వి ఏ., 6) 99895 -ప్రవేష్ణుమిచ్చుః విశతే సన్నన్తాదుప్రత్యయః, ప్ర. ఏ., వివిక్షుః 
వివిక్షూ, వివిక్షవః, ఉకారాన్తపుంలింగ వివిక్షుశబ్దము, 7) ఉమాసమక్షమ్‌ -ఉమాసమక్షమ్‌, ఉమాసమక్షే 
ఉమాసమక్షాణి, అకారాన్త ఉమాసమక్షశబ్దము, ప్ర.ఏ., 8) హరబద్ధలక్ష్యః -హరబద్ధలక్ష్యః, హరబద్ధలక్ష్యా, 
హరబద్ధలక్ష్యాః, ७६००० పుంలింగ హరబద్ధలక్ష్య శబ్దము, ప్ర.ఏ., 9) శరాసనజ్యామ్‌ -శరాసనజ్యామ్‌, 
శరాసనజ్యే, శరాసనజ్యాః, ఆకారాన్త Boor శరాసనజ్యాశబ్దము,ద్వి ఏ., 10) ముహుః-అవ్యయము, 
11) ఆమమర్శ-(క్రియ-ఆ+మృశ్‌+లిట్‌, (ప్రథమపురుషైకవచనాన్తః। 
సమాసాలు: - 

1) బాణావసరమ్‌ - బాణస్య అవసరః (४६. ४. ) బాణావసరః, తమ్‌। 

2) వహ్నిముఖమ్‌ - వహ్వేః ముఖమ్‌ (షత.) 

3) ఉమాసమక్షమ్‌ - ఉమాయాః సమక్షమ్‌ (షత.) 

4) బద్ధలక్ష్యః - బద్దే లక్ష్యం యేన (బహువ్రీహి) 5 

5) శరాసనజ్యామ్‌ - శరా అస్యన్తే అనేన (ఉపపదతత్సు. ) ఇతి శరాసనమ్‌, 

శరాసనస్య జ్యా (షత. )తామ్‌। 

సంధులు:-1) కామః + తు - కామస్తు - 0606068 

2) పతబ్దవత్‌ + వహ్ని - 5६५०८९३२) - జశ్త్వసంధిః 

8) హరబద్ధలక్ష్యః+శరాసన - హరబద్ధలక్ష్యశ్శరాసన - విసర్గసంధిః। 
పదవ్యుత్పత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) జ్యా (స్త్రీ) - a) జ్యా+అన్యేభ్యో౭ పీతి” డతతష్టాప్‌। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 173 


b) శో జగ్రాహ బలమాస్థాయ జ్యయా చ యుయుజే ధనుః 
- ఇతి మహాభారతే (1-226-20) 
०) శ్లో! బాణాసనం ద్రుణా ७०6९ జ్యా సిజ్ఞ్యనీ గుణో జీవా! 464 
- ఆని హలాయుధకోశము T నామములను 860७. 
ఈ పద ప్రయోగమును చూడండి. 
त) శ్లో; తతః ప్రకోష్టే హరిచన్దనాజ్మితే 
ప్రమథ్యమానార్జ్ణవధీరనాదినీమ్‌। 
రఘుః శశాజ్మార్ధముఖేన పత్రిణా 
శరాసనజ్యామలునాద్చిడౌజసః।। - రఘువంశమ్‌ 3-59 
అంతట రఘుమహారాజు దేవేంద్రునియిక్క వింటి త్రాడును నొక యర్ధచంద్ర 
బాణముచే తెగవేసెను. 
९) అభిజ్ఞానశాకున్తలమునందలి ఈ శబ్దప్రయోగమును చూడగలరు. 
శ్లో! గాహన్నాం మహిషాః నిపానసలిలం శృంగైర్ముహుస్తాడితం 
ఛాయాబద్ధకదంబకం మృగకులం రోమంథమభ్యస్యతు। 
విస్రబ్ధం క్రియతాం వరాహతతిభిర్ముస్తాక్షతిః పల్వలే 
విశామం లభతామిదం చ శిథిలజ్యాబంధమస్మృద్ధనుః॥ (2-20) 
“.. ఈ మాయొక్క ధనుస్సు సడలింపబడిన అల్లెత్రాటి యొక్క బంధము 
కల్గునట్లుగా విశ్రాన్తిని చెందనిమ్ము.” 
2. “పతజ్జవద్వహ్నిముఖం DOES - అని ప్రయోగించుటచే 'కామదహనము'” 
సూచితము. 
క్రియాదర్శము:- ఆమమర్శ - ఆ - ఉపసర్గ, మృశ(మృశ్‌) ఆమర్శనే (తాకుట), 
తుదాది ప్రకరణమ్‌ (6), సకర్మకమ్‌, అనిట్‌, పరస్మై పదీ, OS, ప్రథమ పురుషైక 
వచనాంతః। 
రూపాలు - మమర్శ - మమృశతుః, మమృశుః। 
శ్లో అథోపనిన్యే గిరిశాయ గౌరీ 
తపస్వినే తామరుచా కరేణ। 


174 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


విశోషితాం భానుమతో మయూఖై - 

ర్మన్దాకినీపుష్క్మరబీజమాలామ్‌।। 65 
పదవిభాగము:- అథ, ఉపనిన్యే, గిరిశాయ, గౌరీ, తపస్వినీ, తామరుచా, కరేణ, 
విశోషితామ్‌, భానుమతః, ४००5००३३, మనాకినీపుష్మరబీజమాలామ్‌। 
అన్వయక్రమము:- అథ గౌరీ తపస్వినే గిరిశాయ తామరుచా కరేణ భానుమతః 
మయాూఖైః విశోషితాం మన్దాకినీపుష్మరబీజమాలామ్‌ ఉపనిన్యే 
ప్రతిపదార్థము:- అథ-పిమ్మట, గౌరీ-పార్వతీదేవి, తపస్వినే-తపశ్శాలియగు, 
గిరిశాయ -శివునికొణకు, తామరుచా-ఎల్జినికాంతిగల, కరేణ-హస్తముచేత, 
భానుమతః-సూర్యునియొక్క మయూఖైః-కిరణములచే, విశోషితామ్‌ -ఎండింప 
బడిన, మన్దాకినీ -పుష్మర -బీజమాలామ్‌ -గంగానదితామరపూలగింజలమాలికను, 
ఉపనిన్యే-సమర్పించెను. 


తాత్పర్యము :- పిమ్మట, పార్వతీదేవి తపఃశాలియగు శివునికాజకు ०९७ కాంతిగల 
హస్తముచేత సూర్యకిరణములచే ఎండింపబడిన గంగానదితామరపూలగింజల 
మాలికను సమర్పించెను. 
విభక్తులు/క్రియలు:- 1) అథ-అవ్యయము, 2) గౌరీ-గౌరీ, గౌర్యా, గౌర్యః, ఈకారాన్త (३9०6 
గౌరీశబ్దము, ప్ర.ఏ., 3) తపస్వినే-తపస్వినే, తపస్విభ్యామ్‌, తపస్విభ్యః, నకారాన్త పుంలింగ తపస్విన్‌ 
శబ్దము, చ.ఏ., 4) గిరిశాయ-గిరిశాయ, గిరిశాభ్యామ్‌, గిరిశేభ్యః, అకారాన్త పుంలింగ గిరశశబ్దము, 
చ.ఏ., 5) తామరుచా-తామరుచా, తామరుగ్భ్యామ్‌, తామరుగ్భిః చకారాన్త పుంలింగ తామరుక్‌ 
శబ్దము, తృ. ఏ., 6) కరేణ-కరేణ, కరాభ్యామ్‌, కరైః - అకారాన్త పుంలింగ కరశబ్దము, తృ. ఏ., 7) 
భానుమతః-భానుమతః, భానుమతోః, భానుమతామ్‌, తకారాన్త పుంలింగ భానుమత్‌ శబ్దము, షవ్న్‌ 
8) మయూఖైః-మయూఖేన, మయూఖాభ్యామ్‌-మయూఖైః, అకారాన్త పుంలింగ మయూఖశబ్దము, 
తృ.బ., 9) విశోషితామ్‌-విశోషితామ్‌, విశోషితే, విశోషితాః, ७5००) [९8907 విశోషితాశబ్దము, 
ద్విఏ., 10) మన్గ్దాకినీపుష్మరబీజమాలామ్‌-... మాలామ్‌, ...మాలే, ...మాలాః, ७७१०००७ స్రీలింగ 
....మాలా శబ్దము, ద్విఏ., 11) ఉపనిన్యే-క్రియ-ఉప+నీ +లిట్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 
సమాసాలు: - 

1) గిరిశాయ - గిరౌ శేతే (ఉపపదతత్సు.) ఇతి 0658, తస్మై 

2) తామరుచా - తామస్య రుగివ రుక్‌ యస్య (ఉపమాన పూర్వపదబహు్రీహి), 

సః, తేన। 
3) మన్దాకినీపుష్మరబీజమాలామ్‌ - మన్షాకిన్యాః పుష్మరాణి (షత.) మన్దాకినీ 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 175 


పుష్మరాణి మన్దాకినీపుష్మరాణాం బీజాని (షత.), మన్నాకినీపుష్మరబీజాని, 
మన్గాకినీపుష్మరబీజానాం మాలా (షత.), తామ్‌! 

సంధులు:-1) అథ + ७७0 - అథోపనిన్యే - గుణసన్థిః 

2) భానుమతః + మయూఖైః - భానుమతో మయూఖైః - ఉత్తాదేశసన్థిః 
3) మయూఖైః + మన్దాకినీ - మయూఖైర్మన్దాకినీ - విసర్దసన్థిః। 
పదవ్యుత్పత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 

1) మయూఖః (పుం) - a) మాపయన్‌ గగనం ప్రమాణయన్‌ ఓఖతి గచ్చతీతి। 
పృషోదరాదిః । యద్వా మాతి పరిమాతీవ, మా+'మాజ ఊభో మయ చి 
ఇతి ఊఖ మయాదేశశ్చ । 

b) = వ్యసృజచ్చతధా రాజన్‌ । మయూఖానివ భాస్మరః॥ 
- ఇతి మహాభారతే (3-39-43) 
०) శ తవ కుసుమశరత్వం శీతరళ్శిత్వమిందోః 
ద్వయమిదమయథార్థం దృశ్యతే మద్విధేషు। 
విస్ఫృజతి హిమగర్చరగ్నిమిందుర్మయూఖైః 
త్వమపి కుసుమబాణాన్‌ వజసారీకరోషి 
- అభిజ్ఞానశాకున్తలమ్‌ - తృతీయాంకః-4 
“... చంద్రుడు మంచులోపలగల కిరణములతో నిప్పును వెడలుగ్రక్కు 
చున్నాడు...” 
त) శ్లో; మరకతమయమేదినీషు భానో - 
స్తరువిటపాన్నరపాతినో మయూఖాః। 
అవనతశితికణ్ధకణ్ధలక్ష్మీ - 
మిహ దధతి స్ఫురితాణురేణుజాలాః॥ - శిశుపాలవధే 4-55 
०) శ్లో॥ రోచిః శోచిరభీశుః ప్రద్యోతగభస్తిరశ్శిఘృణి కిరణాః। 
రుచిరుగ్తీధితిదీప్తిద్యుతి ప్రభాభావిభాభాసః॥ 38 
శో ఉస్రధామవసుకేతుమరీచి ప్రగ్రహోపధృతివిష్టిమయూఖాః। 
అంశుభానుకరపాదవిరోకా గావ ఇత్యభిహితాస్తు సమానాః॥ 
- అని హలాయుధకోశము ‘32 నామములను ७6५१७. 


88 


176 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


క్రియాదర్భము: - ఉపనిన్యే - ఉప - ఉపసర్ద, ణీజ్‌(ీ ప్రాపణే (తీసికొనివెళ్లుట), 
సకర్శకమ్‌, అకర్మకమ్‌ (ఉభయ) ఆత్మనేపదీ, 86, ప్రథమపురు షైకవచనాంత,, 
భ్వాదిప్రకరణమ్‌(1). 
రూపాలు - ఉపనిన్యే - ఉపనిన్యాతే, ఉపనినిరే. 
శో ప్రతిగ్రహీతుం ప్రణయిప్రియత్వాత్‌ 

త్రిలోచనస్తాముపచక్రమే చ। 

సంమోహనం నామ చ పుష్పధన్వా 

ధనుష్యమోఘం సమధత్త బాణమ్‌॥ 66 
పదవిభాగము:- ప్రతిగ్రహీతుమ్‌, ప్రణయిప్రియత్వాత్‌, (8८6४, తామ్‌, ఉపచక్రమే, 
చ, సంమోహనమ్‌, నామ, చ, పుష్పధన్వా, ధనుష్యమోఘమ్‌, సమధత్త, బాణమ్‌। 
అన్వయక్రమము:- త్రిలోచనః చ ప్రణయిప్రియత్వాత్‌ తామ్‌ ప్రతిగ్రహీతుమ్‌ 
ఉపచక్రమే। పుష్పధన్వా చ సమ్మోహనం నామ అమోఘం బాణం ధనుషి సమధత్త। 
ప్రతిపదార్థము: - త్రిలోచనః+చ - శివుడును, ప్రణయిప్రియత్వాత్‌-అర్థించువారి 
కిష్టుడగుటవలన, తామ్‌-ఆ (తామర గింజలతో నేర్పాటుచేసిన జప) మాలికను, 
ప్రతిగ్రహీతుమ్‌-గైకొనుటకు, ఉపచక్రమే -అంగీకరించెను, పుష్పధన్వా+చ- 
మన్మథుడును, సమ్మోహనమ్‌ +నామ-సమ్మోహమను ७७६6०, అమోఘమ్‌- 
వ్యర్థముగాని, బాణమ్‌ -అమ్మును, ధనుషి-వింటియందు, సమధత్త-కూర్చాను. 
తాత్పర్యము :- శివుడును ७80०००8 కిష్టుడగుటవలన ఆ మాలికను గైకొనుట 
కంగీకరించెను. మన్మథుడును సమ్మోహమను ప్రసిద్ధిగల వ్యర్థముగాని అమ్మును 
వింటియందు కూర్చెను. 
విభక్తులు/క్రియలు: - 1) శ్రిలోచనః-త్రిలోచనః, (७००७१, త్రిలోచనాః - అకారాన్త పుంలింగ 
త్రిలోచనశబ్దము, ప్ర.ఏ., 2) ప్రణయిప్రియత్వాత్‌-ప్రణయిప్రియత్వాత్‌, ప్రణయిప్రియత్వాభ్యామ్‌, 
ప్రణయి ప్రియత్వేభ్యః, ७६०००७ నపుంసకలింగ ప్రణయి ప్రియత్వశబ్దము, పం.ఏ., 3) తామ్‌-తామ్‌, 
తే, తాక, దకారాన్త స్ర్రీలింగతచ్చబ్దము, ద్విఏ., 4) ప్రతిగ్రహీతుమ్‌-అవ్యయము, 5) ఉపచక్రమే-క్రియ- 
ఉప-క్రమ్‌+లిట్‌-ప్రథమపురుషైకవచనము, 6) పుష్పధన్వా-పుష్పధన్వా, పుష్పధన్వానౌ, పుష్పధన్వానః 
నకారాన్త పుంలింగ పుష్పధన్వన్‌ శబ్దము, (ప్ర.ఏ., 7) సమ్మోహనమ్‌-సమ్మోహనమ్‌, సమ్మోహనా, 
సమ్మోహనాన్‌, అకారాన్త పుంలింగ సమ్మోహనశబ్దము, ద్విఏ., 8) అమోఘమ్‌ -అమోఘమ్‌, ७३००४5, 
అమోఘాన్‌, అకారాన్త పుంలింగ అమోఘశబ్దము, ద్విఏ., 9) బాణమ్‌-బాణమ్‌, బాణా, బాణాన్‌, 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 177 


అకారాన్త పుంలింగ బాణశబ్దము, ద్వి, ఏ., 10) ధనుషి- ధనుషి ధనుషోః, ధనుక్షు(షషు), షకారాన్త 
పుంలిగ ధనుష్‌శబ్దము, స.ఏ., 11) సమధత్త-సమ్‌ +ధా+లజ్‌ ప్రథమపురుషైకవచనము, 12) నామ- 
అవ్యయము. 
సమాసాలు: - 
1) త్రిలోచనః - త్రీణి లోచనాని యస్య (బహువ్రీహి) సః। 
2) ప్రణయిప్రియత్వాత్‌- ప్రణయినాం ప్రియః (షత.) ప్రణయిప్రియః, తస్య 
భావః ప్రణయిప్రియత్వమ్‌, తస్మాత్‌! 
8) పుష్పధన్వా - పుష్పం ధనుః యస్య (బహువ్రీహి) సః। 
4) అమోఘమ్‌ - న మోఘః (నళ తత్పు.) అమోఘః, తమ్‌। 
సంధులు :- 
1) త్రిలోచనః + తామ్‌ - త్రిలోచనస్తామ్‌- విసర్గసంధిః। 
2) ధనుషి + అమోఘమ్‌ - ధనుష్యమోఘమ్‌ - యణాదేశసంధిః। 
పదవ్యుత్పత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) సంమోహనః- a) మన్మథస్య పంచ బాణా యథా- 
శ్లో; ద్రావణః క్షోభణశ్చెవ వశీకరణ ఇత్యపి। 
ఆకర్షణశ్చ కామస్య బాణః సమ్మోహనో9_పరః॥। _ ఇతి! 
1) ద్రావణము, 2) క్షోభణము, 3) వళీకరణము, 4) ఆకర్షణము, 5) 
సమ్మోహనము అనునవి ఐదును మన్మథుని బాణములు. 
b) సమ్మోహ్యాన్తె జనాః - అనేనేతి సంమోహనమ్‌। 
2. 2) అమోఘ శబ్దప్రయోగమున - మన్మథుడు తలపెట్టిన దేవేంద్రుని కార్యము 
సఫలమని సూచితము. 
క్రియాదర్శము:- 1) ఉపచక్రమే - ఉప - ఉపసర్గ, క్రము(క్రమ్‌) పాదవిక్షేపే, 
సకర్శకమ్‌, సేట్‌, ఉప(క్రమ్‌) - ప్రారంభించుట, భ్వాదిప్రకరణమ్‌ (1) - ఆత్మనేపదీ. 
లిట్‌ రూపాలు (ప్రథమ) - చక్రమే, చక్రమాతే, చక్రమిరే. 
2) సమధత్త - సమ్‌ - AB, అధత్త - డుధాళో(ధా), ధారణపోషణయోః 
(ధరించుట, పోషించుట), సకర్మకమ్‌, అనిట్‌, (ఉభయ) ఆత్మనేపదీ, లజ్‌, ప్రథమ 
పురుషరూపాలు. 


89 


178 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


రూపాలు - అధత్త, అదధాతామ్‌, అదధత। 
అలంకారములు: - ఇట “సముచ్చయాలంకారి మున్నదని చెప్పదగును. 
లక్షణము - పదముల అర్థములకు ఒకే కాలమున ఒకేచోట అన్వయము, 
కూర్చుట సముచ్చయము. 
1) శివునకు-పార్వతీదేవి ఎండించిన తామరగింజలతోకూర్చిన మాలికను 
సమర్పించుట. 2) మన్మథుడు శివునిపై ధనుస్సున బాణమును సంధించుటయు 
చెప్పబడుటచే నిది “సముచ్చయాలంకారి మని చెప్పబడినది. 


అవతారికా:- శివుడు ఇంచుక ఇంద్రియ వికారమునకు లోనగుటను చెప్పుచున్నాడు. 
శ్లో హరస్తు కిజ్చిత్పరిలుప్తధైర్య- 

శ్చన్లోదయారమ ఇవామ్బురాశిః। 

ఉమాముఖే బిమృఫలాధరోషే 

వ్యాపారయామాస విలోచనాని॥। 67 
పదవిభాగము:- హరః, తు, SS, పరిలుప్రధైర్యః, చన్లోదయారమే, ఇవ, 
అంబురాశిః, ఉమాముఖే, १००३०४63, వ్యాపారయామాస, విలోచనాని। 
అన్వయక్రమము:- హరస్తు చన్లోదయారమ్మే అమ్బురాశిః ఇవ కించిత్‌ పరిలుప్తధైర్యః 
బింబఫలాధరోష్టే ఉమాముఖే విలోచనాని వ్యాపారయామాస। 
ప్రతిపదార్థము: - హరః+తు - శివుడును, చన్లోదయారమ్మే -చంద్రోదయకాలము 
నందు, అమ్బురాశిః+ఇవ -సముద్రుడువలె, కించిత్‌-ఇంచుక, పరిలుప్తధెర్యః -ధెర్య 
గుణము తగ్గినవాడై, బింబఫలాధరోష్టే-దొండపండువంటి ఎట్టని పెదవిగల, 
ఉమాముఖే -పార్వతీదేవిమోమునందు, విలోచనాని-(మూడు) కన్నులను, 
వ్యాపారయామాస-ప్రసరింపజేసెను. 
తాత్పర్యము :- శివుడును చంద్రోదయకాలమునందు సముద్రునివలె ఇంచుక 
ధైర్యగుణము తగ్గినవాడై దొండపండువంటి ०७0 పెదవిగల పార్వతీదేవి మోము 
నందు (తన మూడు) కన్నులను ప్రసరింపజేసెను. 


విభక్తులు/క్రియలు:- 1) హరః-హరః, హరౌ, హరాః, అకారాన్త పుంలింగ ०७८७, ప్ర.ఏ., 
2) తు, ఇవ-అవ్యయములు, 3) చన్లోదయారమ్మే-... ఆరమ్మే, ... ఆరమృయోః, ...ఆరమ్మేషు, అకారాన్త 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 179 


పుంలింగ ..ఆరమృశబ్దము, స.ఏ., 4) అమ్బురాశిః - అమ్బురాశిః, అమ్బురాశీ, అమ్బురాశయః 
ఇకారాన్త పుంలింగ అమ్బురాశి శబ్దము, (&.०., 5) కించిత్‌-అవ్యయము, 6) పరిలుప్తధెర్యః- 
పరిలుప్తధైర్యః, పరిపుల్తధైర్యౌ, పరిలుప్రధైర్యాః, అకారాన్త పుంలింగ పరిలుప్తధైర్యశబ్దము, ప్ర.ఏ., 7) 
బింబఫలాధరోష్టే-....ఓష్టే ...ఓష్టయోః, ....ఓప్టేషు, అకారాన్త నపుంసకలింగ బింబఫలాధరోష్ట 
శబ్దము, స.ఏ., 8) ఉమాముఖే-ఉమాముఖే, ఉమాముఖయోః, ఉమాముఖేషు, అకారాన్త నపుంసకలింగ 
ఉమాముఖశబ్దము, స.ఏ., 9) విలోచనాని - విలోచనమ్‌, విలోచనే, విలోచనాని, అకారాన్న నపుంసక 
లింగ విలోచనశబ్దము, ద్వి.బ., 10) వ్యాపారయామాస -వి +ఆ +పూ+ణి +అస్‌ +లిట్‌-ప్రథమపురు పైక 
వచనము. 


సమాసాలు: - 

1) చన్లోదయారమ్మే-చనస్య ఉదయః (షత.) చన్లోదయః, చన్లోదయస్య 

ఆరమృః (షత. ) చన్లోదయారమః, తస్మిన్‌! 

2) ७७३०१४ - అంబూనాం రాశిః (४६. &. ) 

8) పరిలుప్తధెర్యః - పరిలుప్తం ధైర్యం యస్య (బహువ్రీహి) సః 

4) १०७३०४6१ क - బింబఫలమివ అధరోష్టః యస్య తత్‌ (బహువ్రీహి), 

బింబఫలాధరోష్టమ్‌ తస్మిన్‌ బింబఫలాధరోష్టే 

5) ఉమాముఖే - ఉమాయాః ముఖమ్‌ (షత.) ఉమాముఖమ్‌, తస్మిన్‌! 

6) విలోచనాని - విశిష్టాని లోచనాని విలోచనాని తాని; 
సంధులు: - 

1) హరః + తు - హరస్తు - 8066088 

2) ధైర్యః+చంద్ర - ధైర్యశ్చంద్ర - విసర్గసంధిః। 

3) చంద్రోదయారమ్మే+ఇవ = చండ్రోదయారమ్శ ఇవ - యవలోపః। 

4) ఇవ+అమ్బురాళిః - ఇవామ్బురాశిః - సవర్ణదీర్ణసంధిః। 

యవలోపః - లోపః శాకల్యస్య (సూ.8.8. 19) - అకారము పూర్వమందుగల 
పదాంతమందున్న యకారవకారములకు అచ్చులుకాని, మృదుహల్లులుగాని 
పరముగా నున్నప్పుడు లోపము వికల్పముగా వచ్చును. 

1) చంద్రోదయారమ్మే + ఇవ - అయాదేశము 

2) చంద్రోదయారమృయ్‌ + ఇవ - యలోపము 

8) చంద్రోదయారమృ + ఇవ - లోపమురానిపక్షమున చంద్రోదయారమృయివ। 


180 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః 


% 
20 


పదవ్యుత్ప్సత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) అమ్బు (నపుంసకలింము) - a) అబి శబ్జే ఉద్‌. 
0) శ్లో _భుక్తామృణాలపటలీ భవతా నిపీతాన్యమ్యూని। 
యత్ర నలినాని నిషేవితాని - ఇతి భామినీవిలాసే॥ 
०) 'అమ్బుజమమ్ముని జాతం క్వచిదపి న జాయతే౭_ మ్చుజాదమ్బు' -ఇత్యుద్భటః 
त) 'గంగామ్బు సితమమ్బు యామునమ్‌’ - ఇతి కావ్యప్రకాశే। 
ల శ్లో ఆపస్తోయం ఘనరసపయః ०७०४७४० మేఘపుష్పం 
కం పానీయం సలిలముదకం వారి వాః శమృరజ్బు! 
७88 పాథః కుశజలవనం క్షీరమమ్మో౭ి మ్చు నీరం 
ప్రోక్తం ప్రాజ్ఞెర్భువనమమృతం జీవనీయం దకజ్పు॥ 648 
- అని హలాయుధకోశము 26 నామములను ७6५१७. 
f) అంబురాశిః (సముద్ర రఘువంశము 6-87 న గల ఈ పదప్రయోగమును 
చూడగలరు. 
శ్లో; అనేన సాకం విరహాంబురాశేః 
తీరేషు తాళలీవనమర్శరేషు। 
ద్వీపాంతరానీతలవంగపు ప్పెః 
అపాకృతస్వేదలవా మరుద్దిః॥ 

90 “... మర్శర ధ్వనులు చేయుచుండెడి సముద్రముయొక్క గట్టులయందు...” 
క్రియాదర్శము:- వ్యాపారయామాస - వి+ఆ+పూ+ణి+అస్‌+లిట్‌ ప్రథమపురు పైక 
వచనాంతః। 

రూపాలు - వ్యాపారయామాస, వ్యాపారయామాసతుః, వ్యాపారయామాసుః। 
శ్లో కశ్చిద్యథాభాగమవస్థితే_పి 
స్వసన్నివేశాద్వ్యతిలంఘనీవ। 
రత్నాంశుగర్భాంగులిరంధ్రమేకం 
వ్యాపారయామాస కరం కిరీటీ! - రఘువంశము 6-19. 
అలంకారములు:- ఇట 'ఉపమాలంకారి మున్నదని చెప్పదగును. 
'ఇవామ్బురాశికి - 'సముద్రునివలె అనుచోట సాదృశ్యము చెప్పబడుటచే 
నిట “ఉపమాలంకారిము గలదని చెప్పదగును. లక్షణము పూర్వము చెప్పబడినది. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 181 


శ్లో వివృణ్వతీ 3०७% భావ- 
మజబ్గెస్సురద్చాలకదమృకల్పెః। 
సాచికృతా చారుతరేణ తస్తా 
ముఖేన పర్యస్తవిలోచనేన॥। 68 
పదవిభాగము: - వివృణ్వతీ, శైలసుతా, అపి, భావమ్‌, ७&४, స్ఫురత్‌+బాలకదమృ్బ 
डट्‌), సాచీకృతా, చారుతరేణ, डः, ముఖేన, పర్యస్తవిలోచనేన। 
అన్వయక్రమము:- శైలసుతా అపి SoS) అజ్జెః భావం వివృణ్వతీ 
చారుతరేణ పర్యస్తవిలోచనేన ముఖేన సాచీకృతా తస్తా। 
ప్రతిపదార్హము: - శైలసుతా+అపి - పార్వతీదేవియును స్ఫురత్‌+బాలకదమృకల్ప 
-వికసించిన క్రొత్త కడిమితో సమానములగు, అజెః - అవయవములతో, భావమ్‌ 
'రతి” అనుపేరుగల శృంగారభావమును, వివృణ్వతీ - తెలియజేయుచు 
చారుతరేణ-మిక్కిలి సుందరమగు, పర్యస్తవిలోచనేన సిగ్గుచే బెదరిన కనులుగల, 
ముఖేన-మోముతో, సాచీకృతా-అడ్డుగా చేయబడినదై, తస్టా-ఉందెను. 


తాత్పర్యము :- పార్వతీదేవియును వికసించిన క్రొత్త కడిమితో సమానములగు 
అవయవములతో SS అను పేరుగల శృంగారభావమును తెలియజేయుచు మిక్కిలి 
సుందరమగు సిగ్గుచే బెదరిన కన్నులుగల మోముతో అడ్డుగా చేయబడినదై ఉండెను. 


పాఠాన్తరములు :- స్ఫురత్‌ - కుచత్‌ (కర్మార్మర్‌ ఎడిషన్‌) 


విభక్తులు/క్రియలు: - 1) శైలసుతా-శైలసుతా, శైలసుతే, శైలసుతాః, ఆకారాన్త స్త్రీలింగ శైలసుతా 
శబము, ప్రఏ., 2) అపి అవ్యయము, 3) స్సుర కల్పెః-. उटी ....కల్పాభ్యామ్‌ 2)8, 
అకారాన నపుంసకలింగ కల్ప శబ్దము తృ బ., 4) అజెః - అంగేన అంగాభ్యామ్‌ అంగె 
అకారాన్న నపుంసకలింగ అంగ శబము తృ.బ., 5) భావమ్‌-భావమ్‌, భావా, భావాన్‌, అకారాన 
నపుంసకలింగ భావశబ్దము, ద్వి ఏ., 6) వివృణ్వతీ-వివృణ్వతీ, వివృణ్వత్యౌ, వివృణ్వత్యః, ఈకారాన్త 
Boor వివృణ్వతీ శబ్దము, ప్ర.ఏ., 7) చారుతరేణ-చారుతరేణ, చారుతరాభ్యామ్‌, చారుతరైః, అకారాన్త 
నపుంసకలింగ చారుతరశబ్దము, తృ.ఏ., 8) పర్యస్తవిలోచనేన-...విలోచనేన, ...విలోచనాభ్యామ్‌, 
...విలోచనైః,అకారాన్త నపుంసకలింగ ... విలోచనశబ్దము,తృ. ఏ., 9ముఖేన-ముఖేన, ముఖాభ్యామ్‌, 
ముఖైః, అకారాన్త నపుంసకలింగ ముఖశబ్దము, తృ.ఏ., 10) సాచీకృతా-సాచీకృతా, సాచీకృతే, 
సాచీకృతాః, ఆకారాన్ర Reon సాచీకృతాశబ్దము, (ప్ర.ఏ., 11) తస్థా - క్రియ-స్టా+లిట్‌-ప్రథమ 
పురుషైకవచనాన్నః॥। 


182 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


సమాసాలు: - 

1) శెలసుతా - శైలస్య సుతా (షత.) శెలసుతా। 

2) స్ఫురద్చాలకదమృకల్ప - బాలాశ్చ తే కదమ్బా బాలకదమ్బా (కర్మధా ) 
స్ఫురన్తశ్చ తే బాలకదమ్బాః స్ఫురద్చాలకదమ్బాః, ఈషత్‌ అసమాప్తా 
స్ఫురద్భాలకదమ్బా స్ఫురద్చాలకదమృకల్పాని, 88, స్ఫురద్చాలకదమృకల్పె 

3) పర్యస్తవిలోచనేన - విశిష్టే లోచనే విలోచనే, పర్యస్తే విలోచనే యస్మిన్‌ 
(బహువ్రీహి) తత్‌, పర్యస్తవిలోచనం, తేన। 

4) చారుతరేణ - అతిశయేన చారు చారుతరం, తేన చారుతరేణ। 

5) సాచీకృతా - అసాచి సాచి యథా సమృద్యతే తథా కృతా సాచీకృతా, 
చ్విప్రత్యయః। 

సంధులు:-1) శైలసుతా + అపి - శైలసుతాపి - సవర్ణదీర్షసంధిః। 
పదవ్యుత్పత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) భావః - ఇ) 'సురతత్వరితమ్‌' అని “సర్వశబ్ద' పేర్కొన్నది. 

b) (పుం) భావయతి చిన్తయతి పదార్ధానితి | భూ+ణిచ్‌+పచాద్యచ్‌। భవతీతి । 
భూ+భవలేశ్చేతి వక్తవ్యమ్‌” ఇతి - మానసవికారః - హలాయుధకోశవ్యాఖ్య 

0) శ్లో॥ నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః 


ad ఉభయోరపి దృష్ణోన్తస్త్వనయోస్తత్త్వదర్శిభిః॥। - భగవద్గీత 2-16. 
d) స్త్రీణాం యౌవనకాలే స్వభావజాష్ట్రావింశత్యలంకారాన్తర్గ్ణతాంగజ 
-[పథమాలంకారః- 


శ్లో యౌవనే సత్త్వజాస్తాసామష్టావింశతిసంఖ్యకాః। 
అలంకారాస్తత్ర భావహావహేలాస్తయో౭. బ్దజాః। 
శ్లో॥ నిర్వికారాత్మకే చిత్తే భావః ప్రథమవిక్రియా। - ఇతి సాహిత్యదర్చణే. 
శః సంచారిణః ప్రధానాని దేవాది విషయా రతిః 
ఉద్బుద్ధమాత్రః స్థాయీ చ భావ ఇత్యభిధీయతే॥ -ఇతి సాహిత్యదర్చణే 3-260 
९) న కేవలం శివస్యైవ, పార్వత్యా అపి హావ ఉదిత - ఇత్యర్థః 
హావలక్షణం చ యథోక్తం సాహిత్యదర్చణే- 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 183 


శ్లో॥ భ్రూనేత్రాదివికారస్తు సంభోగేచ్చాప్రకాశకః। 
భావ ఏవాల్పసంలక్ష్యవికారో హావ ఉచ్యతే॥ ఇతి 
- అని పుంసవనీ వ్యాఖ్య 
1) “అత్ర దేవ్యాః శంకరే పూర్వముత్ప్సన్నా రతిః సాభిలాషావలోకనవసన్తాదిభిరు- 
ద్దీష్యమానా రోమాంచోత్మణ్ఞాదిభిః సాత్త్వికవ్యభిచార్యాదిభిరనుబధ్యత 
ఇత్యవసేయమ్‌। - అని “వివరణమ్‌” వ్యాఖ్య (నారాయణ పండితః) 

8) दूश స భావః కథ్యతే సద్భిస్తస్యోత్మర్నో రసః స్మృతః । ¬ హలాయుధకోషు 
క్రియాదర్శము:- తస్థా - ష్టా (స్టా) గతి నివృత్తా (నిలుచుట) భ్వాది ప్రకరణమ్‌(1) 
అకర్మకమ్‌, అనిట్‌, పరస్మై; పదీ, లిట్‌, ప్రథమపురు షైకవచనాంతః। 

రూపాలు - తస్టా, తస్థతుః తస్థుః। 
శో॥ ఇతి విజ్ఞాపితో రాజ్ఞా ధ్యానస్తిమితలోచనః। 


క్షణమాత్రమృషిస్తస్థా సుప్తమీన ఇవ హ్రదః॥ - రఘువంశము 1-78 


శ్లో SRP os 

పునర్వశిత్వాద్బలవన్నిగృహ | 

హేతుం 5४७०६४१५ ॐ - 

१४४०२9 ససర్జ దృష్టిమ్‌!! 69 
పదవిభాగము:- అథ, ఇన్టియక్షోభమ్‌ అయుగ్మనేత్రః, పునః, వశిత్వాత్‌, బలవత్‌, 
0७%, హేతుమ్‌, స్వచేతోవికృతేః, దిదృక్షుః, దిశామ్‌, ఉపాన్తేషు, ససర్జ, దృష్టిమ్‌। 
అన్వయక్రమము:- అథ అయుగ్ననేత్రః వశిత్వాత్‌ ఇంద్రియక్షోభమ్‌ పునః ००४७ 
నిగ్భహ్య స్వచేతోవికృతేః హేతుం దిదృక్షుః దిశామ్‌ ఉపాన్తేషు దృష్టిం ససర్ద। 
ప్రతిపదార్థము: - అథ-పిమ్మట, అయుగ్మనేత్రః-విషమాక్షుడగు శివుడు, వశిత్వాత్‌- 
జితేంద్రియుడగుటవలన, ఇంద్రియక్షోభమ్‌-ఇంద్రియముల వికారమును,పునః- 
మరల, బలవత్‌-బలముగా, నిగ్భహ్య-నివారించి, స్వచేతోవికృతేః-తన చిత్త 
వికారమునకు, హేతుమ్‌-కారణమును, దిదృక్షుః-చూడదలచుకొన్నవాడై, దిశామ్‌ 
-దిక్కులయొక్క ఉపాన్తెషు-ప్రాంతములయందు, దృష్టిమ్‌-చూపును, ససర్జ- 
ప్రసరింపజేసెను. 


92 


184 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


తాత్పర్యము వా పిమ్మట, విషమాక్షుడగు శివుడు జితేంద్రియుదడగుటవలన 
ఇం[ద్రియములవికారమును బలముగా నివారించి తన చిత్తవికారమునకు 
కారణమును చూడదలుచుకొన్నవాడై, దిక్కులయొక్క ప్రాంతములయందు చూపును 
ప్రసరింపచేసెను. 
విభక్తులు/క్రియలు: -1) అథ, పునః-అవ్యయాలు, 2) అయుగ్మనేత-అయుగ్మనేత్ర, అయుగ్యనేత్రా, 
అయుగ్మనేత్రాః, అకారాన్త్న పుంలింగ అయుగ్మనేత్రశబ్దము, ప్ర.ఏ., 3) వశిత్వాత్‌-వళిత్వాత్‌, 
వశిత్వాభ్యామ్‌, వశిత్వేభ్యః, అకారాన్త నపుంసకలింగ వశిత్వశబ్దము, పం.ఏ., 4) ఇంద్రియక్షోభమ్‌ - 
ఇంద్రియశోభమ్‌, ఇంద్రియక్షోభౌ, ఇంద్రియక్షోభాన్‌, అకారాన్త పుంలింగ ఇంద్రియక్షోభశబ్దము, ద్విఏ., 
5) బలవత్‌-అవ్యయము, తద్ధితాన్తము, 6) నిగ్భహ్య- ని+గ్రహ+క్వా - ९७७ - అవ్యయము, 7) 
స్వచేతోవికృతేః - ...వికృతేః, ...వికృత్యోః, ...వికృతీనామ్‌, ఇకారాన్త (७०0 ...వికృతి శబ్దము, 
షఏ., 8) హేతుమ్‌-హేతుమ్‌, హేతూ, హేతూన్‌, ఉకారాన్త పుంలింగ హేతుశబ్దము, ద్వి ०., 9) 
దిద్భక్షుః - దృశ్‌+సన్‌+ ఉప్రత్యయము, दु, దిదృక్షూ, దిదృక్షవః, ఉకారాన్త పుంలింగ దిదృక్షుశబ్దము, 
ప్ర.ఏ., 10) దిశామ్‌-దిశః, దిశోః, దిశామ్‌, శకారాన్త స్రీలింగ దికృబ్ధము, షబ., 11) ఉపాన్తేషు- 
ఉపాన్తే, ఉపాన్తయోః, ఉపాన్తేషు - అకారాన్తపుంలింగ ఉపాన్త శబ్దము, స.బ., 12) దృష్టిమ్‌ -దృష్టిమ్‌, 
దృష్టీ దృష్టీః-ఇకారాన్త [३9०6 దృష్టిశబ్దము, ద్వి.ఏ., 13) ససర్జ-క్రియ-సృజ్‌+లిట్‌ - ప్రథమ 
పురు షైకవచనాంతః। 
సమాసాలు: - 
1) అయుగ్యనేత్రః-న యుగ్మాని - అయుగ్మాని (Sf). ) అయుగ్మాని నేత్రాణి 
యస్య (బహువ్రీహి) సః 
2) ఇంద్రియక్షోభమ్‌-ఇంద్రియాణాం క్షోభః (షత.) ఇంద్రియక్షోభః, తమ్‌। 
8) స్వచేతో వికృతేః - స్వస్య చేతః షత.) స్వచేతః, స్వచేతసః వికృతిః (షత.) 
స్వచేతోవికృతిః, తస్యాః। 
సంధులు:-1) అథ + ఇన్టియక్షోభమ్‌ - అథేన్టియక్షోభమ్‌ - గుణసంధిః 
2) పునః+వశిత్వాత్‌-పునర్వశిత్వాత్‌ - విసర్గసంధిః। 
3) వశిత్వాత్‌+బలవత్‌ - వశిత్వాద్బలవత్‌ - జశ్చ్వ్వసంధిః। 
4) బలవత్‌+నిగ్భహ్య-బలవన్నిగ్భృహ్య - అనునాసికసంధిః। 
అ చే తో 5 sr _ చే తో ० __ MAW స్‌ 
5) స్వచేతో వికృతేః+దిదృక్షుః - స్వచేతోవికృతేర్దిదృక్షుః - విసర్గసంధిః। 
6) దిదృ్భక్తుః + దిశామ్‌ - దిద్భక్షుర్దిశామ్‌ - విసర్గసంధిః। 
పదవ్యుత్సత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) దిక్‌(గ్‌) - a) దిశ అతిసర్దనే' “'బుత్విగిత్యాదినా క్విన్‌ షడగకాః ప్రాగ్వత్‌। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 185 


0) దిశతి అవకాశం దదాది యా। దిశ్‌+'బుత్విగ్‌ దధ్భగితి క్విన్‌ ప్రత్యయేన 
సాధుః। - అని హలాయుధకోశవ్యాఖ్య। 
०) శ్లో॥ కృత్వైవమవర్ధి తస్మాదిదం ०८९५.) పళ్చిమమ్‌। 
ఇతి దేశో నిదిశ్యేత యయా సా దిగితి స్మృతా॥ 
సా దశధా, యథా, పూర్వా ఆగ్నయా, దక్షిణా నైర్భతీ పశ్చిమా వాయవీ 
ఉత్తరా ఏశానీ, ఊర్ధ్వమ్‌ అధః॥ 
d) “७5०8 కకుభః కామా హరితశ్చ దిశః సమాఖ్యాతాః।” - అని హలాయుధకోశము 
९) శ్లో! అనేన పాణా విధివద్భహీతే 
మహాకులీనేన మహీవ 7989) 
రత్నానువిద్దార్ణవమేఖలాయా 
దిశస్సపత్నీ భవ దక్షిణస్వాః॥। - ర.వం. 6-63 
నీవు రత్నములసముద్ర ముండెడి దక్షిణదిక్కునకు రాజైన యీ పాంద్యరాజును 
వివాహము చేసికొన్న నీతని పట్టపురాణివి యగుదువు.” 
గీ 'దిశి 68 కిరతి సజలకణజాలమ్‌” - గీతగోవిందము-4 
క్రియాదర్శము:- ససర్జ - సృజ - DS, సకర్మకమ్‌, ONS, పరస్మైపదీ, తుదాదయః 
(6) 86 ప్రథమపురుషరూపాలు - ససర్జ, ససర్దతుః, Sa 
కాని సృజ-విసర్లే-ధాతువు దివాది ప్రకరణమునగల దానికి లిట్‌ ప్రథమపురుష 
రూపాలు ఈ విధంగా ఉంటాయి. - సస్ఫజే, సస్ఫజాతే, సస్ఫృజిరే। 
శో స దక్షిణాపాజ్ఞనివిష్టముష్టిం 
నతాంసమాకుజ్పితసవ్యపాదమ్‌। 
దదర్శ చక్రీకృతచారుచాపం 
ప్రహర్హుమభ్యుద్యతమాత్మయోనిమ్‌॥ 70 
పదవిభాగము:- సః, దక్షిణా... ముష్టిమ్‌, నతాంసమ్‌ ఆకుజ్పితసవ్యపాదమ్‌, దదర్శ, 
చక్రీకృతచారుచాపమ్‌, ప్రహర్తుమ్‌, అభ్యుద్యతమ్‌, ఆత్మయోనిమ్‌। 
అన్వయక్రమము:- సః దక్షిణా...ముష్టిం నతాంసమ్‌ ఆకుంచితసవ్యపాదం 
చక్రీ...చాపం (७०७७७ అభ్యుద్యతమ్‌ ఆత్మయోనిమ్‌ దదర్శ! 


93 


186 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


ప్రతిపదార్థము: - సః-శివుడు, దక్షిణాపాంగ-ని విష్ట-ముష్టిమ్‌ - కుడిక్రేగంటి సన్నిధిని 
-ఉన్నట్టి పిడికిలిగల యట్టియు, నతాంసమ్‌-వంచబడిన భుజములుగలయట్టియు, 
ఆకుంచిత-సవ్యపాదమ్‌ - వంపబడిన ఎడమకాలుగల యట్టియు చక్రీకృత-చారు 
చాపమ్‌ - మండలాకారముగా చేయబడిన అందమగు ధనుస్సుగల యట్టియు 
०७6 - వేయుటకు, అభ్యుద్యతమ్‌ - ఉద్యుక్తుడగు, ఆత్మయోనిమ్‌ - మన్మథుని, 
దదర్శ - చూచెను. 
తాత్పర్యము :- శివుడు కుడిక్రేగంటి సన్నిధిని ఉన్నట్టి పిడికిలిగలయట్టియు, 
వంచబడిన భుజములుగలయట్టియు, వంపబడిన ఎదమకాలుగలయట్టియు, 
మండలాకారముగా చేయబడిన అందమగు ధనుస్సుగల యట్టియు వేయుటకు 
ఉద్యుక్తుడగు మన్మథుని చూచెను. 
విభక్తులు/క్రియలు:- 1) సః-సః, తౌ, తే, దకారాన్త పుంలింగ తచ్చబ్దము, ప్ర.ఏ., 2) దక్షిణా... 
ముష్టిమ్‌ - ...ముష్టిమ్‌, ...ముష్టీ, ....ముష్టీన్‌ ఇకారాన్త పుంలింగ ...ముష్టి శబ్దము, ద్విఏ., 3) 
నతాంసమ్‌ - నతాంసమ్‌, నతాంసౌ, నతాంసాః, ७5०००७ పుంలింగ నతాంస శబ్దము, ద్విఏ., 4) 
ఆకుంచితసవ్యపాదమ్‌ -...పాదమ్‌, ...పాదౌ, ...పాదాన్‌, అకారాన్త పుంలింగ ...పాద శబ్దము, ద్విఏ., 
5) చక్రీకృతచారుచాపమ్‌-...చాషమ్‌, ...చాపౌ, ...చాపాన్‌, అకారాన్త పుంలింగ చాపశబ్దము, ద్విఏ., 
6) ప్రహర్హుమ్‌-అవ్యయము, 7) అభ్యుద్యతమ్‌ -అభ్యుద్యతమ్‌, అభ్యుద్యతా, అభ్యుద్యతాన్‌, అకారాన్త 
పుంలింగ అభ్యుద్యత శబ్దము, ద్వి.ఏ., 8) ఆత్మయోనిమ్‌ -ఆత్మయోనిమ్‌, ఆత్మయోనీ, ఆత్మాయోనీన్‌, 
ఇకారాన్త పుంలింగ ఆత్మయోని శబ్దము,ద్వి. ఏ. ,9) దదర్శ-క్రియ -దృశ్‌+లిట్‌ -ప్రథమపురు షైకవచనాంతః। 
సమాసాలు: - 
1) దక్షిణాపాంగని విష్టముష్టిమ్‌ -దక్షిణః చాసా అపాంగః (కర్మధా.) దక్షిణాపాంగః 
దక్షిణాపాంగే నివిష్టా ముష్టి: యస్య (బహువ్రీహి) సః, తమ్‌! 
2) నతాంసమ్‌-నతౌ అంసౌ యస్య (బహువ్రీహి) సః, నతాంసః తమ్‌! 
8) ఆకుంచితసవ్యపాదమ్‌ - సవ్యః చాసా పాదః (కర్మధా) సవ్యపాదః ఆకుంచితః 
సవ్యపాదః యస్య (బహువ్రీహి) సః, తమ్‌! 
4) చక్రీకృతచారుచాపమ్‌ - చక్రీకృతః చారుః చాపో యేన (బహువ్రీహి) సః 
తమ్‌। 
5) ఆత్మయోనిమ్‌ - ఆత్మా యోనిః యస్య (బహు ప్రీహి) సః, తమ్‌। 
పదవ్వ్యుత్సత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1 ఆకుంచ - 9) ఆప్టే మహాశయుడు - ఈ పదవివరణ సందర్భముగా ఈ 
శ్లోకాలను ఉదాహరించినాడు. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 187 


b) జే॥ ఆకుంచితాగ్రాంగుళినా తతో౭_ న్యః 
కించిత్సమావర్జితనేత్రశోభః। 
తిర్యగ్విసంసర్పినఖప్రభేణ 
పాదేన హైమం విలిలేఖ పీఠమ్‌॥ 
०) శ్లో! (భ్రూచాతుర్యాత్‌ కుజ్బితాక్షాః కటాక్షాః 
शु? వాచో లజ్జితాన్నాశ్చ హాసాః। 
లీలామన్దం ప్రస్థితం చ స్థితం చ 
ప్రీణామేతద్భూషణం చాయుధం చ॥ _ - శృంగారశతకమ్‌-3 
“కనుబొమలు నేర్పుతో వంచి యరకన్నువెట్టి కడగంటితో చూచుటయు, 
తిన్నని పలుకులును, సిగ్గుతో కూడిన చిజఖునగవులును....” 
9) శో ఆకుంచితాభ్యామథ పక్షతిభ్యాం 
నభోవిభాగాత్తరసావతీర్య। 
నివేశ దేశాతతధూతపక్ష్య 
పపాత భూమావుపభౌమి హంసః - నైషధే 3-1 
6) ఆలీఢలక్షణమాహ యాదవః (వివరణమ్‌ వ్యాఖ్యా) 
1) శో స్థానాని ధన్వినాం పంచ తత్ర వైశాఖమస్రియామ్‌ 
(858000० పాదౌ మండలం తోరణాకృతీ। 
అన్వర్థం స్యాత్‌ సమపదమాలీఢం తు 8० (గతః 94 
దక్షిణే अ=) ప్రత్యాలీఢం విపర్యయే॥ 
1) వైశాఖము, 2) మండలము, 3) అన్వర్థము, 4) ఆలీఢము, 5) 
ప్రత్యాలీఢము-అనునవి ధనుర్జారులైన వీరులు ప్రదర్శించు ఐదు స్థానములు. 
కొన్నింటిలో Seg బదులుగా “సమానము” అనునది చెప్పబడినది. 
2) శో స ఏవ ముక్తా మఘవంతమున్ముఖః 
కరిష్యమాణః సశరం శరాసనమ్‌। 
అతిష్టదాలీఢవిశేషశోభినా 
వపుః Co విడంబితేశ్వరః॥ - రవం. 3-52 
“అని చెప్పి దేవేంద్రుని కభఖిముఖుడై ధనుస్సును పుచ్చుకొని యుద్ధ 
సన్నద్దుడయి ఈశ్వరునివలె నిలిచి”. 


- 5.50. 6-15. 


188 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


క్రియాదర్శము: - దదర్శ - దృశిర్‌ (దృళ్‌) ई (చూచుట) భ్వాది ప్రకరణమ్‌(1), 
SECS, అనిట్‌, పరస్మై పదీ, లిట్‌-ప్రథమపురుషైకవచనాంతః। 
ప్రథమ పురుషరూపాలు:- దదర్శ - దదృశతుః - దదృశుః। 
శ్లో; తథాగతాయాం పరిహాసపూర్వం-సఖ్యాం సఖీ వేత్రభృదావిభాషే! 
ఆరే! ere న్యమిత్యథైనాం -వధూరసూయాకుటిలం దదర్శ! 
- 5.50. 6-82. 


శో తపఃపరామర్శవివృద్ధమన్యో- 

ర్రూభజ్ఞదు ప్రేక్ష్యముఖస్య తస్య 

స్ఫురన్నుదర్చిస్సహసా తృతీయా- 

దక్టః కృశానుః కిల నిష్పపాత॥ 71 
పదవిభాగము: - తపఃపరామర్శవివృద్ధమన్యోః, భ్రూభబ్దదుప్పేక్ష్యముఖస్య, తస్య, 
స్ఫురన్నుదర్చిః, సహసా, తృతీయాత్‌ +అక్టు, కృశానుః, కిల,నిష్పపాత। 
అన్వయక్రమము: - తపః....మన్యోః ६४३३. ... 9% తస్య తృతీయాదక్టః స్ఫురన్‌ 
+ఉదర్చిః కృశానుః సహసా నిష్పపాత కిల। 
ప్రతిపదార్థము: - తపఃపరామర్శవివృద్ధమన్నో 8 - తపస్స్పర్భచేత DBAS కోపము 
గలవాడును, భ్రూభబ్దదుప్పేక్ష్యముఖస్య - బొమముడిచే చూడశక్యముగాని మోము 
గలవాడునగు, తస్య - ఆ శివునియొక్క తృతీయాదక్టః - మూడవ కంటినుండి, 
స్ఫురన్‌ - ప్రకాశించుచున్న ఉదర్శిః - బైలువెడలిన జ్వాలగల, కృశానుః - అగ్ని 
సహసా - వేగముగా, నిప్పపాత - వెడలెను, కిల! 
తాత్పర్యము :- తపస్స ఎర్నచేత ७७% కోపముగలవాడును, బొమముడిచే చూడ 
శక్యముగాని మోముగలవాడును అగు ఆ శివునియొక్క మూడవకంటినుండి 
ప్రకాశించుచున్న బైలు వెడలిన జ్వాలగల అగ్ని వేగముగా వెడలెను. 
విభక్తులు/క్రియలు: - 1) తపః...మన్యోః - ...మన్యోః, ...మన్యోః, ...మన్యూనామ్‌, ఉకారాన్త 
పుంలింగ ...మన్యు శబ్దము, 1-७: 2) (భ్రూ...ముఖస్య-...ముఖస్య, ...ముఖయోః, ...ముఖానామ్‌, 
७६०००७ పుంలింగ ...ముఖశబ్దము, .&., 3) తస్య - తస్య, తయోః, తేషామ్‌, దకారాన్త పుంలింగ 


తచ్చబ్దము, షవఏ., 4) తృతీయాత్‌ - తృతీయాత్‌, తృతీయాభ్యామ్‌, తృతీయేభ్యః, అకారాన్త నపుంసకలింగ 
తృతీయశబ్దము, పం.ఏ., 5) అక్షః-అక్షః, అక్షిభ్యామ్‌, అక్షిభ్యః, ఇకారాన్త నపుంసకలింగ అక్షిశబ్దము, 
ణు ణ 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 189 


పం.ఏ., 6) స్ఫురన్‌-స్ఫురన్‌, ०6% స్ఫురన్తః, తకారాన్త పుంలింగ 5958 శబ్దము, ప్ర.ఏ., 7) 
ఉదర్శిః-ఉదర్చిః, ఉదర్చిసా, ఉదర్చిసః సకారాన్త పుంలింగ ఉదర్చిస్‌ శబ్దము, ప్ర.ఏ., 8) కృశానుః 
-కృశానుః, కృశానూ, కృశానవః, ఉకారాన్త పుంలింగ కృశాను శబ్దము, ప్ర.ఏ., 9) సహసా-అవ్యయము, 
10) నిష్పపాత - నిస్‌+పత్‌+లిట్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 
సమాసాలు: - 
1) తపః పరామర్శవివృద్ధమన్యోః - తపసః పరామర్శః (షత.), తపఃపరామర్శః 
తపఃపరామర్శేన వివృద్ధః మన్యుః యస్య (బహువ్రీహి) సః, తస్య। 
2) భ్రూభబ్దదుప్రేక్ష్యముఖస్య - ७०5१६ ददुः (షత.) భ్రూభజ్జః, భ్రూభజ్జేన 
८७१5० ముఖం యస్య (బహు ప్రీహి) స్క తస్య। 
3) ఉదర్చిః - ఉద్దతా అర్చిః యస్య (బహువ్రీహి) సః 
సంధులు:-1) మన్యోః + భ్రూభబ్ద - మన్యోర్భూభబ్ద - విసర్గసంధిః। 
2) స్ఫురన్‌ + ఉదర్చిః - స్ఫురన్నుదర్చిః - జముడాగమః। 
3) ఉదర్శిః + సహసా - ఉదర్చిస్సహసా - విసర్గసంధిః। 
4) తృతీయాత్‌ + అక్ష = తృతీయాదక్టః - జశ్త్వసంధిః॥ 
పదవ్యుత్సత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1. 1) సహసా- 1) 'ఆకస్మికావిమర్శ్మయోరయం వర్తతే”- అని అవ్యయకోశము (818) 
8) ఆకస్మికే - 9४8 ప్రసూనం సహసా పపాత 
b) అవిమర్శే- 
శ్లో; సహసా విదధీత న క్రియామవివేకః పరమాపదాం పదమ్‌! 
వృణతే హి విమృశ్యకారిణం గుణలుబ్బాః స్వయమేవ Sys 
- కిరాతార్జునీయే 2-30 
०) “మాతంగనకైః సహసోత్పతద్చిః ....” ఇత్యాదిషు తు యుగపదిత్యర్థకో ७ _ 
ప్యయమితి కేచిత్‌! 
2) a) సహమర్శణే + అసాప్రత్యయః - (అవ్య. ) హఠాత్‌, అతర్మితః, అకస్మాత్‌! 
9) హాస్యయుక్తే (తి) - 
శై ప్రియతమేన యథా సరుషా స్థితం 
న సహసా సహసా పరిరభ్య తమ్‌! 
శ్రథయితుం క్షణమక్షమతాం గతాం 
గతా న సహసా సహసా కృతవేపథుః॥ - ఇతి మాఘే (6-57) 


95 


190 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


3) శ్లో॥ సహసా విదధీత న క్రియామ్‌। 


అవివేకః పరమాపదాం పదమ్‌ ॥ - భారవి మహాకవి. 
“ఏ పనీ కూడా తొందరపాటుతో చేయకూడదు, అవివేకం పెక్కు ఆపదలు 
తెచ్చి పెడుతుంది.” 


“మనస్సు విక్షుబ్దమై ఉన్న కొన్ని క్లిష్ట సమయాలలో ఇలాంటి సూక్తులస్మరణం 
ఎంత సాహాయ్యకారిగా ఉంటుందో” అని శ్రీ పుల్లెలవారు ‘భారత సూక్తి 
బిందువులు’ అనే గ్రంథానికి వ్రాసిన 'ముందుమాటి లో BEY. 
2. ७७ రౌద్రో రసః తద్రసవ్యభిచారిణః, క్రౌర్యస్య భ్రూభబ్దేత్యాద్యనుభావ 
ప్రదర్శనాత్‌। - అని పుంసవనీవ్యాఖ్య। 
So) ము:- నిప్పపాత - నిస్‌ - ७७७, పద్ద గతావిత్య స్మా ధాతోరకర్శకాత 2५४० 
భూతే లిట్‌, పరస్మై పదీ - ప్రథమపురుషైకవచసాంతః। స 
రూపాలు:- పపాత - పేతతుః, పేతుః। 
శ్లో తస్మిన్‌ క్షణే పాలయితుః ప్రజానాం 
ఉత్పశ్యతస్సింహనిపాతము[గ్రమ్‌। 
అవాబ్బ్ముఖస్యోపరి పుష్పవృష్టిః 
పపాత విద్యాధరహస్తముక్తా॥ 


- ర.వం. 2-60. 


అవతారికా:- శివుడు మన్మథుని దహించుట చెప్పుచున్నాడు. 
శో క్రోధం ప్రభో! సంహర సంహరేతి 

०६०585: ఖే మరుతాం ४598 

తావత్స వహ్నిర్భవనేత్రజన్మా 

భస్మావశేషం మదనం చకార 72 
పదవిభాగము:- క్రోధమ్‌, ప్రభో!, సంహర, సంహర, ఇతి, యావత్‌, గిరః, ఖే, 
మరుతామ్‌, చరన్తి, తావత్‌, సః, వహ్నిః, భవనేత్రజన్మా, భస్మావశేషమ్‌, మదనమ్‌, 
చకార! 
అన్వయ క్రమము: - ప్రభో! క్రోధం సంహర సంహర ఇతి మరుతాం గిరః ఖే 
యావత్‌ చరన్తి తావత్‌ భవనేత్రజన్మా సః వహ్నిః మదనం భస్మావశేషం చకార! 


రామోరావిరచిత మృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 191 


ప్రతిపదార్థము: - హే ప్రభో! - ఓ ప్రభువా!, క్రోధమ్‌ - కోపమును, సంహర 
SoS - తగింపుము, తగింపుము, మరుతామ్‌ దేవతలయొక్క గిర 
మాటలు, ఖే-ఆకాశమునందు, యావత్‌-ఎంతలో, చరన్తి-ప్రవర్తించుచున్నవో 
తావత్‌-అంతలో, భవనేత్ర జన్నా- శివుని (మూడవ) కంటినుండి పుట్టిన, సః 
+వహ్ని- ఆ 051), మదనమ్‌-మన్మథుని, భస్మావశేషమ్‌-బూడిదయే మిగిలిన 
వానినిగ, చకార-చేసెను 


తాత్పర్యము :- ప్రభువా! కోపమును తగింపుము, తగింపుము, అని దేవతల 
యొక్క మాటలు ఆకాశమునందు ఎంతలో ప్రవర్తించుచున్నవో అంతలో శివుని 
కంటినుండి పుట్టిన ఆ యగ్ని మన్మథుని బూడిదయే మిగిలిన వానినిగ చేసెను 
విభక్తులు/క్రియలు: - 1) ప్రభో-హే ప్రభో!, హే ప్రభూ, హే ప్రభవః, ఉకారాన్త పుంలింగ ప్రభు 
శబ్దము, సంబోధన (७.9., 2) క్రోధమ్‌-క్రోధమ్‌, క్రోధౌ, క్రోధాన్‌, అకారాన్త పుంలింగ క్రోధశబ్దము, 
ద్వి.ఏ., 3) సంహర-క్రియ-సమ్‌+హృ+లోట్‌ - మధ్యమపురుషైకవచనాంతః, 4) ఇతి-అవ్యయము, 
5) మరుతామ్‌-మరుతః, మరుతోః, మరుతామ్‌ - తకారాన్త పుంలింగ మరుత్‌ శబ్దము, షబ. 6) 
గిరః- As, గిరౌ, గిరః రేఫాన్త (३७०७६७, ప్ర.బ., 7) ఖే-ఖే, ఖయోః ఖేషు, అకారాన్త 
నపుంసకలింగ ఖమ్‌ శబ్దము, స.ఏ., 8) యావత్‌, తావత్‌-అవ్యయములు,9) చరన్ని-క్రియ- 
ప్రథమపురుషబహు వచనాంతః, 10) భవనేత్రజన్నా -భవనేత్రజన్మా, భవనేత్రజన్నానౌ, భవనేత్రజన్మానః 
, నకారాన్త పుంలింగ భవనేత్రజన్మన్‌ శబ్దము, ప్ర.ఏ., 11) 68-65, తౌ, తే, దకారాన్న పుంలింగ 
తచ్చబ్దము, ప్రఏ., 12) వహ్ని-వహ్నిి, వహీ వహ్నయః, ఇకారాన్త పుంలింగ వహ్నిశబ్దము, 
6.०, 13) మదనమ్‌-మదనమ్‌, మదనౌ, మదనాన్‌, అకారాన్తపుంలింగ మదన శబ్దము, ద్వి ఏ., 
14) భస్మావశేషమ్‌-...శేషమ్‌, ... శేషా, ...శేషాన్‌, అకారాన్త పుంలింగ ... శేషశబ్దము, ద్విఏ., 15) 
చకార - కృ+లిట్‌ - ప్ర. ఏకవచనాంతః। 
సమాసాలు: - 

1) భవనేత్రజనా -భవస్య నేత్రమ్‌ (ష త.) భవనేత్రమ్‌, భవనేత్రాత్‌ జన్మ యస్య 

(బహువ్రీహి) సః 
2) భస్మావశేషమ్‌ - భస్మ అవశేషః యస్య (బహువ్రీహి) 
తమ్‌. 

సంధులు: - 

1) సంహర + ఇతి - సంహరేతి - గుణసంధిః। 

2) యావత్‌ + గిరః - యావద్దిరః - జశ్వ్వసంధిః। 

3) సః+వహ్నిః - స వహ్నిః సులోపః। 

4) వహ్నిః+భవనేత్రజన్మా - వహ్నిర్భవనేత్రజన్మా - విసర్గసంధిః। 


సః భస్మావశేషః, 


96 


192 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


పదవ్యుత్సత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) ఖమ్‌ - ఖఖర్వతి RS, ఖన్యతే క్షుభ్యతే మనో౭ నేన వా! 
ఖర్వగతౌ, ఖన అవదారణే వా అన్యేభ్యో౭ పీతి డ॥ - ఆకాశమ్‌. 
0) శ్లో॥ ఖం సన్నివేశయేత్‌ ఖేషు చేష్టనస్పర్శనేల_ DoD -ఇతి మనుః 12-20 
0) శ్లో॥ ఖం కేశవోల_పర ఇవాక్రమితుం ప్రవృత్తః॥ -మృచ్చకటికమ్‌ 5-2 
त) శ్లో; నభో మరుద్వర్త్మ వియద్విహాయ- 
స్తారాపథః పుష్మరమన్తరిక్షమ్‌। 
వ్యోమామృరం విష్ణుపదం చ ఖం ळ%- 
ర్విహాయసా స్యాద్దగనం తథా ద్యుః॥ 137 
అని హలాయుధకోశము “15 నామములను పేర్కొన్నది. 
క్రియాదర్శము:- చకార - పూర్వము చెప్పబడినది. 


అవతారికా:- మన్మథుడు దహింపబడుటచే రతీదేవి మూర్చనొందుట చెప్పుచున్నాడు. 
శ్లో తీ వ్రాభిషజ్ల ప్రభవేణ వృత్తిం 

మోహేన సంస్తమృయితేన్టియాణామ్‌। 

అజ్ఞాతభర్త 0०७७००१ ముహూర్తం 

కృతోపకారేవ రతిర్బభూవ।॥। 73 
పదవిభాగము: -తీవ్రాభిషజప్రభవేణ వృత్తిమ్‌ మోహేన సంస్తమృయితా, ఇన్టియాణామ్‌, 
అజ్ఞాతభర్భృవ్యసనా, ముహూర్తమ్‌ కృతోపకారా ఇవ, రతిః, బభూవ। 
BHP ED: తీ వాభిషబ్గప్రభవేణ ఇంద్రియాణాం వృత్తిం సంస్తంభయితా 
మోహేన రతిః ముహూర్తమ్‌ అజ్జాతభర్శృవ్యసనా కృతోపకారా+ఇవ బభూవ! 
ప్రతిపదార్లము:- తీవ్ర+అభిషబ్లప్రభవేణ - తీక్షమగు దుఃఖమే కారణముగలదియై 
ఇంద్రియాణామ్‌-ఇంద్రియములయొక్క వృత్తిమ-వ్యాపారమును, సంస్తమృయితా- 


స్తమ్బింపచేయుచున్న మోహేన-మోహముచే, రతి (మన్మథుని పెండ్లాము) రతీదేవి 


ముహూర్తమ్‌ -క్షణకాలము, అజ్ఞాతభర్త్రవ్యసనా-తెలియని పెనిమిటి నాశనము 
వలని దుఃఖముగలదియై, కృతోపకారా+ఇవ-చేయబడిన ఉపకారముగలదివలె, 
బభూవ-ఉందెను. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 193 


తాత్పర్యము :- తీక్టమగు దుఃఖమే కారణముగలదియై ఇంద్రియవ్యాపారమును 
స్తమ్భింపచేయుచున్న మోహముచే (మన్మథుని భార్య) రతీదేవి క్షణకాలము తెలియని 
పెనిమిటి నాశనమువలని దుఃఖము గలదియై చేయబడిన ఉపకారముగలదివలె 
ఉందెను. 
విభక్తులు/క్రియలు:- 1) తీవ్రాభిషజ్ఞప్రభవేణ - ...ప్రభవేణ, ....ప్రభవాభ్యామ్‌, ...ప్రభవై 
७६०००७ పుంలింగ ....ప్రభవశబ్దము, తృ.ఏ., 2) ఇంద్రియాణామ్‌-ఇంద్రియస్య, ఇంద్రియయోః, 
ఇంద్రియాణామ్‌, అకారాన్త నపుంసకలింగ ఇంద్రియశబ్దము, షఏ., 3) వృత్తిమ్‌ -వృత్తిమ్‌, వృత్తీ 
వృత్తీః, ఇకారాన్త స్రీలింగ వృత్తి శబ్దము, ద్వి.ఏ., 4) సంస్తమృయితా - సంస్థమృయితా, 
సంస్తమృయిద్భ్యామ్‌, సంస్తమృయిద్భిః, తకారాన్త Reon సంస్తమృయిత్‌ శబ్దము, తృ.ఏ., 5) మోహేన 
- మోహేన, మోహాభ్యామ్‌, మోహైః, అకారాన్త పుంలింగ మోహశబ్దము, తృ.ఏ., 6) రతిః-రతిః, 
రతీ, రతయః, 85०००७ (४७०6 రతి శబ్దము, ప్ర.ఏ., 7) ముహూర్తమ్‌ - ముహూర్తమ్‌, ముహూర్త, 
ముహూర్తాన్‌, అకారాన్త పుంలింగ ముహూర్తశబ్దము, ద్విఏ., 8) అజ్ఞాతభర్త్హృవ్యసనా- ...వ్యసనా, 
...వ్యసనే, ...వ్యసనాః, ఆకారాన్త (४७०6, ....వ్యసనాశబ్దము, (७.5. , 9) కృతోపకారా- కృతోపకారా, 
కృతోపకారే, కృతోపకారాః, ఆకారాన్న Reon కృతోపకారాశబ్దము, ప్ర.ఏ., 11) ఇవ- అవ్యయము, 
11) బభూవ-క్రియ-భూ+లిట్‌-(ప్రథమపురుషైకవచనము. 
సమాసాలు: - 

1) తీవ్రాభిషబ్బప్రభవేణ - తీవ్రః చాసౌ ७६०६७७ (కర్మధా.), తీవ్రాభిషబ్దః, 

తీ వాభిషజ్లాత్‌ ప్రభవతి (ఉపపదతత్తు. ) ఇతి తీవ్రాభిషబ్బప్రభవః తేన। 
2) అజ్ఞాతభర్త SPS జ్ఞాతమ్‌ (Ss తత్పురుషు అజ్ఞాతమ్‌, భర్తుః వ్యసనమ్‌ 
(షత.) భర్త్శృవ్యసనమ్‌,అజ్ఞాతం २८,०७० యయా (బహువ్రీహి) तेण 97 
3) కృతోపకారా - కృతః ఉపకారః యస్యాః (బహువ్రీహి) तेण 


సంధులు: - 





1) సంస్తమృయితా + ఇంద్రియాణామ్‌ - సంస్తమృయితే స్టియాణామ్‌ 
- విసర్గసంధిః। 
2) రతిః + బభూవ - రతిర్బభూవ - విసర్గసంధిః। 
పదవ్వ్యుత్సత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) రతిః (స్త్రీ - 9) రమ్యతే౭ నయా 88 రమ్‌+క్తిన్‌! - కామదేవపల్నీ. 
0) శ్లో; మనో మథ్నాతి సర్వేషాం పంచబాణేన కామినామ్‌। 
७०००७७ మన్మథస్తేన $5558) మనీషిణః 


194 మహాకవిశ్రీ కాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


శ్లో; తస్య పుంసో వామపార్వాత్‌ కామస్య కామినీ వరా। 
బభూవాతీవ లలితా సర్వేషాం మోహకారిణీ॥ 
శ్లో! రతిర్చభూవ సర్వేషాం తాం దృష్ట్వా సస్మితాం సతీమ్‌! 
రతీతి తేన తన్నామ ६6558 మనీషిణః - ఇది బ్రహ్మవైవర్తో 
CUE ...... కామపత్నీ రతిః స్మ లతా! 
అని హలాయుధకోశము రెండు నామాలనే పేర్శొన్నది. 
त) శ్లో! భూయో భూయః సవిధనగరీరథ్యయా పర్యటన్తం 
దృష్ట్వా దృష్ట్వా భవనవలభీతుజ్బవాతాయనస్మా! 
సాక్షాత్మామం నవమివ రతిర్మాలతీ మాధవం య- 
ద్గాఢోత్మణ్ఞా లులితలులితైరబ్దకైస్తామ్యతీతి॥ - ఇతి మాలతీమాధవే-1-15 
౭) రఘువంశము (6.2) న గల ఈ శ్లోకమును గమనింతురుగాక! 
శ్లో రతేర్చహీతానునయేన కామం 
ప్రత్యర్పితస్వాబ్దమివేశ్వరేణ। 
కాకుత్టృమాలోకయతాం నృపాణాం 
మనో బభూవేన్గుమతీనిరాశమ్‌॥ 
“రతీదేవి ప్రార్థనపై ఈశ్వరప్రసాదముచేత తిరిగి పొందిన దేహము గల 
మన్మథునివలె నుండెడి యజమహారాజును అచటి రాజులు చూచి దాని 
యందలి తమ యాశను విడిచిరి.” 
క్రియాదర్శము:- బభూవ - భూ - సత్తాయామ్‌ (ఉండుట) భ్వాదిప్రకరణమ్‌(1), 
భూతే లిట్‌ ప్రథమపురుషైకవచనాంతః, ७४८४७, సేట్‌, ०86. 
రూపాలు:- బభూవ - బభూవతుః, బభూవుః। 
అలంకారములు:- ఇందు “ఉత్రేక్షాలంకారి మున్నదని చెప్పదగును. ड) 
వ్యసనా - కృతోపకారా ఇవి అని చెప్పబడుటచె నిది “ఉత్రేక్షాలంకారి మగును. 
లక్షణము - ఉపమానగతములైన జాతి-క్రియా-గుణ -ద్రవ్యనిమిత్తములచే 
ఉపమేయమును ఉపమానముగా సంభావించుట అనగా ఊహించుట 'ఉత్రేక్షు 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 195 


శ్లో తమాశు విఘ్నం తపసస్తపస్వీ 

వనస్పతిం వజ ఇవావభజ్య। 

స్త్రీసన్నికర్షం పరిహర్తు- 

మిచ్చన్నన్తర్దధే భూతపతిస్సభూతః॥। 74 
పదవిభాగము:-తమ్‌, ఆశు, విఘ్నమ్‌, తపసః, తపస్వీ, వనస్పతిమ్‌, వజః, ఇవ, 
అవభజ్య, స్రీసన్నికర్నమ్‌, 68०0326), ఇచ్చన్‌, అన్తర్దధే భూతపతిః, సభూతః। 
అన్వయ క్రమము: - తపస్వీ భూతపతిః తపసః విఘ్నం తమ్‌ ఆశు వజః వనస్పతిమ్‌ 
ఇవ అవభజ్య స్రీసన్నికర్నం పరిహర్తుమ్‌ ఇచ్చన్‌ సభూతః అన్తర్దధే। 
ప్రతిపదార్థము: - తపస్వీ-తపోగరిష్టుడగు, భూతపతిః-శివుడు, తపసః-తపస్సునకు, 
విఘ్నమ్‌-అంతరాయమగు, తమ్‌ -మన్మథుని, ఆశు-శీఘ్రముగా, వజః-పిదుగు, 
వనస్పతిమ్‌ +ఇవ -వృక్షమునువలె, అవభజ్య -ఛేదించి, స్త్రీసన్నికర్షమ్‌ -స్రీసన్నిధానమును, 
పరిహర్తుమ్‌-తొలగించుకొనుటకై, ఇచ్చన్‌-కోరుచు, సభూతః-ప్రమథులతో కూడిన 
వాడై, అన్తర్దధే - అంతర్జానమాయెను. 
తాత్సర్యము :- తపోగరిష్టుడగు శివుడు తపస్సునకు అంతరాయమగు మన్మథుని 
శీఘ్రముగా పిడుగు వృక్షమునువలె ఛేదించి స్రీసన్నిధానమును తొలగించుకొనుటకై 
కోరుచు ప్రమథులతో కూడినవాడై అంతర్జానమాయెను. 
పాఠాన్తరాలు :- ఇవావభజ్య - ఇవావరుజ్య. 
విభక్తులు/క్రియలు:- 1) తపస్వీ-తపస్వీ, తపస్వినౌ, తపస్వినః, నకారాన్త పుంలింగ తపస్విన్‌ 
శబ్దము, ప్ర.ఏ., 2) భూతపతిః-భూతపతిః, భూతపతీ, భూతపతయః, ఇకారాన్త పుంలింగ భూతపతి 
శబ్దము, ప్ర.ఏ., 3) తపసః-తపసః, తపసోః, తపసామ్‌, 65०००७ నపుంసకలింగ తపస్‌శబ్దము, 
షఏ., 4) విఘ్నమ్‌-విఘ్నమ్‌, విఘ్న విఘ్నాన్‌, అకారాన్త పుంలింగ విఘ్నశబ్దము, ద్వి ఏ., 5) తమ్‌ 
-తమ్‌, తౌ, తాన్‌, దకారాన్త పులింగ తచ్చబ్దము, ద్వి.ఏ., 6) ఆశు, ఇవ-అవ్యయాలు, 7) వజః- 
४0838, వజ్రా, వజ్రాః, అకారాన్త పుంలింగ వజశబ్దము, ప్ర.ఏ., 8) వనస్పతిమ్‌ -వనస్పతిమ్‌, వనస్పతీ, 
వనస్పతీన్‌, ఇకారాన్త పుంలింగ వనస్పతి శబ్దము, ద్వి.ఏ., 9) అవభజ్య-అవ్యయము, ల్యబన్తము, 
10) స్తీసన్నికర్షమ్‌ -స్త్రీసన్నికర్షమ్‌, స్త్రీసన్నికర్నౌ స్తీసన్నికర్నాన్‌, అకారాన్త పుంలింగ స్రీసన్నికర్నశబ్దము, 
ద్వి.ఏ., 11) పరిహర్తుమ్‌ - తుమున్‌ ప్రత్యయాన్తము, 12) ఇచ్చన్‌-ఇచ్చన్‌, अर्षु), ఇచ్చన్తః, 
తకారాన్త పుంలింగ ఇచ్చత్‌ శబ్దము, ప్ర. ఏ., 13) అన్తర్గధే - అన్తర్‌+ధా+లిట్‌-ప్రథమపురు షైకవచనాంతః 
14) సభూతః-సభూతః, సభూతౌ, సభూతాః, అకారాన్త పుంలింగ సభూతశబ్దము, (&.०. 


98 


196 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


సమాసాలు: - 

1) భూతపతిః - భూతానాం పతిః - (షత.) భూతపతిః। 

2) స్త్రీసన్నికర్షమ్‌ - (७०८४ సన్నికర్షః (४.४. ) BSS, తమ్‌! 

3) సభూతః - భూతైః సహితః సభూతః। (సహపూర్వపదబహుట్రీహి.) 
సంధులు : - 

1) తపసః + తపస్వీ - తపసస్తపస్వీ - విసర్గసంధిః। 

2) ఇవ + అవభజ్య - ఇవావభజ్య - సవర్ణదీర్ణసంధిః। 

3) ఇచ్చన్‌ + అన్తర్దధే ఆ ఇచ్చన్నన్తర్దధే - జముడాగమః। 

జముడాగమః-జమో హ్రస్వాదచి జముణ్జిత్యమ్‌ (సూ. 8. 3. 32) హ్రస్వమునకు 

పరముగానున్న 'జణని లకు పరముగానున్న అచ్చునకు క్రమముగ జణనలు 

ఆగమముగ వచ్చును. జణనలకు ద్విత్వము వచ్చును. 
పదవ్యుత్పత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) భూతపతిః - 8) భూతానాం ప్రాణ్యాదీనాం ప్రమథాదీనాం బాలగ్రహాణాం చ 

పతిః - శివః, పరమేశ్వరః। 
5) ఈ సర్గయందుగల 43४ శ్లోకమును చూడగలరు. 
८) ఈ పదవివరణ సందర్భముగా - ఆప్టేమహాశయుడు ఈ శ్లోకాన్ని పై 
శ్లోకాన్ని (48) ఉదాహరించినాడు. 

క్రియాదర్శము: - అన్తర్‌+దధే - డుధాజ్‌(ధా) ధారణపోషణయోః, ధరించుట, 
పోషించుట, సకర్మకమ్‌, అనిట్‌ (ఉభయ) ఆత్మనేపదీ జుహోత్యాది ప్రకరణమ్‌(3), 
లిట్‌. 

(ప్రథమ పురుష రూపాలు:- దధే - దధాతే, దధిరే। 

గమనిక:- లట్‌ - ఉత్తమపురుష ఏకవచనరూపమున్ను - ఇలాగునే ఉండును. 

ఉత్తమ పురుష రూపాలు - దధే ¬ దధ్వహే - దధ్యహే। 

అలంకారములు:- ఇందు 'ఉపమాలంకారి మున్నదని చెప్పదగును. మన్మథ 
దహనమునకు Hess వనస్పతిమ్‌ ఇవి అను సాదృశ్యము చెప్పబడుటచే ఉపమా- 
అలంకారము చెప్పబడినది. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 197 


అవతారికా: -శూన్యహృదయయా పార్వత్యా స్వభవనప్రస్థానమ్‌, ఆహ। 
శూన్యహృదయ ఐన పార్వతీదేవి స్వభవనమునకు చేరుట - చెప్పుచున్నాడు. 
శ్లో॥ శైలాత్మజాపి పితురుచ్చిరసోభిలాషం 

వ్యర్థం సమర్థ లలితం వపురాత్మనశ్ళ। 

సభ్యోః సమక్షమితి చాధికజాతలజ్ఞా 

శూన్యా జగామ భవనాభిముఖీ కథజ్బుత్‌॥ 75 
పదవిభాగము: -శైలాత్మజా, అపి, పితుః, ఉచ్చిరసః, అభిలాషమ్‌, వ్యర్థమ్‌, సమర్థ్య, 
లలితమ్‌, వపుః, ఆత్మనః, చ, సఖ్యో సమక్షమ్‌, ఇతి, చ, అధికజాతలజ్బా, శూన్యా, 
జగామ, భవనాభిముఖీ కథంచిత్‌। 
అన్వయక్రమము: - శైలాత్మజా అపి ఉచ్చిరసః పితుః అభిలాషం OED ఆత్మనః 
వపుః చ వ్యర్థం $s సఖ్యోః సమక్షమ్‌ ఇతి చ ७७४६०७९७६० శూన్యా కథంచిత్‌ 
భవనాభిముఖీ జగామ! 
ప్రతిపదార్థము: - శైలాత్మజా +అపి -పార్వతీదేవియున్ను, ఉచ్చిరసః-గొప్పవాడగు, 
పితుః-తండ్రియొక్క, అభిలాషమ్‌-కోర్మెయు, లలితమ్‌-చకని, ఆత్మనః-తనయొక్క 
వపుః చ-శుభాకారమును, వ్యర్థమ్‌ -నిప్ప్రయోజనమగుటను, సమర్థ్య-విచారించి, 
సభ్యోః-చెలికత్తెల(ద్వయము) యొక్క సమక్షమ్‌-ఎదుటను, ఇతి చ-అని, అధిక 
జాతలజ్ఞా-అధికమైన సిగ్గు కలదియై, శూన్యా-నిరుత్సాహియై, కథంచిత్‌-ఎటులనో, 
భవనాభిముఖీ - గృహాభిముఖముగ, జగామ-వెళ్లెను. 99 
తాత్సర్యము :- పార్వతీదేవియున్ను గొప్పవాడగు తండ్రియొక్క కోర్మెయు, చక్కని 
తన శుభాకారమును నిప్ప్రయోజనమగుటను విచారించి చెలికత్తెలయొక్క ఎదుటను 
అని అధికమైనలజ్ఞగలదియె, నిరుత్సాహియై ఎటులనో గృహాభిముఖముగ వెళ్లెను. 
విభక్తులు/క్రియలు:- 1) శైలాత్మజా- శ్రైలాత్మజా, శైలాత్మజే, శైలాత్మజాః, ఆకారాన్త (2७०6 
శైలాత్మజా శబ్దము, ప్ర.ఏ., 2) అపి, చ, ఇతి, కథంచిత్‌- అవ్యయాలు, 3) ఉచ్చిరసః-ఉచ్చిరసః, 
ఉచ్చిరసోః, ఉచ్చిరసామ్‌, సకారాన్త పుంలింగ ఉచ్చిరస్‌శబ్దము, షఏ., 4) పితుః-పితుః, పిత్రోః, 
పిత్యాణామ్‌, బుకారాన్త పుంలింగ పితృశబ్దము, షవఏ., 5) అభిలాషమ్‌-అభిలాషమ్‌, అభిలాషే, 
అభిలాషాని, అకారాన్న నపుంసకలింగ అభిలాషశబ్దము, ప్ర.ఏ., 6) లలితమ్‌-లలితమ్‌, లలితే, 
లలితాని, అకారాన్త నపుంసకలింగ లలిత శబ్దము, ప్ర.ఏ., 7) ఆత్మనః-ఆత్మనః, ఆత్మనోః, ఆత్మనామ్‌, 
నకారాన్త పుంలింగ ఆత్మన్‌ శబ్దము, షఏ., 8) వపుః-వపుః, వపుషీ వపూంషి సకారాన్త నపుంసకలింగ 
వపుస్‌ శబ్దము, ప్ర.ఏ., 9) వ్యర్థమ్‌ -వ్యర్థమ్‌, ठ, వ్యర్దాని, అకారాన్న నపుంసకలింగ వ్యర్థశబ్దము, 


198 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


ద్వి.ఏ., 10) సమర్ధ్య- ల్యబన్తము, 11) సభ్యోః-సభఖ్యాః, సఖ్యోః, సఖీనామ్‌, ४४७०००७ స్త్రీలింగ సఖీ 
శబ్దము, షద్వి 12) సమక్షమ్‌- సమక్షమ్‌, సమక్షే సమక్షాణి, అకారాన్త నపుంసకలింగ సమక్షశబ్దము, 
(సర్వశబ్ది చూడగలరు - పేజి-964) ద్విఏ., 13) అధికజాతలజ్ఞా-... లజ్జా, ...లజ్జే, ...లజ్ఞా, 
ఆకారాన్త Reon ...లజ్ఞా శబ్దము, ప్ర.ఏ., 14) శూన్యా-శూన్యా, శూన్యే, శూన్యాః, ఆకారాన్త 
oon శూన్యా శబ్దము, ప్ర.ఏ., 15) భవనాభిముఖీ-...ముఖీ, ...ముఖ్యౌ, ...ముఖ్యః, ఈకారాన్త 
స్రీలింగ భావనాభిముఖీశబ్దము,ప్ర. ఏ., 16) జగామ- క్రియ,గమ్‌ +లిట్‌-ప్రథమపురు షైకవచనాంతః। 
సమాసాలు: - 
1) శైలాత్మజా -ఆత్మనః జాయతే (७४०४४१). ) ఇతి ఆత్మజా, శైలస్య ఆత్మజా 
(షత.) శైలాత్మజా। 
2) ఉచ్చిరసః-ఉన్నతం శిరః యస్య (బహు ప్రీహి) స్క ఉచ్చిరాః, తస్య। 
8) అధికజాతలజ్ఞా-అధికం జాతా शक्र, యస్య (బహువ్రీహి) సా 
4) భవనాభిముఖీ-భవనస్య అభిముఖీ (షత.) భవనాభిముఖీ। 
సంధులు: - 
1) శైలాత్మజా+అపి - శైలాత్మజాపి - సవర్ణదీర్ణసంధిః। 
2) పితుః + ఉచ్చిరసః - పితురుచ్చిరసః - విసర్గసంధిః। 
3) ఉచ్చిరసః + అభిలాషమ్‌ - SY. BoA - పూర్వరూపసంధిః। 
4) వపుః+ఆత్మనః+చ - వపురాత్మనశ్చ - విసర్గసంధిః। 
5) చ+అధికజాతలజ్ఞా - చాధికజాతలజ్ఞా - సవర్ణదీర్ణసంధిః। 
పదవ్యుత్ప్సత్తి-నిఘంటుప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - 
1) సమక్షమ్‌ - ఈ పదము అవ్యయముగాను, (త్రిలింగములలోను కనబడుచున్నది. 
అవ్యయముగా - అవ్యయకోశమున (797) గా 860०68. 
అక్ష సమీపమిత్యర్థే - “ప్రతిపరసమనుభ్యో౭ి टु? (గ.సూ. 5.4.107) 
ఇతీ సమాసాన్సే టచ్చత్యయే టిలోపే రూపమేవమ్‌! ‘geo’ ఇత్యస్యార్థః 
శః తాత శుద్ధా సమక్షం నః స్నుషా తే జాతవేదసి। 
దౌరాత్మ్యాద్రక్షసస్తాం తు నాత్రత్యాః శద్దధుః ప్రజాః॥ 
అక్షోః సమీపే సమక్షమ్‌। - ఇతి రఘువంశే 15-72. 
శ్లో! ధన్యోర స్మి యస్య హరిరేష సమక్ష ఏవ 
దూరాదపి క్రతుషు యజ్వభిరిజ్యతే యః 
దత్వార్థమత్రభవతే భువనేషు యావ- 
తృ్సంసారమణ్ణలమవాప్నుహి సాధువాదమ్‌॥ - ఇతి మాఘే-14-87 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 199 


అక్ష్లోః సమీపే సమక్షే । సమీపార్టేల_ వ్యయీభావః। “అవ్యయీభావే శరత్‌ 
ఇత్యాదినా సమాసాన్తః। '“తృతీయాసప్తమ్యోర్చహలమ్‌” ఇతి సప్తమ్య 
అమభావః। 
క్రియాదర్శము:- జగామ - గమ్‌ (గమ్‌) గతౌ (వెళ్లుట) - ४८४6, అనిట్‌, 
పరస్మై పదీ, భ్వాదిప్రకరణమ్‌(1), లిట్‌-ప్రథమపురు షైకవచనాంతః। 
రూపాలు:- జగామ - జగ్మతుః, జగ్ముః 
ఛందస్సు:- ఈ శ్లోకము “వసంతతిలకా” వృత్తమున నిబంధింపబడినది. 
లక్షణము - “ఉక్తా వసంతతిలకా తభజా జగౌగఃి । 


శ్లో; సపది ముకులితాక్షీం రుద్రసంరమృభీత్యా 
దుహితరమనుకమ్వ్యామద్రిరాదాయ దోర్భామ్‌। 
సురగజ ఇవ బిభ్రత్‌ పద్మినీం దన్తలగ్నాం 
ప్రతిపథగతిరాసీద్వేగదీర్గీకృతాజ్ఞః॥ 76 
ఇతి మవోకవి శ్రీకాళిదానక్టుతౌ కుమారసవ్ఫువే మవోకావ్వే 
మదనదహనో నామ తృలీయః సర్ధః॥ 
పదవిభాగము: -సపది, ముకులితాక్షీమ్‌,రు ద్రసంరమృభీత్యా,దుహితరమ్‌, అనుకమ్సామ్‌, 
७88, ఆదాయ, దోర్భ్యామ్‌, సురగజః, ఇవ, బిభ్రత్‌, పద్మినీమ్‌, దన్తలగ్నామ్‌, ప్రతి 
పథగతిః, ఆసీత్‌, వేగదీర్గీకృతాబ్దః। 
అన్వయక్రమము:- సపది అద్రిః రుద్రసంరమృభీత్యా ముకులితాక్షీమ్‌ ७०७०४००९६० 
దుహితరం దోర్భ్యామ్‌ ఆదాయ దన్తలగ్నాం పద్మినీం బిభ్రత్‌ సురగజః ఇవ BEE, 
కృతాబ్దః ప్రతిపథగతిః ఆసీత్‌! 
ప్రతిపదార్థము: - సపది-అపుడు, అద్రిః-హిమవంతుడు, రుద్రసంరమృభీత్యా -శివుని 
కోపమువలని భయముచే, ముకులితాక్షీమ్‌-మూసికొన్న కన్నులుగలదైనట్టియు, 
అనుకమ్యామ్‌ -కనికరింపదగిన, దుహితరమ్‌-కూంతును, దోర్భ్యామ్‌-చేతులతో, 
ఆదాయ-(గహించి, దన్తలగ్నామ్‌-కోజలతో తగిలియున్న, పద్మినీమ్‌-తామర 
తూడును, బిభ్రత్‌-ధరించిన, సురగజః+ఇవ-ఇంద్రగజమువలిె, వేగదీర్జీకృృతాబ్దః 


100 


200 మహాకవిశ్రీ కాలిదాసవిరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


-వేగముచే పొడవుగా చేయబడిన శరీరముగలవాడై, ప్రతిపథగతిః-మార్గానుసారి 
యగు గమనము గలవాడు, ఆసీత్‌-ఆయెను. 


తాత్సర్యము :- అపుడు హిమవంతుడు శివుని కోపమువలని భయముచే మూసికొన్న 
కన్నులు గలదైనట్టియు, కనికరింపదగిన కూంతును చేతులతో (గ్రహించి కోజలతో 
తగిలియున్న తామర తూడును ధరించిన ఇంద్రగజమువలె వేగముచే పొడవుగా 
చేయబడిన శరీరము గలవాడై మార్గానుసారియగు గమనము గలవాడు ఆయెను. 
పాఠాన్తరాలు :- దీర్గీక్ళతాజ్ఞః-దీర్గీకృతా భ్రః। 
విభక్తులు/క్రియలు:- 1) సపది-అవ్యయము, 2) అద్రిః-అద్రిః ७७, అద్రయః, ఇకారాన్త 
పుంలింగ అద్రి శబ్దము, ప్ర.ఏ., 3) రుద్రసంరమృభీత్యా-...భీత్యా, ... భీతిభ్యామ్‌, ...భీతిభిః, ఇకారాన్త 
స్రీలింగ ....दी8 శబ్దము, తృ.ఏ., 4) ముకులితాక్షీమ్‌-... అక్షీమ్‌, ...అక్ష్యా, ... అక్ష్మీ, ఈకారాన్త 
Boon అక్షీ శబ్దము,ద్వి, ఏ. 5) అనుకవ్వ్యామ్‌ -అనుకవ్వ్యూమ్‌, అనుకమ్చ్యే, అనుకమ్సాః, ఆకారాన్త 
Reon అనుకమ్సా శబ్దము, ద్విఏ., 6) దుహితరమ్‌-దుహితరమ్‌, దుహితరౌ, ९७६०९१३, బుకారాన్త 
४७०6 దుహితృశబ్దము, 8९ ०., 7) దోర్భ్యామ్‌-దోషా/దోష్టా, దోర్భ్యామ్‌/దోషభ్యమ్‌, దోర్భిః/దోషభిః 
, షకారాన్త పుంలింగ దోస్‌ శబ్దము, తృ.ద్వి., 8) ఆదాయ-ల్యబన్తము, 9) దన్తలగ్నామ్‌ - దన్తలగ్నామ్‌, 
దన్తలగ్నే దన్తలగ్నాః, ఆకారాన్త [9०7 దన్తలగ్నాశబ్దము, ద్వి.ఏ., 10) పద్మినీమ్‌ -పద్మినీమ్‌, SET, 
పద్మినీః, ఈకారాన్త స్రీలింగ పద్మినీ శబ్ధము, ద్విఏ., 11) భిభ్రత్‌-భిభ్రత్‌ బిభలీ, 660, తకారాన్త 
నవుంసకలింగ DS శబ్దము, ద్వి.ఏ., బిభ్రత్‌ ०७9, 6९.&., 12) సురగజః-సురగజః, సురగజౌ, సురగజాః, ७७०००७ 
పుంలింగ సురగజశబ్దము, ప్ర.ఏ., 13) వేగదీర్గీకృతాబ్దః-... అబ్బః छू, ...అంగాః, అకారాన్త 
పుంలింగ, ...అజ్ఞశబ్దము, ప్ర.ఏ., 14) ప్రతిపథగతిః- ...గతిః, ...గతీ, ...గతయః, ఇకారాన్త 
పుంలింగ ...గతి శబ్దము, ప్ర.ఏ., 15) ఆసీత్‌-అస్‌+లజ్‌ - ప్రథమపురు షైకవచనాంతః। 
సమాసాలు: - 

1) రుద్రసంరమృభీత్యా-రుద్రస్య సంరమృః (షత.) రుద్రసంరమృః, రుద్ర 

సంరమ్ఫాత్‌ భీతిః (పంచమీ తత్పు.) తయా। 

2) ముకులితాక్షీమ్‌-ముకులితే అక్షిణీ యస్యాః (బహువ్రీహి) సా, తామ్‌! 

3) దన్తలగ్నామ్‌ - దన్తయోః లగ్నా (షత.) తామ్‌! 

4) సురగజః - సురాణాం tess (ష.త.) సురగజః। 

5) వేగదీర్ధీకతాబ్దః-వేగేన దీర్ధీక్షతమ్‌ ७850 యస్య (బహువ్రీహి) సః। 

6) ప్రతిపథగతిః - 200 ప్రతిగతా (ద్విత.) ప్రతిపథా, ప్రతిపథా గతిః, 

యస్య (బహువ్రీహి) సః। 

సంధులు:-1) అధద్రిః+ఆదాయ - అద్రిరాదాయ - DIPS 








రామోరావిర చితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 201 202 మహాకవిశ్రీకాలిదాస విరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


2) సురగజః + ఇవ - సురగజ ఇవ - విసర్దసంధిః క్రియాదర్భము: - ఆసీత్‌ - అస (అస్‌) భువి (ఉండుట) అదాది ప్రకరణమ్‌ (2) 
3) ప్రతిపథగతిః + ఆసీత్‌ - ప్రతిపథగతిరాసీత్‌ - విసర్షసంధిః అకర్మకమ్‌, అనిట్‌, పరస్మై పదీ, లజ్‌-ప్రథమపురు షైకవచనాంతః। 
4) ఆసీత్‌+వేగ - ఆసీద్వేగ - జశ్వ్వసంధిః। రూపాలు:- ఆసీత్‌ - ఆస్తామ్‌, ఆసన్‌. 
పదవ్యుత్పత్తి-నిఘంటు ప్రమాణాలు -కావ్యప్రయోగాలు: - అలంకారములు: - ఇందు “ఉపమాలంకారి మున్నదని చెప్పదగును. 
1) ఇ) దోష్‌ - శబ్దము - విభక్తి రూపాలు చూడండి ఎలా ఉంటాయో. లక్షణము - కావ్యాదర్శనమునగల 'ఉపమాచక్రము” దిగువ నీయబడినది. 
దండి మహాశయుని ఈ చక్రము ద్వారా స్మరించుకొనుట సాహితీవేత్తలు 
దోః - దోషా - దోషః ७ త్తి 
దో య ద. చేయుదురుగాక - కావ్యాదర్శము - ద్వితీయపరిచ్చేదము (56-65) 
షమ్‌ - దొషా - దోషః / దొష్టః లక్‌ 
దోషా/దోష్టా - దోర్భ్యామ్‌/దోషభ్యామ్‌ - దోర్భిః / 6९6६5 हि i ) 
దోషే/దోష్నే - దోర్భ్యామ్‌/దోష భ్యామ్‌ - దోర్భ్యః / దోషభ్యః స! వర్జ్యతే Mn అన్యకాను! 
Ce దో ల त గుణదోషవిచారాయ స్వయమేవ మనీషిభిః॥। 56 
దొషః/దొష్టః - దొ ర్భ్యామ్‌/ షభ్యామ్‌- 6 ర్భ్వః / దొషభ్యః 
దోషః/దోషః చె దోష్టోః/దోషోః - దోషామ్‌ / దోష్టామ్‌ శో ఇవవద్వా oes సమాననిభసన్నిభాః। 
దోషి/దోషి/దోషిణి - దోష్టోః /దోషోః व 5, / 6४७ / దోషసు. తుల్యసంకాశనీకాశప్రకాశప్రతిరూపకాః। 57 
దోః - దము ఉపశమే” ఇత్యస్మాత్‌ 'దమేర్గోస్‌' ఇత్యుణాదిసూత్రేణ డోస్‌ శ్లో! ప్రతిపక్ష ७७८५ ప్రత్యనీక విరోధినః। 
ప్రత్యయే BRS అభస్యాపి టేర్లోపే సకారాస్య ప్రత్యయావయవత్వాత్‌ సదృక్సదృశ సంవాది సజాతీయానువాదినః॥ 58 
న ¢ దోష్‌ o 5 సా హలా లోపే న సా 2६८5० 
షత్వే ష్‌ శబ్దః తతః लो 86७0 షత్వస్యా౭_ సిద్ధ త్‌ రుత్వే శో ప్రతిబింబ ప్రతిచ్చన్ద సరూపసమసమ్మితాః। 
విసర్లః సలక్షణ సద్భక్షాభ సపక్షోపమితోపమాః॥ 59 
0) రఘువంశము 10-51 లోని ఈ పద ప్రయోగము చూడండి. 
he య. ° 101 శ్లో; కల్పదేశీయదేశ్యాదిః ప్రఖ్యప్రతినిధీ అపి! 
శో హమపాత్రగతం దోర్భ్యామాదధానః పయశ్చరుమ్‌। సవర్ణతులితౌ डः యే చాన్యూనార్థవాదినః॥ 60 


అనుప్రవేశాదాద్యస్య పుంసస్తేనాపి దుర్వహమ్‌॥ 


శ్లో సమాసశ్చ బహుట్రీహిః శశాజ్మవదనాదిషు! 
- ప్రాజాపత్యపురుషవర్ణన ఇది - ఆదిపురుషుడైన శ్రీమహావిష్ణువే 


ప్రవేశించు టవలన మోయుటకు వీలుకాని, బంగారు గిన్నె పాలతో వండిన ర శుక ద్వేష్టి re ४०0७ 61 
చరు వను (పాయసమును) రెండు చేతులతో ధరించినవాడై, అగ్నినుండి दू) ఆక్రోశత్యవజానాతి కదర్థయతి నిన్దతి। 
ప్రాజాపత్య పురుషుడను ఒక దివ్య డావిర్భవించెను. విడమృయతి సన్టత్తే హసతీర్ష్యత్యసూయతి॥ 62 
0) శ! సముద్రతరణం దోర్భ్యా ७० - కంఠే ०८७ యథా 8७°६9) శ్లో! తస్య ముష్టాతి సౌభాగ్యం తస్య కాన్తిం విలుమృతి। 
గిర్యగ్రాద్‌ వా నిపతనం - తాద్భక్‌ తవ చికీర్షితమ్‌॥ -కర్ణపర్వమ్‌ 39-8 తేన సార్ధం 258 తులాం తేనాధిరోహతి॥ 63 
- మెడయందు టాయిని కట్టుకొని రెండు చేతులతో సముద్రాన్ని ఈదటం, శ్లో; తత్పదవ్యాం పదం ధత్తే తస్య కక్షాం విగాహతే। 


కొండశిఖరమునుండి క్రిందపడటం వంటిది. నీవు చేయదలచిన పని అట్టిది. తమన్వేత్యనుబధ్నాతి తచ్చీలం తన్నిషేధతి॥ 64 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 203 


శ్లో! తస్య చానుకరోతీతి శబ్బాః సాదృశ్యసూచకాః। 
ఉపమాయామిమే ప్రోకాః కవీనాం బుద్ధిసౌఖ్యదాః॥ 65 
- ఇత్యుపమాచక్రమ్‌ 

పైన చూపిన పదములలో ఇవ, వత్‌, యథా” మొదలగునవి అభిధావృత్తిచే 
ఉపమానవాచకములు. ४9०० మొదలగు శబ్దములకు “సమానమైనది” అని 
అర్థము. అందుచే అవి అభిధచే సాద్భశ్యముకల వస్తువును బోధించును. తద్ద్వారా 
సాదృశ్యరూపార్థమును సూచించును. 'నిషేధతి, 'అసూయతి, ఇత్యాదులు 
లక్షణావృత్తిచేత సాద్భశ్యమును బోధించును. అనుకరోతి మొదలగునవి వ్యంజనా 
వృత్తిచే సాద్భశ్యమును బోధించును. - బాలానందిని వ్యాఖ్య. 


మిగిలిన వివరములు ఉదాహరణములు కావ్యాదర్శము' నుండి (గ్రహింతురుగాక! 


ఛందస్సు - మూడవసర్గాంత శ్లోకము - “మాలినీ” వృత్తమున నిబంధింపబడినది. 
లక్షణము - 'ననమయయయుతేయం మాలినీ భోగిలోకైణి। 
మహాకవి శ్రీ కాళిదాసవిరచిత కుమారసంభవమునకు (8వ సర్గకు) 
'రామోరా” విరచిత 'మృణాలినీ” వ్యాఖ్య 
ది.12-06-2010 న ఉదయం గం. 11-45 ని॥లకు ప్రారంభింపబడి, 
8.30-07-2010 న రాత్రి గం.8-10 ని॥లకు పూర్తిగావించబడినది. 


ఓం కుమార శ్రీగురవే నమః 


శ్రీః 


204 


అనుబంధం-1 


श्रीः 
कुमारसम्भवमहाकाव्यम्‌ 


(आनन्ददेवायनिवल्लभदेवविरचितया पञ्जिकया सहितम्‌) 
तृतीयः सर्गः 

१. तस्मिन्नित्यादि ॥ मघोनः शक्रस्य अक्ष्णां सहस्रं तस्मिन्‌ कामे युगपत्‌ 
समकालमेव पपात जगाम। नयनदशशत्या तमपश्यदित्यर्थः। (त्रिदशान्‌) देवान्‌ 
(विहाय) हित्वा । युक्तं चैतत्‌ | यतः प्रभूणाम्‌ आश्रितेषु भृत्येषु गौरवं प्रायेण 
(चलम्‌) अस्थिरम्‌। कुतः (प्रयोजनापेक्षितया) प्रयोजनाधीनतया कार्यवशेन। 
तदुक्तम्‌ - 

औरसानपि पुत्रांस्ते त्यजन्त्यनुपकारिणः। 

अनुगृह्णन्ति तु प्रीताः परानप्युकारिणः । (रामा. २-२३-३३) 
सर्गेऽत्रोपजातयो वृत्तम्‌ || १ ॥ 


२. स वासवेनेत्यादि ॥ अतोऽसौ स्मरः (भर्तुः प्रसादम्‌) प्रभुप्रसादं मूर्धा 
शिरसा (प्रतिनन्द्य) अभिवन्द्य मिथः रहसि एनम्‌ आखण्डलं वक्तुं (प्राक्रमत) 
प्रारेभे । तदेव स्वाम्यनुग्रहमाह । इतः अत्र मदीयविष्टरनिकटे (निषीद) 
त्वमुपविश इति स्वयं (वासवेन) शक्रेण निसृष्टभूमिः दत्तस्थानः। आसनस्य 
सन्निकर्षा यत्र तदासनसन्निकृष्टम्‌, आसनसमीप इत्यर्थः। इत इति आद्यादित्त्वात्‌ 
तस्‌ । प्राक्रमत इति “प्रोपाभ्यां समर्थाभ्याम्‌” (पा सू. १-३-४२) इत्यात्मनेपदम्‌ 
।।२।। 


३. आज्ञापयेत्यादि ॥ गौरवकरणात्‌ हे (पुंसां) पुरुषाणां ज्ञातविशेष यत्‌ 
(ते) तव (लोकेषु) जगति करणीयं कर्तव्यम्‌ अस्ति तत्‌ (आज्ञापय) निरूपय। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 205 


यस्मात्‌ (संस्मरणप्रवृत्तम्‌) अनुध्यानोद्धवम्‌ (अनुग्रहं) प्रसादं (ते आज्ञया) 
त्वदादेशेन संवर्धितुम्‌ (इच्छामि) कामये । एष एव किल मयि महाननुग्रहो यत्‌ 
स्मरणीयेन भवता स्मृता वयम्‌ | तदधुनाऽऽदेशश्चेत्‌ कुत्रचिद्दीयते तत्‌ द्विगुणीकृतो 
ऽसौ भवति । संवर्धितुमिति अन्तर्भावितण्यर्थः। “उदितो वा” (पा.सू. ७-२-५६) 
इतीडागमः। ज्ञातविशेषेति आत्मन उत्कर्षः सूचितः Iz 


४. केनाभ्यसूयेत्यादि । केन (फलकांक्षिणा) स्वर्गापवर्गेच्छुना (नितान्तदीर्घेः) 
चिरसञ्चितेः तपोभिः (ते) तव अभ्यसूया अक्षमा (जनिता) उत्पादिता। यावत्‌ 
(आहितसायकस्य) (मत्कार्मुकस्य) मत्कोदण्डस्य अस्य (निदेशवर्ती) आज्ञाविधेयः 
(भवति) अस्तु | मदीयशरपातेनाङ्गनाविधेयत्वात्‌। असूया कण्ड्वादिभ्यो यकि 
असूयाशब्दः Isl 


५. असम्मत इत्यादि ॥ "कः वा तव असम्मतः अनिष्टो (पुनर्भवक्लेशभयात्‌) 
भूयः संसारे जन्ममरणादिखेदत्रासात्‌ (मुक्तिमार्ग) मोक्षमार्ग प्रपन्नः) यियासति। 
यावत्‌ (सुन्दरीणां) कामिनीनां कटाक्षैः अपडेक्षितैः) (बद्धः) निगडितो (तिष्ठतु) 
भवतु । कीरृशैः । (आरेचितभ्रूललितेः) आरेचिताभिर्नर्तिताभिर्भभूललितेर्मनोहरैः। 
चतुरवनितानयनोपान्तावलोकनेन किलास्य तन्मयत्वात्‌ कुतो ऽपवर्गः। आरेचितः 
नर्तितः भ्रमित इति सम्बन्धः ॥५॥ 


६. अध्यापितस्येत्यादि || अपि (वद) कथय कस्य (ते) त्वदीयस्य (द्विषः) 
अरेः (उशनसा) भार्गवेण अपि (अध्यापितस्य) अर्थशास्त्रं बोधितस्य धर्मार्थो 
(पीडयामि) क्लेशयामि (सिन्धोः ओघः) सरित्पूरः (प्रवृद्धः) उल्लसितः (ఇత 
सैकते इव । ({प्रयुक्तरागप्रणिधिः) प्रयुक्तो राग एव प्रणिधिश्वरो यस्य | 
अनुरागवशाद्धि कामैकसक्तत्वात्‌ धर्मार्थहानिः ॥६॥ 

७. कामेकपत्नीत्यादि ॥ कां नितम्बिनी सुश्रोणीं (मुक्तलज्जां) मुक्तलञ्जत्वात्‌ 
कण्ठे स्वयंग्राहनिषक्तबाहुम्‌ इच्छसि । स्वयं गृहीतो इति स्वयंग्राहौ | “विभाषा 


103 


206 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


ग्रह” (पा.सू. ३-१-१४३) इति णः। जलचरे ग्राह एव न तु जलचर (एव) 
ग्राह: स्वयंग्राहः। स्वयंग्राही निषक्ती लग्नौ बाहू यस्यास्तां स्वयमेव श्लिष्यन्तीं 
कां सभर्तृकामिच्छसीत्यर्थः। कीदृशीं ताम्‌ (एकपत्नीव्रतदुःखशीलाम्‌) एक (एव) 
पतिर्यस्याः सा एकपत्नी, तस्या व्रतमेकपत्नीव्रतं तदेव दुःखं शीलयति अभ्यस्यति 
या तां पतिव्रतामित्यर्थः। तव च लोलं चपलं (मनः) चेतः (चारुतया) सुरूपत्वात्‌ 
प्रविष्टाम्‌ | तस्य च लोलत्वम्‌ अहल्यादिमुनिपत्नीकामनात्‌ प्रसिद्धम्‌ ।॥॥७॥| 


८. कयासीत्यादि || हे कामिन्‌ | कामुक, कया कामिन्या (सहसापराधात्‌) 
प्रत्यग्रदोषत्वात्‌ (पादानतः) चरणपतितस्त्वम्‌ अवधूतः तिरस्कृतः। तस्याः(शरीरं) 
वपुः (इ्ढानुतापं) तीव्रपश्चात्तापत्वात्‌ (प्रवालशय्याशरणं) किसलयशयनीयपरायणं 
(करिष्यामि) विदधामि । सा हि त्वत््रार्थनामगणयित्वाऽनुतप्यमाना सन्तापशान्तये 
कुसुमपलवशय्यामभिलषिष्यतीति cl 


९. प्रसीदेत्यादि ॥ हे वीर । (प्रसीद) प्रसादं pol त्वदायुधं वज्रम्‌ एतत्‌ 
(विश्राम्यतु) प्रशाम्यतु आस्ताम्‌ । कतमः किं जातीयः (सुरारिः) असुरः 
मदीयैः शरे: मोघीकृतबाहुवीर्यः अस्मत्पृषत्कप्रशमितभुजबलः सन्‌ 
कोपस्फुरिताधराभ्यः स्त्रीभ्यः अपि बिभेतु । यदा हि कुपिता मानिन्य ओष्ठं 
कम्पयन्त्यस्तमीक्षन्ते तदैवाऽसावखिलं कार्यमुपेक्ष्य भयात्तत्प्रसादनपरो भवति। 
प्रसीद विश्राम्यतु इति प्रार्थने लोट्‌ । तथा बिभेतु इति प्राप्तकाले लोट्‌ । 
दैत्यदानवराक्षसादीनां सुरारीणां बहुत्वाज्ञातिपरिप्रश्नता सम्भवतीति कतम 
इति डतमजुत्पत्तिः ॥९॥ 


१०. तव प्रसादादित्यादि || (कुसुमायुधः) gar: अपि अहं तव प्रसादात्‌ 
एकं सहायं मधुं वसन्तम्‌ एव (लब्ध्वा) प्राप्य पिनाकपाणे: शिवस्य अपि 
धैर्यच्युतिं कुर्याम्‌ | अतश्च अन्ये अपरे वराका धन्विनः धानुष्का: मम के | 
अकिञ्चित्करा इत्यर्थः। चापहस्तं हरं यत्राहं जेतुं समर्थः तत्रान्ये मम कृपणा 
धानुष्का: किमपकुर्युरित्यर्थः। तव प्रसादात्‌ इत्यनोद्धत्यप्रतिपादनपरम्‌ | 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 207 


मधुश्चैत्रस्तेन वसन्तो लक्ष्यते। मधुमाधवात्मकत्वात्‌ | तस्य कुर्यामिति सम्भावने 
frei पिनाकं शार्वं धनुः शूलं वा। धनु wi विद्यते येषां ते धन्विनः। 
वरीह्यादित्वादिनिः।।१०॥।। 

११. अथोरुदेशादित्यादि ।। (अथ) ततः (आखण्डलः) शक्र: इदं वक्ष्यमाणं 
जगाद। कीरशम्‌ (संकल्पितेऽर्थ) चिकीर्षिते वस्तुनि (विवृतात्मशक्तिं) व्याख्यात- 
निजसामर्थ्य कुर्या हरस्यापि ... धैर्यच्युतिम्‌' (कुमार. ३-१०) इति वदतात्मनोऽ 
भिलषितेऽर्थे प्रकटीकृतनिजमाहात्म्यम्‌ | अतश्चादराति (शय) वशात्‌ ऊरुदेशात्‌ 
ऊरुतः (पादं) चरणम्‌ अवतार्य (बभाषे) भाषितवान्‌ | कीरृशं पादम्‌ | 
(आक्रान्तिसम्भावितपादपीठम्‌) आक्रान्त्याक्रमणेनाधिष्ठानेन सम्भावितमनुगृहीतं 
गुरुत्वं नीतं पादपीठं येन | एष एव तस्यानुग्रहो यदुपरिचरणविन्यासः।।११॥। 


१२. सर्व सख इत्यादि।। सखे इत्यामन्त्रणं गोरवार्थम्‌ | हे वयस्य! | यत्‌ 
त्वमात्थ सर्वम्‌ एतत्‌ त्वयि उपपन्नं घटते | यस्मात्‌ मम अस्त्रे (उभे) द्वे एव, 
वज्रं त्वं च | (उभयोः) विशेषमाह-वज्रं (तपोवीर्यमहत्सु) तपोबलदुर्जयेषु मुनिषु 
कुण्ठं भग्नमशक्तम्‌ । मुनिषु प्रहर्तुमशक्यत्वात्‌ । त्वं पुनः (सर्वतोगामि) 
सर्वविषयमरुाम्‌ तापसेष्वपि रागोत्पादनात्‌ | कुलिशं तु 'लिशगतौ' 
(धा.पा.१४२२) कुषु त्रिजगत्सु लिशति गच्छतीति कुलिशमिति 
स्वरूपेणासामान्योक्तिः। त्वं च कीरृशः। भवान्‌ तेजस्वी भा दीप्तो (धा.पा. 
१०५१) भातीति भातेर्डवतुः। अस्रापेक्षया भूतसमुच्चयः । साधकं 
कार्यनिष्पादकमिति ।।१२॥ 

१३. अवैमि त इत्यादि।। तथा च ते सारं बलं (अवैमि) जाने । अतः त्वां 
(गुरुणि) महति कार्ये (आत्मसमम्‌) आत्मानमिव (नियोक्ष्ये) व्यापारयिष्ये | 
तथा च (भूधरताम्‌) अखिलोर्वीवहने शक्तिम्‌ (अवेक्ष्य) आलोक्य विष्णुना 
(देहाद्वहनाय) आत्मवपुर्धारणार्थम्‌ (शेषः) अनन्तः (व्यादिश्यते) आज्ञाप्यते | 
भुवं धारयतीति भूधरः। बहुलमन्यत्राऽपि ।।१३॥ 


104 


208 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


१४. आशंशतेत्यादि ॥ (त्वया) भवता (वृषाङ्के) हरे (बाणगतिं) शरप्रसरम्‌ 
(आशंसता) कथयताधुना (कार्य) प्रयोजनं (नः) अस्माकं (प्रतिपन्नकल्पम्‌) 
अङ्गीकृतम्‌ | यतः यज्ञांशभुजां देवानाम्‌ (ईप्सितम्‌) अभिलषितम्‌ (अर्थ) कृत्यम्‌ 
अत्र निबोध जानीहि । यतः safes बलवदरीणामिति भङ्गया तमेवार्थं 
सूचयति। निबोधेति भौवादिकस्य रूपम्‌ | कष्टादयमर्थः।।१४॥। 


१५. अमी हीत्यादि I अमी देवाः हरस्य (वीर्यप्रभवं) रेतस्समुत्थं (सेनान्यं) 
दण्डनायकं (जयाय) जयार्थम्‌ उशन्ति वाञ्छन्ति | स च (त्वदेकेषुनिपातसाध्यः) 
त्वदीयैकशरनिक्षेपेण (साध्यः) चालयितुं शक्यः, कलनीयः। यतः ब्रह्मणि 
आत्मविज्ञाने (योजितात्मा) नियोजितात्मा, आत्मनिक्षिप्तचेताः। अतश्च त्वदन्यः 
कः वशीकर्तुमीशो भवेत्‌ । तथा ब्रह्माङ्गभूस्तनूजो यस्य स ब्रह्माङ्गभूः। ब्रह्मणो 
वा अङ्कभूरिति केचित्‌ । वयं तु ब्रूमः। ब्रह्मणोऽङ्गानि पञ्चषट्‌ मन्त्रविशेषाः 
शैवागमप्रसिद्धा रतेषां भूः प्रभवः तेषां तत्सम्भवत्वान्मन्त्राणाम्‌ | उशन्तीति 
“वश कान्तौ' (धा.पा.१०८०) ॥॥१५॥| 


१६. तस्मे हिमाद्रेरित्यादि ॥ अतश्च तस्मै हराय (हिमाद्रेः तनुजां पार्वतीं 
(रोचयितुम्‌) अभिलषयितुं (यतस्व) यत्नं कुरु हि यस्मात्‌ (योषित्सु) శూ 
मध्ये (तद्वीर्यनिषेकभूमिः) तस्य हरस्य शुक्र क्षेपोर्वी सा एव क्षमा इति (आत्मभुवा) 
ब्रह्मणा (दिष्टं) दृष्टं वा | ननु रम्भादिषु दिव्यनारीषु विद्यमानासु सतीषु कथं 
तस्य ud सैवेत्याशङ्कयाह (योषित्सु) Hyg मध्येत्यादि | यतात्मने इति 
तद्व्यापारस्यैव सामर्थ्यमाह | (यतस्व) न हि सनियमस्य स्वयं प्रवृत्तिः। तस्यै 
इति 'रूच्यर्थानां प्रीयमाणः (पा.सू. १-४-३३) इति चतुर्थी ।।१६॥ 

१७. गुरोर्नियोगादित्यादि ॥ गुरोः (नियोगात्‌) पितृनिर्देशेन (नगेन्द्रकन्या) 
पार्वती स्थाणुं तपस्यन्तम्‌ (अन्वास्ते) सेवते | इति अप्सरसां (मुखेभ्यः) मूखात्‌ 
(श्रुतं) आकर्णितम्‌। ननु भवतामग्रे ताभिः कथं निवेदितमित्याह। यस्मात्‌ (सः वर्गः) 
असो सुरवधूसमूहः मत्प्रणिधिः मम चरः।अधित्यका अद्रेः उपरितनभूमौ ।।१७।। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 209 


१८. तद्गच्छेत्यादि ॥ हे अर्थोत्तरप्रधानप्रयोजन काम (तद्‌) तस्मात्‌ सिद्धयै 
सिद्धये (गच्छ) व्रज । (देवकार्य) सुरकृत्यं (कुरू) विधेहि । यस्मादयम्‌ अर्थः 
कुमारजन्मलक्षणः भव्यः भविता एव | कथं स्वयमेव न निष्पद्यत इत्याशङ्क्याह | 
केवलम्‌ अङ्कलब्ध्यै आत्मोत्पत्तये भवन्तं प्रधानं प्रत्ययं कारणम्‌ (अपेक्षते) 
प्रार्थयते। यथा कुम्भकारकरव्यापारपरम्पराप्रचलितदण्डचक्रचीवरादयो घटस्य 
निष्पत्तये सहकारिकारणानि तथा त्वमेव तस्मिन्‌ | (उदयात्‌) बीजाडुरोत्पत्ते: 
(प्राक्‌ ) पूर्वम्‌ (अम्भः इव) जलमिव | उपादानकारणाद्‌ बीजांकुरेण भाव्यमेव, 
तोयं तु सहकारि, तेन विना नासौ भवितुं शक्नोति । तत्र तस्यापेक्षया । भव्यः 
शब्दः कर्तरि निपातः ॥१८॥ 


१९. अस्मिन्नित्यादि। (सुराणां) देवानां (विजयाभ्युपाये) विजयोपाये (अस्मिन्‌) 
हरे तवैव (नाम) अस्त्रगतिः | अतश्च कृती कृतार्थः प्रवीणः त्वम्‌ । यस्मात्‌ 
अप्रसिद्धं स्वल्पमपि कर्म यावत्‌ अनन्यसाधारणम्‌ अन्येन कर्तुमशक्यं तदपि। 
(कर्तु यशसे) यशस्कारि, किं पुनर्महत्‌ । ननु तावत्‌ प्रायेण यशोधनानां 
तापसेष्वभिचारको बाणप्रसरस्त्याज्यत्वात्‌ तुच्छोऽकर्तव्यो भवेत्‌ | तदेतन्न 
युक्तमित्याह । यस्मात्‌ अप्रसिद्धम्‌ अपि स्वल्पमपि (यशसे) कीर्तये ।।१९॥ 


२०. सुरा इत्यादि ॥ अहो बत शब्दावेकार्थावत्र विस्मयाधिक्यं ब्रूतः। 
महदाश्चर्यमेतत्‌ यत्‌ त्वं (स्पृहणीयवीर्यः) अभिलषणीयपराक्रमः। तथा हि सर्व 
एव (सुराः) देवाः महाप्रभावाः एते (समभ्यर्थयितारः) अर्थिनः। (त्रयाणां 
विष्टपानां) त्रिभुवनस्य (कार्य) प्रयोजनम्‌ | तत्रापि (ते) तव (चापेन) धनुर्मत्रिण 
कर्म व्यापारः | तदपि न (अतिहिंस्र) हिंसात्मकं प्रत्युत प्रीतिकारि ।२०॥ 
२१. मधुश्चेत्यादि ॥ मदाज्ञां विनापि हे मदन अयं (मधुः) वसन्तः (अनुक्तः) 
अयाचितः अपि (साहचर्यात्‌) सहचरत्वात्‌ सहाय एव, न तूदासीनः | तथा हि 
(हुताशनस्य) अग्नेः (प्रेरयिता) उद्दीपयिता भव इति केन (समीरणः) वायुः 
(व्यादिश्यते) आज्ञाप्यते । तो किल सहचरौ । नहि वातं विनाग्निर्ज्चाज्चल्यते। 
सह साकमयते इति सहायः ॥२१॥ 


210 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


२२. तथेतीत्यादि ॥ तथा इति एवमस्तु सम्पादयामि त्वदादेशमिति (मूर्ध्ना) 
शिरसा (भर्तुः आज्ञां) स्वामिनिदेशं (शेषां) माल्यम्‌ इव (मदनः) स्मरः (आदाय) 
गृहीत्वा (प्रतस्थे) प्रययौ । प्रसाददत्ता मङ्गलार्थं माला शेषेत्युच्यते | इव 
सहार्थे, शेषामिव मालया सह | तामप्यादायेत्यर्थेः। प्रयाणकाले हि माला दीयत 
इति स्थितिः। तस्य च व्रजतः अङ्गं स्पृष्टं शिरो वा प्रीतिसूचनार्थम्‌ | (हस्तेन) 
पाणिना (इन्द्रः) शक्रः पस्पर्श परामृशत्‌ | कीर॒शेन | (ऐरावतास्फालनकर्कशेन) 
ऐरावतस्य प्रोत्साहनेन तेजो विवृद्धये यश्चास्फोटस्तद्वशात्कठोरेण ।२२॥। 


२३. स माधवेनेत्यादि ।। स कामः स्थाण्वाश्रमं हराश्रमं (जगाम) ययौ | 
कीइृशम्‌ हैमवतम्‌ | कीदृशेन (अभिमतेन) इष्टेन (सख्या) मित्रेण (माधवेन) 
वसन्तेन रत्या जायया च विषममिदं कर्म संदिग्घमुत्तरणमिति साशङ्कम्‌ (अनु- 
प्रयातः) अनुगतः। साशङ्कं सभयम्‌ यतः (अङ्भव्ययप्रार्थितकर्मसिद्धिः) देहनाशेनापि 
प्रार्थिता चिकीर्षिता कर्मसिद्धिर्यन | मरणमप्यङ्कीकृत्यावश्यं सुरकार्यं करवाणीति। 
अत एव तयोर्भयतम्‌ | माधवशब्दो वसन्तेऽपि प्रवृत्तः ।।२३॥ 


२४. तस्मिन्वने इत्यादि I ततः (तस्मिन्‌ वने) तदाश्रमे मधुः पुष्पादिरूपेण 
आत्मानम्‌ आधाय उत्पाद्य जजृम्भे उल्ललास । तत्र वनेऽकाले वसन्तः 
प्रादुरभूदित्यर्थः | कीरृशः | (संयमिनां) शान्तानामपि (मुनीनां) ऋषीणां (तपः 
समाधेः) तपसः समाधेश्च मनसः ऐकाग्रयं समाधिः। प्रतिकूलवर्ती विपक्षः | 
उत्कण्ठाजननात्‌ | तं तु संकल्पयोने: मनोभवस्य अभिमानभूतं दर्पकल्पं दर्पमिव, 
औपम्ये भूतशब्दः। तद्वशात्‌ तस्य दुर्जयत्वात्‌ ।।२४।। 


२५. कुबेरजुष्टामित्यादि ॥ दक्षिणा दिग्‌ अपाची मुखेन वक्त्रेण गन्धवहं 
वातम्‌ उत्ससर्ज चिक्षेप । मधौ हि मलयाचलान्मारुतो वहति । कदा समयं 
कालं विलंघ्य अतिक्रम्य । क्क सति । कुबेरजुष्टां धनदाध्युषितां (दिशम्‌) 
आशाम्‌ (उष्णरश्मौ) सूर्ये (गन्तुं) यातुं (प्रवृत्ते) प्रस्तुते सति । वसन्ते ह्युत्तरां 
दिशं रविः सेवते । तदा तस्य तां सेवितुमकालो दक्षिणायनस्य प्रस्तुतत्वात्‌ 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 211 


अतश्रोत्मेक्षते | व्यलीकनि:श्वासम्‌ इव मन्यूच्वाछसमिव, प्रियकृतापराधनिःश्वसित- 
मिव। यदा हि नायक: समयं शपथमप्यतिक्रम्य कुबेरेण निन्द्यवपुषा सेवितां 
हीनाङ्कनां रागेण गच्छति, तदा दक्षिणा अनुकूला नायिका मन्युना निःश्वसति। 
बेरं शरीरम्‌ ॥२५॥ 


२६. असूतेत्यादि | (अशोकः) अशोकतरुः (सद्यः) सपदि (स्कन्धात्‌) 
विटपात्‌। (प्रभृति) आरभ्य (कुसुमानि) पुष्पाणि (सपल्लवानि) सपत्राणि असूत 
मुमोच | कालस्य बलवत्तयासौ (आसिञ्जितनूपुरेण) रणितमऔरेण (सुन्दरीणां 
पादेन) युवतिचरणेन (संपर्क) प्रहारं न (अपैक्षत) आर्थयत । नूपुरालक्तकपाद- 
ताडितो ह्यसौ पुष्यति ।।२६।। 

२७. सख्युः प्रवालेत्यादि ॥ (नवचूतबाणे) नवं चूतकुसुममेव बाणः शरः 
कामस्य तस्मिन्‌ (समाप्तिं नीते) समाप्ते समग्रे जाते मधुः (द्विरेफान्‌) अलीन्‌ 
(निवेशयामास) न्यवेशयत्‌ | उत्प्रेक्षते | सख्युः (मनोभवस्य) चेतोभुवः नामाक्षराणि 
इव संज्ञालिपिरिव । शरे हि स्वामिनो नाम लिख्यते । शरे च पश्नैर्भाव्यम्‌ | तत्र 
(प्रवालोद्गमचारूपत्रे) प्रवालोद्गमः किशलयाविर्भाव एव चारूणि पत्राणि यस्य 
।।२७॥। 


२८. वर्णप्रकर्ष इत्यादि ॥ (कर्णिकारं) कर्णिकाराख्यं पुष्पं (वर्णप्रकर्षे) 
रूपसौन्दर्ये सति अपि (निर्गनन्धतया) असुरभित्वात्‌ (चेतः) मनः दुनोति स्म, 
अपीडयत्‌ | सुगन्धिस्तर्हि कथं नाकारीत्याह | गुणानां सामग्रयविधो साकल्यकरणे 
प्रायेण (विश्वसृजः) वेधसः। (पराङ्गुखी) विमुखः (प्रवृत्तिः) प्रसरः । न ह्यसौ 
सर्वान्‌ mea कुरुते | अर्थान्तरन्यासः। अत्र चान्यदुपक्रान्तमन्यच्चार्थान्त- 
रन्यस्तम्‌। अतश्चैवं वक्तव्यम्‌-' मुख्येन हीनं गुणिनं गुणेन रष्ट्रा न तप्येत हि कः 
सचेताः' यदि वा - 'तेनैव सर्वे रमते गुणेन येनाशु राजन्ति गुणान्तराणि"।।२८। 


२९. वालेन्दुवक्रेत्यादि। पलाशानि पलाशकोरकाणि बभुः रेजिरे | कीदृशानि | 
अविकासभावात्‌ (वालेन्दुवक्राणि) नवेन्दुकलाकुटिलानि (अतिलोहितानि) 


106 


212 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


स्वभावाच्चातिरक्तानि । अतश्चोत््रेक्षते । पतिनिभेन वसन्तेन सुरभिणा (समागतानां) 
सङ्गतानां (वनस्थलीनां) काननतटीनां सद्यः तत्क्षणं दत्तानि नखक्षतानि इव | 
करजपदानि हि वक्राण्यतिरक्तानि च भवन्ति ॥ २९ ॥ 


३०. लग्नेत्यादि ॥ मधुश्रीः वसन्तलक्ष्मीः मुखे प्रारम्भे (तिलकं) तिलकाख्यं 
पुष्पं वृक्षं वा निवेश्य रचयित्वा | ततः (बालारुणकोमलेन) अभिनवारुणसरृशेन 
रागेण लोहित्येन (चूतप्रवालोष्ठं) चूतकिसलयाधरम्‌ अलंचकार प्राभूषयत्‌ | 
कीरृशं तिलकम्‌ । (लग्नद्विरेफाअनभक्तिचित्रम्‌) लग्ना ये द्विरेफा भ्रमरास्ते 
एव कार्ष्ण्यादअनभक्तिः कञ्जलविच्छित्तिस्तया चित्रं रम्यम्‌ । तिलकं 
परागनिर्भरत्वादलिवृन्दसेव्यम्‌ । चूतं च किशलयितमिति वाक्यार्थः। यापि 
नायिका विलासान्विता सा शोभार्थमअजनबिन्दुविचित्रमुखे तिलकं विशेषकं निवेश्य 
ताम्बूलादिरागेणौष्ठमलंकुरुते | कोमलं सदृशम्‌ ।।३०॥ 


३१. मृगा इत्यादि ॥ (मदोद्धताः) मदप्रचण्डाः (मृगाः) हरिणाः प्रत्यनिलं 
वाताभिमुखं (वनस्थलीः) काननानि विचेरुः बभ्रमुः। वातमनुव्रजत्वात्‌ | कीर॒शाः 
प्रियालद्रममअरीणां (रजःकणैः) रेणुलवैः (विघ्नितइष्टिपाताः) विघ्नितः प्रतिहतो 
दृष्टिपातो नेत्रक्षेपो येषां, वातेन रजोनिर्भरत्वात्‌, प्रतिहतनेत्रप्रसराः। तर्हि कथं 
तदभिमुखं बभ्रमुरित्याह। मदोद्धताः मदप्रचण्डाः | मत्तो हि मृगो वातं प्रतिधावतीति 
स्वभावः। वनस्थली: कीदृशी: । (मर्मरपत्रमोक्षाः) मर्मरः सशब्दः पत्रमोक्षः 
पर्णपातो यासाम्‌। तदा हि शुष्काणि पर्णाणि निपतन्ति नवानि च जायन्ते 
।।३१।। 

३२. quar ॥ (पुंस्कोकिलः) कोकिलयुवा यन्मधुरं चुकूज मनोज्ञं 
ववाशे चूताडुरस्वादकषायकण्ठः मधुरगलः तदेव (मनस्विनीमानविघातदक्षं) 
मानिनीरोष विनाशचतुरम्‌ । (स्मरस्य) कामस्य (वचनम्‌) अनुनयवाक्यं (जातं) 
सम्पन्नं, तदाकर्णनेन प्रियेषु संमुखत्वात्‌ । fag रसोऽपि कषायः। कण्ठादीनां 
कषायकटुकमधुरादिव्यवहारः औपचारिकः। पुंस्कोकिलशब्दे पुंशब्दो 
विस्पष्टार्थः।।३ २।। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 213 


३३. हिमेत्यादि | (किंपुरुषाड़नानां) किन्नरीणां (विशदाधराणां) निर्मलोष्ठीनां 
(पत्रविशेषकेषु) पत्ररूपेषु विशेषकेषु तिलकेषु स्वेदो नवः नूतनः स्वेदः पदं 
चक्रे स्थानं व्यदधात्‌ । प्रथमं तत्र सुदर्शनत्वात्‌ | कीरृशीनाम्‌ | हिमव्यपायाद्‌ 
शीतापगमात्‌ (विशदाधराणां) निर्मलोष्ठीनाम्‌ | हेमन्ते हि अधरयोराभिजात्याद्‌ 
विवर्णता जायते । तथा (आपाण्डुरीभूतमुखच्छवीनां) किञ्चित्पाण्डुरिता 
वदनकान्तिर्यासाम्‌ । नन्वाकालिकत्वात्‌, पत्रस्थतिलकेषु शीतापगमात्‌ पूर्व 
तुषारकालस्याभावात्‌ कथमत्र तदुधर्मवर्णनम्‌ | सत्यमेतत्‌, किन्तु प्रक्षेपमात्रेणा- 
सामायिकत्वमपि वसन्तावतारं विधायानन्तरं सामान्यरूपेणैवं वर्णयतीत्य- 
दोषः ।।३३।। 


३४. तपस्विन इत्यादि ॥ स्थाणुवनौकसः हराश्रमनिवासिनो मुनयः ताम्‌ 
आकालिकीम्‌ असमयजां (मधुप्रवृत्तिं) वसन्ताविर्भूतिं (वीक्ष्य) आलोक्य (कथंचित्‌) 
कृच्छ्रेण (मनसां) चेतसाम्‌ ईशाः वशयितारो रक्षितारः बभूवुः अभवन्‌ । यतो 
मधुकालस्य बलवत्त्वात्‌ (प्रयत्नसंस्तम्भितविक्रियाणां) प्रयत्नेन संस्तम्भिता 
प्रशमिता विक्रिया विकारो येषां मनसाम्‌ । ईशत इति ईशाः प्रभवः । अकाले 
भवा आकालिकी । अध्यात्मादित्वाद्‌ ठक्‌ ॥ ३४ ॥ 

३५. तं देशमित्यादि। (आरोपितपुष्पचापे) आरोपितं सञ्जीकृतं पुष्पमयं 
चापं येन तस्मिन्‌ (मदने) स्मरे (रतिद्वितीये) रतिसहिते अथ च सपत्नीके | 
तथा च पत्न्यामपि द्वितीयादभेदेऽपि पवित्रे | तं देशम्‌ आश्रमे (प्रपन्ने) प्राप्ते 
सति मृगहरिणहंसादीनि (द्वन्द्वानि) मिथुनानि भावम्‌ अभिप्रायं क्रियया कर्मणा 
विवव्रु: प्रकटीचक्ुः आचचक्षुः) कीरृशम्‌ | (काष्ठागतस्नेहरसानुविद्धं) काष्ठां 
परां कोटिं गतः प्राप्तो योऽसौ स्नेहः प्रीतिस्तथा रसश्च रागश्च ताभ्यामनुविद्धं 
भावितं रतिरागसहितमित्यर्थः।।३ 41 

३६. मधु द्विरेफ इत्यादि ॥ (कुसुमैकपात्रे) कुसुममेवैकं साधारणं पात्रं 
चषकं तत्र (स्वां प्रियां) भ्रमरीम्‌ (अनुवर्तमानः) सह (द्विरेफः) मधुपः (मधु) 


214 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


मकरन्दं (पपौ) अपिबत्‌ | तथा (कृष्णसार:) कृष्णसाराख्यो मृगश्च 
(संस्पर्शनिमीलिताक्षीं) संस्पर्शमुकुलितलोचनां (मृगी) प्रियां (gem) विषाणेन 
अकण्डूयत अकषत्‌ | सहपानं कण्डूयनं च रिरंसासूचकम्‌ | तयोरेवानुवर्तनं 
चित्तग्रहणमावर्जनं वा | अकण्डूयतेति 'कण्ड्रादिभ्यो यक्‌ ' (पा.सू. ३-१-२७) 
अकण्डूयतेति कर्तरि लङ्‌ । कृष्णाश्चासौ सारश्चेति विगृह्य “वर्णो वर्णेन’ (पा.सू. 
२-१-६९) इति समासः ।।३६॥ 


३७. ददौ सर इत्यादि || करेणुः करिणी (गजाय) पत्ये गण्डूषजलं मुखासवं 
ददौ व्यतरदपीप्यत | कीरृशम्‌ । (सरःपङ्कजरेणुगन्धि) सरसि पङ्कजानि 
पद्मानि तेषां रेणुः परागस्तद्गन्धो विद्यते यत्र तत्‌, सरसिरुहपरागपरिमलम्‌। 
रथाङ्गनामा चक्रवाकः अर्धोपभुक्तेन सामिभुक्तेन बिसेन मृणालेन (जायां) प्रियां 
(संभावयामास) आवर्जयत्‌ ॥३७॥ 

३८. गीतान्तरेष्वित्यादि। गायन्त्याः (प्रियामुखं) प्रियाया वदनं (किंपुरुषः) 
किन्नरो रागात्‌ चुचुम्ब पपौ | कीरृशम्‌ | (किञ्चित्समुच्छ्वासितपत्रलेखं) स्वेदाम्बु - 
कणेरीषत्समुच्छ्रासिता विकासिता पत्रलेखा यत्र तत्‌ | तथा (पुष्पासवाघूर्णित- 
नेत्रशोभि) पुष्पभावितेन मद्येन घूर्णिताभ्यां नेत्राभ्यां शोभते यत्‌ तत्‌ तथोक्तम्‌। 
(गीतान्तरेषु) गीतमध्येषु 113611 


३९. पर्याप्तेत्यादि ॥ किं बहुना । आस्तां तावत्सचेतनाः, स्थावररूपाः 
तरवः अपि लतावधूभ्यः वल्लीजायाभ्यः सकाशात्‌ विनम्रशाखाभुजबन्धनानि 
संकुचित प्रतानबाह्वालिङ्नानि (अवापुः) लेभिरे | ताभिः शाखाभिस्तानाश्लिष्यन्तो 
रोहन्ति। कीृशीभ्य इति वधूसाधर्म्यमाह । (पर्याप्तपुष्पस्तबकस्तनाभ्यः) पर्याप्ताः 
परिपूर्णाः पुष्पस्तबकाः कुसुमगुच्छा एव स्तना यासां ताः। तथा (स्फुर- 
त्प्रवालोष्ठमनोहराभ्यः) स्फुरन्ति कम्पमानानि प्रवालानि किसलयान्येवाधरास्तै- 
मनोहरा ललिता: ताभ्यः ॥३९॥ 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 215 


४०. श्रुताप्सर इत्यादि || अस्मिन्‌ क्षणे वसन्ताविर्भावसमये हरः भगवानीशः 
(श्रुताप्सरोगीतिः) निशमित सुरललनागेयध्वनिः अपि प्रसंख्यानपरः समाधि - 
निष्ठः (बभूव) आसीत्‌ । न त्वन्यत्रगतमनाः। यस्माद्‌ ये (आत्मेश्वराः) आत्मन 
(श्वित्तस्येश्वरा वशिनस्तेषां वसन्तादि उत्सवादयो विघ्ना: श्रेयःप्रत्यूहाः (समाधिभेद 
-प्रभवः) समाधिभेदे नियमभड़े एकाग्रताभड़े प्रभवः शक्ता न कदाचिदपि (भवन्ति) 
सम्पद्यन्ते | आत्मशब्देनात्र षडिन्द्रियाणि लक्ष्यन्ते loll 


४१. लतागृहेत्यादि || (अथ) ततः नन्दी प्रतीहारः (गणान्‌) प्रमथान्‌ मुखार्पिते 
-काङुलिसंज्ञया) वदननिहिततर्जनीसंकेतेन एव मा (चापलाय) चापलार्थ मा 
इति व्यनैषीत्‌ न्ययमयत्‌ | न किचञ्चिद्‌ व्याहर्तव्यम्‌ | अकारणे प्रयत्नः कीृशः। 
असौ (नन्दी) लतागृहद्घारि गतः लतागृहस्य द्वारदेशे गतोऽवस्थितः 
प्रतीहारत्वात्‌, तस्य तथा (वामप्रकोष्ठार्पितहेमवेत्रः) वामप्रकोष्ठे गोलके 
कर्पूरांशमध्येऽर्पितो निहितो हेम्नः सुवर्णस्य वेत्रं दण्डो येन । वेत्रं दारुविशेषस्तं 
च बाहुल्येन द्वास्था गृह्णन्ति | सौवर्णादौ त्वौपचारिको वेत्रशब्दस्य व्यवहारः | 
'प्रकोष्ठमन्तरं विद्यादरत्निमणिबन्धयोः। अत्र चारुच्यर्थ प्रतिभासादेकाङ्गलि 
शब्दस्य प्रयोगं न साधु मन्यते | मूत्रोत्सर्गे ह्येकाङ्गलिशब्दसंकेतः ।॥॥४१॥ 


४२. निष्कम्पवृक्षमित्यादि | ततो नन्दिनिर्देशात्‌ (सर्वम्‌) अखिलम्‌ एव 
(काननं) वनं (चित्रार्पितारम्भम्‌) आलेख्यलिखितसंस्थानम्‌ इव (अवतस्थे) 
संजातम्‌ । तथा हि । (निष्कम्पवृक्षं) निश्चलानोकहं निभृतद्विरेफं विनीतचश्चरीकं 
मूकाण्डजं निःशब्दशकुनिं (शान्तमृगप्रचारं) निवृत्तहरिणादिभ्रमणम्‌ | 
“समवप्रविभ्यः स्थः। (पा.सू.१-३-२२) इति वचनादवतस्थ इत्यात्मने- 
पदम्‌ ॥४२॥ 


४३. रष्टिप्रदीपमित्यादि || ततः(कामः) मदनः(भूतपतेः) शिवस्य (ध्यानास्पदं) 
समाधिस्थानं (विवेश) अविशत्‌ । (तस्य) भगवतः (दृष्टिप्रदीपं) नेत्रज्योतिः 


216 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


पुर:शुक्रम्‌ इव प्रयाणे परिहत्य यथाऽसौ पुरो न पश्यतीत्यर्थः। विजिगीषोरपि 
यात्रायां सम्मुखो भार्गवो नेक्षते | यदुक्तम्‌ - 


“प्रतिशुक्रं प्रतिबुधं प्रत्यंगारकमेव च | 

अपि शक्रसमो राजा हतसैन्यो निवर्तते I’ 

कीदृशम्‌ । प्रान्तेषु पर्यन्तेषु (संसक्तनमेरुशाखं) संसक्ता लग्ना नमेरुतरु- 
शाखा यत्र ॥४३॥ 


४४. स देवदार्वित्यादि ॥ स कामः तत्र संयमिनं नियमस्थं ध्यानासक्तं 
त्रियम्बकं त्रिनेत्रं (ददर्श) अद्राक्षीत्‌ । कीदृशम्‌ । (देवदारुद्रुमवेदिकायां) 
देवदारुद्रुमस्य वेदिकायाम्‌ अधस्थल्यां (शार्दूलचर्मव्यवधानवत्यां) व्याघ्राजिनाच्छा- 
-दितायां, शार्दूलः चित्रको वा | आसीनम्‌ उपविष्टम्‌ (आसन्नशरीरपातः) 
आसन्नो निकटः शरीरपातो देहध्वंसो यस्येति कामविशेषणमिदम्‌ । पादपूरणार्थम्‌ 
इयादीनां छन्दसि विधानात्‌ भाषायां त्रियम्बकशब्द इति प्रयोगो दुर्लभः । 
(तस्मात्‌) ' महेश्वरम्‌’ इति पठनीयम्‌ | त्रिलोचन इत्युपरचितपदन्यासेन तृतीय- 
नेत्रत्वात्कामदेहदाहं सूचयति Isl 


४५. पर्यङ्कबन्धेत्यादि।। aah ददर्शेत्युक्तम्‌ | तत्र तं कीदृशम्‌ । (पर्यङ्कबन्ध 
स्थिरपूर्वकायं) पर्यङ्कबन्धेन वासुकिपर्यस्तिकारचनया स्थिरो निश्चलः पूर्वकायो 
यस्य तम्‌ | पूर्वकायः पूर्वभागः । पर्यङ्को नामासनविशेषः। तथा (ऋज्वायतासन्नमितो 
- भयांसम्‌) ऋजू स्पष्टो आयतो विशालो आ ईषत्सन्नमितो सम्यक्‌ अन्यूनाधिकतया 
नमितो उभौ अंसौ यस्य येन वा तम्‌ । तथा (उत्तानपाणिद्वयसंनिवेशात्‌) 
उत्तानस्योर्ध्वमुखस्य हस्तद्वयस्य सन्निवेशात्‌ संस्थानाद्धेतोः (अङ्कमध्ये) 
उत्संगान्तरे (प्रफुल्लराजीवमिव) विकसितं नलिनम्‌ इव प्रफुल्लं राजीवं यस्य 
तत्‌ तथाविधमिति ।।४५।। 

४६. भुजङ्गमोन्नद्धेत्यादि।। अन्यच्च कौदृशम्‌ । भुजङ्कमोन्नद्धजटाकलापं 
भुजङ्कमेनाहिना उन्नद्धं ऊर्ध्व बद्धो जटाजूटो यस्य येन वा तं तद्‌ वा | 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 217 


(कर्णावसक्तद्विगुणाक्षसूत्रं) कर्णेऽवसक्तं लगितं निहितं द्विगुणं द्विगुणीकृतमक्ष- 
सूत्रं जपमालिका येन तम्‌ । अक्षपूर्णं सूत्रमक्षसूत्रं द्विगुणत्वं च तस्य सूत्रे 
ग्रन्थिवशाद्‌ द्विगुणीकृत्य (कर्णे) प्रवेशात्‌। तथा (मृगत्वचं) मृगस्य त्वक्‌ हरिणस्य 
चर्म दधानम्‌ । कीदृशीं त्वचम्‌ (ग्रन्थिमतीं) ग्रन्थिर्विद्यते यस्यास्तां ग्रन्थिना 
प्रावृताम्‌ | (कण्ठप्रभासङ्कविशेषनीलां) कण्ठकान्त्युपलेपेन चाधिकनीलाम्‌ ।।४६॥ 


४७. किञ्चित्रकाशेत्यादि।। अन्यदपि कीरृशं तम्‌ । (नेत्रैः) नयनैः लक्षीकृतघ्राणं 
विषयीकृतनासिकाग्रम्‌ । कीरृशैः । किञ्चित्‌ ईषत्‌ संकुचितपुटत्वात्‌ (प्रकाश 
स्तिमितोग्रतारेः) प्रकाश्या दृश्या स्तिमिता निश्चला उग्रा उद्धटा तारा कनीनिका 
चक्षुर्गालकानि येषां तैस्तथा (भ्रूविक्रियायां) श्रूवोर्विक्रियायां ध्यानासक्तत्वात्‌ 
(विरतप्रसङ्गैः) विरतोऽपगतः प्रसङ्गो येषां तैः तथा (अविस्पन्दितपक्ष्ममालैः) 
अविस्पन्दिता निश्चलाः पक्ष्ममाला नयनावरणलोमलेखा येषां तेः। एवं (लक्षीकृत 
घ्राणमधोमयूरैः) लक्षीकृतघ्राणत्वादधस्तान्मयूखा रश्मयो येषां तैः।।४७।। 


४८. अवृष्टिसंरम्भेत्यादि || अथ किम्भूतम्‌ | (अन्तश्चराणां) देहान्तश्चारिणां 
(मरुतां) वायूनां प्राणापानव्यानोदानसमानलक्षणानां निरोधात्‌ नियमनात्‌ 
प्रणाशादेवंविधम्‌ इव निश्चलं तं ददर्श | कथमिवेत्याह | (अवृष्टिसंरम्भमिवाम्बु- 
-वाहम्‌) अविद्यमानं वर्षाटोपं जलदम्‌ इव | तथा (अनुत्तर्कम्‌) अनुद्‌गतकल्लोलम्‌ 
(अपां) जलानाम्‌ आधारं जलनिधिम्‌ इव | अनुद्गतास्तरङ्का यस्य तमनुत्तरंगम्‌। 
तथा (निर्वातनिष्कम्पं) निर्वाते वाताभावे सति स्थिरं प्रदीपम्‌ इव प्रद्योतकमिव 
।४८॥। 


४९. कपालनेत्रेत्यादि । अन्यदपि किम्भूतम्‌ | बालस्य कलामात्रशेषस्य 
शेखरीकृतस्य इन्दोः लक्ष्मीं कान्तिं ग्लपयन्तं तिरोदधानम्‌ । कैः शिरस्तः 
उत्तमाड़ात्‌ उदितैः निर्यातैः (ज्यौतिष्प्ररोहैः) ज्योतिषां तेजसां प्ररोहैरड्डुरै: | 
कीरृशैः। (कपालनेत्रान्तरलब्धमार्गैः) कपालानि नरशिरांसि तेषां यानि नेत्राणि 
नयनरन्ध्राणि तेर्लब्धः समासादितः पन्था यैः। लक्ष्मीं कीदृशीम्‌ | (मृणालसूत्राधिक 


218 మహాకవిశ్రీకాలిదాసవిరచితకుమారసమృవమహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


सौकुमार्या) मृणालसूत्रेभ्यो बिसतन्तुभ्योऽधिकमतिरिक्तं सौकुमार्य कोमलता 
यस्यास्ताम्‌ | ज्योतिष्प्ररोहेरिति fa समासे” (पा.सू.८-३-४५) इति षत्वम्‌ 
।।४९॥। 


५०. मनोनवेत्यादि ॥ तमात्मानं देहस्थं आत्मनि स्ववपुषि पश्यन्तम्‌ । कं 
तमित्याह । क्षेत्रविदो योगिनो यमक्षरमविनाशिनं परं ब्रह्मरूपं विदुर्जानन्ति। 
किं कृत्वा | अवलोकयन्तम्‌ | मनो हृदये निवेश्य | अत एव करनेत्रश्रोत्रास्यनासि- 
-कास्तननाभिभिः पायूपस्थयुतैः द्वारैः नवभिर्वपुभिः इत्येतेषु नवद्वारेषु निषिद्ध वृत्ति 
निवर्तितप्रसरम्‌ | यतः समाधिना एकाग्रतया वश्यम्‌, आयत्तम्‌ | कुलकम्‌ ॥५०॥ 


५१. स्मरस्तथेत्यादि || ततो मदनः Fed (मनसा अपि अधुष्यम्‌) चेतसाप्यन- 
भिभाव्यं (अदूरात्‌) निकटादवलोक्य (साध्यससन्नहस्तः) भयात्‌ कम्पमानकरत्वात्‌ 
शरावापं सायकयष्टिं धनुरात्मपाणेर्भ्रष्टमपि संभ्रमवशान्नाचेतयत्‌ । शराः 
उप्यन्तेऽनेनेति शरवापः। बाहुलकाच्चेति घञ्‌ ॥५१॥ 


५२. निवाणित्यादि ॥ अथास्मिन्नवसरे सखीद्वयानुगता पार्वती अदृश्यत | 
भगवत्सेवार्थमागतेत्यर्थः। अस्य स्मरस्य वीर्य बलं निर्वाणभूयिष्ठं प्रशांतप्रायम्‌ 
अपि वपुर्गुणेन शरीरसौन्दर्यण संधुक्षयन्तीवोद्दीपयन्तीव यथा आलम्बनविभाव- 
संपत्तेः। निर्वाणशब्दोऽवाते निष्ठायाम्‌ “निर्वाणोऽवाते (पा.सू. ८-२-५०) इति 
नत्वम्‌, अतिशयेन बहु भूयिष्ठं सुप्सुपेति समासः । “बहोर्लोपो भू च बहोः 
(पा.सू. ६-४-१५८) "इष्टस्य यिट्‌ च' (पा.सू. ६-८-१५९) । निर्वाणेन 
भूयिष्ठं निर्वाणभूयिष्ठमिति तृतीयासमासः ।।५२॥ 

५३. अशोकेत्यादि || कीरृशी गौरी | (वसन्तपुष्पाभरणम्‌) वासन्तिकपुष्पाण्ये 
-वाग्राम्यमलंकरणं ब्रिभ्रत्यदृश्यतेति सम्बन्धः। कीरृशं तत्‌ । (अशोक .... 
रागम्‌) अशोकपुष्पैः लोहितत्वात्‌ निर्भत्सितस्तिरस्कृतः पद्मरागमणिर्यत्र | तथापि 
(आकृष्ट .... कारम्‌) पिशङ्कत्वादाकृष्टा आनीता हेम्नः सुवर्णस्य द्युतिः कान्तिर्यन 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 219 


तत्तथाविधं कर्णिकारं यत्र | (मुक्ता...वारम्‌) सितत्वाच्च मुक्ताकलापीकृतं सिन्धुवारं 
यत्र । मौक्तिकसुवर्णपद्मरागाः किलाभरणतया प्रसिद्धाः।। ५३ || 

५४. आवर्जितित्यादि ॥ स्तनाभ्यां (किञ्चिद्‌ इव) मनाग्मात्रमावर्जिता नामिता। 
तरुणार्करागं नवोदितरविरक्तं कौसुम्भमम्बरं वसाना परिदधती | अतश्चोत््रे्षते। 
पर्याप्तकुसुमगुच्छावनता सकिसलया च । सञ्चारिणी जङ्गमा लतेव । वने हि 
लता संभाव्या । प्रत्यक्षमेव च तया दर्शनात्‌ सञ्चारित्वारोपो यथा | ' हिरण्मयी 
साललतेव जड़मा (भट्टिकाव्यम्‌ २-४७) इति ug: || ५४ ॥ 


५५. स्रस्तामित्यादि ॥ (नितम्बात्‌ स्रस्ताम्‌) श्रोणीभागाच्चलितां (केसरपुष्प 
काञ्चीम्‌) बकुलकुसुमर शनां (पुनः पुनः) असकृदवलम्बमाना उतूक्षिपन्ती। उत्‌ 
परेक्षते | स्थानविदा निक्षेपास्पदज्ञेन स्मरेण मदनेन निजधनुषो द्वितीयां मोर्वी 
ज्यामिव । न्यासीकृतां निक्षेपं स्थापिताम्‌ । सा हि वेदग्ध्यस्वरूपतारुण्याविभविः 
स्थानं स्मरनिक्षेपस्य || ५५ ॥ 


५६. gran || (लीलारविन्देन) विलासनलिनेन (द्विरेफम्‌) प्रतिक्षणम्‌ 
असकृद्‌ (निवारयन्ती) अपास्यन्ती । यतो (बिम्बाधरासन्नचरम्‌) बिम्बफललोहिते 
ऽधरे आसन्नं निकटं च चरं च भ्रमन्तम्‌ | कुत इत्याह | (सुगन्धि .... तृष्णम्‌) 
सुगन्धौ fan विवृद्धतृष्णं संजातगन्धं,अत एव ससंभ्रमवशाल्लोलरृष्टिश्चकितेक्षणा 
सहजत्वात्सौगन्ध्यस्यैकान्तिकत्वे सति सुगन्धीति 'गन्धस्येदु’ (पा.सू.५-४- 
१३५) इतीत्वम्‌ । बिम्बतुल्योऽधरो बिम्बाधर इति शाकपार्थिवत्वात्समासः। 
तदेतेन रूपवर्णनेन संवननयोग्यत्वं देव्या दर्शितम्‌ | कुलकम्‌ ॥५६॥ 


५७. तां वीक्ष्येत्यादि।। तामेवंविधां गौरीम्‌ (वीक्ष्य) अवलोक्य (पुष्पकेतुः) 
कुसुमध्वजश्चेतोहरणलक्षणां स्वकर्मसिद्धिं पुनराशशंस समभावयत्‌ | यतः 
(सर्वावयवानवद्याम्‌) सर्वेष्ववयवेषु अनवद्यामनिद्यां मनोज्ञाम्‌, अत एव (रतेः) 
स्मरवध्वा अपि हीपदं लज्जास्पदम्‌ आदधानां कुर्वन्तीम्‌ । fea: पदं ह्रीपदम्‌। 
आशंशसेति । ' शंसु स्तुतौ’ (धा.पा. ७२९) इत्यस्य रूपम्‌, न त्वाङः ' शसि 
इच्छायाम्‌ (घा. पा. ६२६) इत्यात्मनेपदिनः ।।५७॥ 


220 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


५८. उपासितुमित्यादि ॥ यदैव देवी (पिनाकपाणिम्‌) भगवन्तं (उपासितुम्‌) 
सेवितुं प्रतिहारभूमिं द्वारप्रदेशम्‌ (समाससाद) प्राप तदैव (स) देवोऽपि हृत्पद्मस्थं 
परं ज्योतिरात्माख्यमालोक्य योगात्समाधेरुपारराम व्यावर्तत | परमात्मतेजो 
-दर्शनपर्यन्तं हि योगविधिः। चशब्दावेककालसूचनार्थो | एकेन हि समुच्चयमात्रं 
प्रतीयेत, न तु क्रिययोरेककालता | उपार रामेति “व्याङ्परिभ्यो रमः (पा.सू. 
१-३-८३) “उपाच्च' (पा.सू. १-३-८४) । प्रतिहारो द्वारम्‌ ।।५८॥ 


५९. ततो भुजङ्केत्यादि ।। ततो ज्योतिरदर्शनादनन्तरमीश्वरो निबिडं 7 
पर्यङ्कबन्धमासनविशेषम्‌ अवसक्तिकारचनां बिभेद समापयत्‌ | कीदृशम्‌ | 
नागनाथस्य शेषाहेः फणाभिः शिरोभिः अधः पाताले कथंचिद्धूतो भूमिभागो 
येन यत्र वा । तत्‌ गौरवं हि महत्मनां सहजं विशेषतः समाधिसमये भवति । 
भगवान्‌ कीरृशः। TH तु सहसा (कृतप्राणविमुक्तिः) कृता प्राणानां वायूनां 
विमुक्तिस्त्यागो येन सः। समाधौ हि मरुतां निरोधः। भुजङ्गाधिपतिशब्दे राजपुरुष- 
वत्षष्ठीसमासः।।५९।। 


६०. तस्मे शशंसेत्यादि ॥ (शैलसुताम्‌) सेवार्थमागतां गौरीं प्रणिपत्य हराय 
नन्दी व्यजिज्ञापयत्‌ | शंसित्वा च तां प्रावेशयत्‌ | यतः शंभोः भ्रूक्षेपमात्रानुमित- 
प्रवेशाम्‌ । तस्मै इति क्रियाग्रहणं सम्प्रदानत्वम्‌ ॥६०॥। 


६१. तस्या इत्यादि ॥ ततो देवं प्रणम्य (सखीभ्याम्‌) वनदेवताभ्यां पार्वतीवय- 
स्याभ्यां (त्र्यम्बकपादमूले) हरचरणमूले (पल्लवभड्रभिन्न:) किसलयखण्डमिश्रः 
कुसुमप्रकारो व्यकीर्यत व्यक्षेपि | कीदशः । शिशिरात्ययस्य वसन्तस्य स्वहस्तभूतः 
पाणिनिभः। तन्मयत्वात्‌ तस्य । अत्ययोऽन्तः। उच्चयशब्दः कवीनां प्रमादजः। 
“हस्तादाने चेरस्तेये’ (पा.सू. ३-३-४०) इति घञ्‌, अचो बाधितत्वात्‌ | भावानयने 
द्रव्यानयनमित्युचचितानि पुष्पाणि व्यकीर्यतेत्ययमर्थः। भज्यत इति भङ्गः खण्डः। 
भिन्नो विशेषितः मिश्रः।। ६१।। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 221 


६२. उमापीत्यादि ॥ न केवलं सख्यौ यावत्‌ (उमा अपि) पार्वत्यपि 
(वृषभध्वजाय) वृषकेतुं (मूर्ध्ना प्रणामं चकार) अवन्दत | कीरृशी | 
(नीलालकमध्यशोभि) कृष्णसीमंतरचितं प्रत्यग्रकर्णिकारकुसुमं प्रणामवशाद्विस्र 
सयन्ती चालयन्ती । प्रणामादेव मूर्ध्नः श्रोत्रभ्रष्टकिसलयत्वम्‌ ।।६२॥ 


६३. अनन्यभाजमित्यादि।। भवेन शम्भुना अपि प्रणतेरनन्तरं (अनन्यभाजम्‌) 
अनन्यसाधारणं (पतिं) भर्तारं (प्राप्नुहि) लभस्व इति सा तथ्यमेव (अभिहिता) 
उक्ता । तस्याः पश्चाततेनैवोद्वाहितत्वात्‌ । न चैतदाश्चर्य यस्मात्‌ (ईश्वरव्याहतयः) 
ईश्वराणामाढ्यानां समर्थानामुक्तयः पाके फलकाले विपरीतम्‌ अन्यमेव अर्थ न 
पुष्णन्ति न फलन्ति । देवश्चेश्वरः क्लेशकर्मविपाकदोषैरस्पृष्टत्वात्‌ । अन्यां 
भजत इत्यन्यभाक्‌ | ततो नञ्‌ समासः ।६३।। 


६४. कामस्त्वित्यादि ॥ गौरीश्वरौ कृतवन्दनाविशेषौ ఇల్లై (कामः) मदनः 
पुनः (बाणावसरं) शरक्षेपसमयं प्रतीक्ष्य (शरासनज्यां) स्वधनुमौर्वी (मुहुः) 
असकृत्‌ (आममर्श) पस्पर्श। उमासमक्षं (हरबद्धलक्ष्यः) हर एव बद्धं लक्ष्यं 
येन सः | अत एव (पतङ्कवद्वह्निमुखं) शलभवदग्निवक्त्रं (विविक्षुः) यियासुः। न 
हि रुद्रे प्रहृत्य स्वास्थ्यम्‌ || ६४ ॥ 

६५. अथोपनिन्य इत्यादि ॥ अथ ततः (गौरी) देवी (गिरिशाय) स्थाणवे 
(मन्दाकिनीपुष्करबीजमालां) गंगापद्याक्षवलयं ढौकनिकार्थम्‌ उपनिन्ये अढौकयत्‌। 
यतोऽसौ तपस्वी तादृशैरेव वस्तुभिः प्रीयते । ताम्ररुचा लौहित्येनेति 
अभिलाषप्रतिपादनपरम्‌ | भानुमतः मयूखैः विशोषितामिति स्वरूपकथनमात्र- 
मिदम्‌। ननु प्रायेण वस्तूपग्रहणं करेण संभवति । तत्‌ किमित करग्रहणम्‌ । 
सत्यम्‌, सुखप्रतिपत्तिकृतप्रतिज्ञो भगवान्‌ काव्यकर्ता तत्कथमध्याहारेण 
वर्तयितुमारभते यतस्तदा बालः संशयीत। अतः सुखप्रतिपत््यर्थ प्रतिज्ञाभङ्गभयाद्‌। 
किञ्चाध्याहारस्वरूपेणावकथनं स्वरूपोहः प्रायेण व्याकरणेषु दृश्यते न तु 
काव्येष्वेवं सर्वत्र वेदितव्यम्‌ || ६५ ॥ 


111 


222 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


६६. प्रतिग्रहीतुमित्यादि । ततः प्रणयिप्रियत्वात्‌ प्रियभक्तत्वात्‌ यदैव देवोऽ 
क्षमालां ताम्‌ आदातुमुपचक्रमे प्रारेभे तदैव (पुष्पधन्वा) कामः (धनुषि) कार्मुके 
(संमोहनं) संमोहनाख्यम्‌ (अमोघं) अवन्ध्यं (बाणं) शरं समधत्त अयोजयत्‌। 
पुष्पर्धनुर्यस्य स पुष्पधन्वा | उन्मादनसम्मोहनतापनशोषणमारणाख्याः पञ्चशराः 
पञ्चशरस्य प्रसिद्धाः ।।६६। 


६७. हरस्त्वियादि । अथः (हरः) भगवान्‌ (उमामुखे) पार्वतीमुखे 
दृष्टिमक्षिपत्‌। यतः स्मरशरप्रहारवशात्‌ किञ्चित्‌ परिवृत्तधैर्यः ईषद्‌ 
चलितगाम्भीर्यः। (चन्द्रोदयारम्भे) शशिकरस्पर्शत्वात्‌ (अम्बुराशिः) उदधिः 
इव । (बिम्बफलाधरोष्ठे) बिम्बवत्‌ लोहितोऽधरोष्ठो यस्येत्यभिलाषाप्रदर्शनपरं 
मुखविशेषणम्‌ | अथार्थे तुशब्दः feud मुक्तमर्यादत्वात्‌ ।।६७।। 


६८. विवृण्वतीत्यादि I (शैलसुता) गौरी अपि लञ्जावशात्‌ मुखेन साचीकृता 
तसथौ तिर्यग्भूताऽभवत्‌ । अत एव (पर्यस्तविलोचनेन) पर्यस्ते अधः पतिते 
लोचने यस्य तेन (चारुतरेण) अतिरम्येण तेनोपसृता, विवृण्वती प्रकटयन्ती 
भावम्‌ अभिप्रायम्‌ अङ्कैः अवयवैः | यतो रोमाञ्चितत्वात्‌ स्फुटद्वालकदम्बकल्पैः 
विदलदजरठकदम्बकुसमसरृशैः | रोमाञ्चत्वात्‌ सादृश्यमिति ॥ ६८ ॥ 

६९. अथेन्द्रियेत्यादि || अथ गोर्याभिलाषकरणं (इन्द्रियक्षोभम्‌) 
इन्द्रियविकारमपेक्ष्य (अयुग्मनेत्रः) त्र्यक्ष: (वशित्वात्‌) जितेन्द्रियत्वात्‌ (बलवद्‌) 
बलेन निगृह्य वशीकृत्य (स्वचेतोविकृतेः हेतुं) निजमनोविकारकारणं दिदृक्षया 
(दिशां) ककुभाम्‌ (उपान्तेषु) पर्यन्तेषु इष्टिं ससर्ज चक्षुरक्षिपत्‌ | बलं विद्यते 
यत्र तद्वलवन्निग्रहणम्‌ | वशोऽस्यास्तीति वशी शक्तः ॥६९॥ 

७०. स दक्षिणेत्यादि I ततो भगवान्‌ स (आत्मयोनि) मनोभवं (ददर्श) 
ऐक्षत | कीरृशम्‌ । प्रहर्तुमभ्युद्यतम्‌ | अतश्चापकर्षणवशात्‌ (दक्षिणापाङ्कनिविष्ट- 
मुष्टिं) दक्षिणेऽपाङ्के नेत्रपर्यन्ते निविष्टो मुष्टिर्यस्य | (नतांसं) नतो वामांसो 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 223 


यस्य | (आकुञ्चितसव्यपादम्‌) आ ईषत्‌ कुञ्चितो वक्रः सव्यो वामः पादो यस्य। 
(चक्रीकृतचारुचापं) चक्रीकृतं मण्डलितं चारु शोभनं धनुर्येन ॥७०॥ 

७१. तपःपरामर्शेत्यादि || ततो भगवतोऽस्य (तृतीयादक्ष्णः) ललाटनेत्रात्‌ 
स्फुरन्‌ उद्दण्डज्वालो ज्वलन्‌ (उदर्चिः) चलन्‌ (कृशानुः) अनलः (सहसा) 
झटिति (निष्पपात) निर्जगाम | यतः (तपः परामर्शविवृद्धमन्योः) तपसः परामर्शन 
खण्डनेन विवृद्धो दुःसहकोपो यस्य । अतश्च (भ्रूभङ्कदुषप्रक्ष्यमुखस्य) YET 
्रूभेदेन दुर्दर्शनवकृत्रस्य | किलेत्यागमे lool 

७२. क्रोधमित्यादि। (प्रभो) देव (क्रोधं) मन्युं (संहर संहर) प्रशमय 
क्षमस्वेत्यादि (गिरः) वाचो यावत्‌ (मरुतां) देवानां (खे) आकाशे चरन्ति 
Ty: तावत्‌ एवासौ (भवनेत्रजन्मा) हरनयनभवः (वह्निः) अनलः (मदनं) 
मन्मथं (भस्मावशेषं चकार) अधाक्षीत्‌ । संहर संहरेति संभ्रमे द्वित्वम्‌ | 
चरन्तीति भूतेऽत्र प्रयोगो न न्याय्यः। यतोऽतीते विहिताभिः परोक्षादिभिर्भाव्यम्‌। 
“न यावदेतावुदपश्यदुत्थितो' (शिशु. १-१५) इति माघे यावत्तावच्छब्दौ निपातितौ 
क्रिययोस्तुल्यकालतामाहतुः ।।७२॥ 


७३. तीव्राभिषङ्केत्यादि || तदा च (मुहूर्त) क्षणमात्रं (मोहन) मूर्च्छया 
(अज्ञातभर्वृव्यसना) अननुभूतपतिविनाशात्‌ रतिः (कृतोपकारा इव) विहितोपकृतेव 
(बभूव) आसीत्‌ । यतः चक्षुरादीनाम्‌ इन्द्रियाणां वृत्तिं दर्शनादिव्यापारं 
(संस्तम्भयता) जडीकुर्वता प्रशमयता (तीव्राभिषद्कप्रभवेण) तीव्रो दुस्सहोऽभिषङ्गोऽ 
भिघातो दुःखं ततः प्रभवो जन्म यस्य तेन ॥७३॥ 


७४. तमाशु विघ्रमित्यादि । ततोऽसौ (भूतपतिः) गणनाथः (स्रीस॑निकर्ष) 
अङ्गनासमीपं (परिहर्तुकामः) तित्यक्षुः सभूतः गणसहितः अन्तर्दधे तिरोहितो 
बभूव । तं (तपसः fx) तपोविघ्नं मदनम्‌ अवभज्य विनाश्य वज्रः अशनिः 
यथा वनस्पतिं तरुं भिनक्ति। वञ्रशब्दोऽर्धर्चादिः ।।७४।। 


112 


224 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


७५. शैलात्मेत्यादि ॥ अथ (शैलात्मजा) पार्वती (शून्या) शून्यचित्ता 
(भवनाभिमुखी) गृहसम्मुखं (कथञ्चित्‌) कृच्छ्रेण (जगाम) ययौ । किं pal 
उच्छिरसः उन्नतकन्धरस्य उन्नतचित्तस्य पितुः अभिलाषम्‌ “ईश्वरायेनां दास्यामि ' 
इति मनोरथं विफलीकृतं (समर्थ्य) विचार्य (आत्मनः) आत्मीयं च ललितं 
सविलासं (वपुः) देहं व्यर्थं समर्थ्य “किमेतेन निरर्थकमनोहरेण वपुषा कार्यम्‌" 
इति । तथा सख्योः वनदेवतयोः (समक्षं) प्रत्यक्षमेव 'अयं मे पराभवः' इति 
हेतोः (अधिकजातलञ्जा) अधिका जाता लज्जा ही: यस्याः सा । अन्यदर्शने हि 
तथा परिभवो हृदयमाक्रामति । संपूर्वस्यार्थयतेः aff रूपम्‌ | वसन्त- 
तिलकावृत्तम्‌ ॥७५॥ 


७६. सपदीत्यादि || तत एवंविधं वृत्तान्तमवगम्य (अद्रिः) हिमवान्‌ अनुकम्प्यां 
लालनीयां (दुहितरं) सुतां (दोर्भ्याम्‌) बाहुभ्याम्‌ (आदाय) गृहीत्वा 
प्रतिपथगतिरासीत्‌ प्रतीपगामी बभूव गृहानुपययौ इत्यर्थः। कीदृशीं ताम्‌ | 
(रुद्रसंरम्भभीत्या) शर्वक्षोभत्रासात्‌ मुकुलिताक्षीं सड्कचितनेत्राम्‌ अत एव 
(अनुकम्प्याम्‌) अनुकम्पायोग्याम्‌ | सुरगजः ऐरावणः (दन्तलग्नां) विषाणधृतां 
(पद्मिनीं) नलिनीं (बिभ्रत्‌) उद्वहन्‌ यथा प्रतिपथगतिर्भवत्येवमद्रिराजोऽभूत्‌ | 
पद्मिनीशब्दनेवमादौ पद्मान्येव तात्स्थ्यादुच्यन्ते | पथ आभिमुख्येन प्रतिपथम्‌ | 
'ऋक्रपूरब्धुः पथमानक्षे' (पा.सू. ५-४-७४) | प्रतिपथं गतिर्यस्य स तथोक्तः | 
वेगेन क्षोभेन दीर्घीकृतं प्रसारितमिवाङ्कं वपुर्येन | अथ च वेगदीर्घीकृतः आत्मा 
येन सः । मालिनीवृत्तम्‌ ।।७६।। 





అనుబంధం -2 
శ్రీః 


కుమారసంభవమహాకావ్యము 
తృతీయసర్గలోని లోకోక్తులు 
1. ద్రయోజనాపేక్షితయా ప్రభూణాం 
(ప్రాయశ్థలం గౌరన మాశ్రితేషు॥। 
2. నమీరణో నోదయితా భవెతి 
వ్యాదిళ్ళతే కేన హముతాళనస్వ? 
3. ఆత్ఫేళ్ళ్యరాణాం న పొ జాతు విఘ్నాః 
సమాధిభేదప్రభవో $Y 
4 న హీళ్ళ్యరవ్యాహృతయః కదాచి - 
2 లోకే విపరీతమర్ధమ్‌॥॥ 





225 


226 


అనుబంధం -38 


కుమారసంభవమహాకావ్యం - వివరణ పదసూచి 


తృతీయః సరః 
[९] 





| - 17 
®) - 51 
అను(గహః - 3 
అవరాధః - 8 
అవామ్‌ - 48 
అమ్ము - 67 
అర్ధభర్మా - 6 
అనూయా - 4 
७5६ - 34 
ఆకుంచ - 70 
ఆఖణ్జలః - 11 
ఆరేచితః - 5 
ఆనవః - 38 
88 - 49 
ఉమా - 68 
ఏకవత్నీ - 7 
ఏనామ్‌ - 60 
కతమః - 9 
उदू - 19 
కాననమ్‌ - 42 
Sal - 33 
కృష్ణః - 13 
త్రృష్ణనారః - 36 
ఖమ్‌ - 72 
జాతు - 40 


జ్యా - 64 


తరుణార్థురాగమ్‌ - 64 


త్వా - 18 


(్రయంబకమ్‌ - 44/61 


(త్రమృకః - 44/61 
దిక్‌ - 69 
దోవాదశ్రియ - 26 
९८४ - 27 
ధ్యాన - 43 
నఖక్షతాని - 29 
5 - 41 

నేత్రమ్‌ - 47 
పలాశమ్‌ - 29 
వినాకః - 10 
వుంన్తోకిలః - 32 
ప్రాయేణ - 28 
బత - 20 
(బహ్మోంగభూః - 15 
डुः - 30 

భవః - 63 

భవాన్‌ - 12 
భావః - 68 
భుజంగమః - 46 
६5०४88 - 74 
మఘోనః - 1 
మధు - 21 
మయూఖః - 65 





మర్శరః - 81 
మౌర్సీ - 55 
రతిః - 73 
రన - 36 
రాజీవమ్‌ - 45 
వానవః - 2 
వీరాననే - 45 
వీరమ్‌ - 52 
म) - 62 
వషాంకః - 14 
వేద - 50 
వ్యలీకమ్‌ - 25 
శనైః - 59 
885 - 61 
శేషు - 18 
శేషా - 22 
నవానా - 71 
సమక్షమ్‌ - 75 


సంకల్పయోనిః - 24 


నంభావయామాన - 37 


సంమోవానః - 66 
నిందువారః - 53 
నుగంధితా - 56 

స్తబకః - 39 

(పః - 57 

క్షమా - 16 


नैः ने नेः नेः ने 


227 


అనుబంధం -4 
కుమారసంభవమహాకావ్యము - పూర్వకథ 
ప్రథమసర్గ 

భారతదేశమునకు ఉత్తరమున హిమవంతుడను పర్వతరాజు కలడు. ఆయన 
దేవతాస్వరూపుడు. ఆయన భార్య మేన. ఆ దంపతుల కుమారుడు మైనాకుడు. 
కూతురు పార్వతి. పూర్వజన్మమునం దామె సతి. దక్షప్రజాపతి కుమార్తె. శంకరుని 
భార్య. బాల్యము గడచి పార్వతికి వివాహము చేయదగిన వయస్సు వచ్చిను. 
ఒకనాడు నారదమహర్షి హిమవంతుని చూడవచ్చెను. ఆయన పార్వతిని చూచి 
“ఈమె శివునే పతిగా బడయు” నని పలికెను. ఆయన వచనముపై విశ్వాసముచే 
హిమవంతుడు పార్వతికై వేలు వివాహ ప్రయత్నమేమియు చేయకుండెను. ఇది 
యిట్లుండగా, సతీవియోగము నొందిన శంకరుడు హిమవత్సర్వతమందలి యొక 
శిఖరము నధిరోహించి యచట తపము చేయసాగెను. హిమవంతున కా వార్త 
తెలిసెను. తోడనే ఆయన, చెలులిద్దరు తోడురాగా తన కూతురు పార్వతిని 
శివపరిచర్యకై నియోగించెను. 


ద్వితీయసర్గ 

స్వర్గమున తారకాసురునిచే పీడితులైన దేవత లెల్లరును, బ్రహ్మకడకేగిరి. 
వా రాయనను యుక్తములగు Rod పొగడి, పిమ్మట తమ శ్లేశములను 
తెలియజేసిరి. తారకు డను రాక్షసుడు బ్రహ్మను తపముచే మెప్పించి, వరము 
పొంది, గర్వించి, దేవతలను తనకు సేవచేయుడని నిర్భంధించెను. దేవేంద్రునివంటి 
మహాబలసమన్వితుడు కూడా తారకుని ముందు నిర్వీర్యుడయ్యెను. అట్టి యా 
రాక్షసుని పరిమార్పగలవాడు శంకరుని తనయుడొక్కడే. కాని శంకరుని కానాటికి 
సంతానము లేదు. అందుచే శివునకు కుమారుడు కలుగుటే తమ లక్ష్యసిద్ధికి 
మార్గమని దేవతలు భావించిరి. బ్రహ్మయు హిమవంతుని కూతురు పార్వతియే 
శివునికి తగిన యిల్లాలనియు, వారి వివాహము జరిగినచో దేవకార్యము 
నెబివేరుననియు దేవతల కెటింగించెను. 


228 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


తృతీయసర్గ 

తపము చేయుచున్న శంకరునకు పార్వతిపై అనురాగము కలిగించి, శంకరు 
డామెను వివాహమాడునట్లు చేయుటకై దేవేంద్రుడు మన్మథుని నియోగించెను. 
మన్మథుడు దేవకార్యము చేపట్టి, వసంతుడను తన మిత్రుని వెంటబెట్టుకొని శివుని 
తపోవనమునకు పోయెను. పార్వతి యచట చెలులతో గూడి శివుని సేవించు 
చుండెను. మన్మథుడు ప్రవేశించగనే తపోవనపు రూపురేఖలే మారిపోయెను. 
వృక్షములు, మొక్కలు ఆమూలాగ్రము చిగిర్చెను. అకాలమయ్యును భూమి పచ్చిక 
యను సుందరమగు వలువ ధరించెను. వనచారులగు మృగములును, 
గగనచారులగు పక్షులును గూడ మదనపారవశ్యము నొందెను. తుదకు తపస్వులు 
సైతము తమ ఇంద్రియముల నదుపులో నుంచుకొనుటకు (శ్రమపడవలసి వచ్చెను. 
ఆకస్మికమగు వసంతాగమనము, సుందరాంగి పార్వతి చెంతనుండుటయు 
క్షణకాలము శంకరుని తపస్సమాధికి కూడా భంగము కలిగించెను. ఒక్కక్షణములోనే 
శివుడా పరిణామమును నిగ్రహించుకొనెను. తనకు కలిగిన యా మనోవికారమునకు 
కారణమైన మన్మథునిపై ఆయనకు పట్టరాని కోపము కలిగెను. తోడనే ఆయన 
నొసటి కంటిమంటలు మన్మథుని భస్మము కావించెను. శివుడును వెనువెంటనే 
యటనుండి తిరోహితు SD. ఈ యతర్మిత పరిణామమునకు భయపడిన 
హిమవంతుడు తన కూతును వేటొక సురక్షిత ప్రదేశమునకు మజలించెను. 


- చలమచర్ల వేజ్మటశేషాచార్యులు 


229 


అనుబంధం -ర్‌ 


श्रीः 


कुमारसम्भवमहाशिवपुराणयोः 


साम्यनिदर्शकः संदर्भ: 


— Or 


कुमारसंभवम्‌ 


आज्ञापय ज्ञातविशेष पुंसां 
लोकेषु यत्ते करणीयमस्ति। 
अनुग्रहं संस्मरणप्रवृत्तमिच्छामि 
संवर्धितमाज्ञया ते । 


केनाभ्यसूयापदकाङ्किणा ते 
नितान्तदीर्धैर्जनिता तपोभिः। 
यावद्धवत्याहितसायकस्य 
मत्कार्मुकस्यास्य निदेशवर्ती । 


तव प्रसादात्कु सुमायुधोऽपि 
सहायमेकं मधुमेव लब्ध्वा । 


महाशिवपुराणम्‌ 
(पार्वतीखण्डम्‌) 
काम उवाच -- 
किं कार्य ते समुत्पन्नं स्मृतोऽहं केन हेतुना? 
तत्त्वं कथय देवेश । तत्कर्तु समुपागतः। 


पदं ते कर्षितुं यो वै तपस्तपति दारुणम्‌ | 
पातयिष्यामहं तं च शत्रुं ते मित्र! सर्वथा । 
क्षणेन भ्रंशयिष्यामि कटाक्षेण वरस्तरियाः। 
देवर्षिदानवादींश्च नराणां गणना न मे | वज्रं 
तिष्ठतु दूरे वै शस्तराण्यन्यान्यनेकशः। पंचेव 
मृदवो बाणास्ते च पुष्पमया मम | चापस्त्रिधा 
पुष्पमयः शिंजिनी भ्रमरार्जिता | 


बलं सुदयिता मे हि वसंतः सचिवः स्मृतः। 
अहं पंचबलो देवो मित्रं मम सुधानिधिः। 


230 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


कुर्या हरस्यापि पिनाकपाणे- 
धैर्यच्युतिं के मम धन्विनोऽन्ये। 


अथोरुदेशादवतार्य पादमा- 
क्रान्तिसंभावितपादपीठम्‌ | 

संकल्पितार्थे विवृतात्मशक्ति- 
माखण्डलः काममिदं बभाषे। 


सर्व सखे! त्वय्युपपन्नमेत- 
दुभे mm कुलिशं भवांश्च। 
वञ्रं तपोवीर्यमहत्सु कुण्ठं 
त्वं सर्वतोगामि च साधकं च। 


अवैमि ते सारमतः खलु त्वां 
कार्ये गुरुण्यात्मसमं नियोक्ष्ये। 
व्यादिश्यते भूधरतामवेक्ष्य 
कृष्णेन देहोद्वहनाय शेषः। 
तस्मे हिमाद्रेः प्रयतां तनूजां 
यतात्मने रोचयितुं यतस्व। 
योषित्सु तद्वीर्यनिषेकभूमिः 
सैव क्षमेत्यात्मभुवोपदिष्टम्‌। 
अमी हि वीर्यप्रभवं भवस्य 
जयाय सेनान्यमुशन्ति देवाः। 
स च त्वदेकेषुनिपातसाध्यो 
ब्रह्माङ्गभूर्बरह्मणि योजितात्मा। 


किं ते कार्य करिष्यन्ति मयि मित्र! उपस्थिते। 
ब्रह्माणं वा हरिं वापि भ्रष्टं कुर्या न संशयः। 


अन्येषां गणना नास्ति पातयेयं हरं त्वपि । 
इत्येवं तु वचस्तस्य श्रुत्वा शक्रः सुहर्षितः। 
उवाच प्रणमन्वाचा कामं कांतासुखावहम्‌ | 


शक्र उवाच -- 

मित्राणि मम संत्येवं बहूनि सुमहांति च । 
परं तु स्मर। सन्मित्रं त्वत्तुल्यं न हि 
कुत्रचित्‌। जयार्थं मे द्वयं तात । निर्मितं 
वज्रमुत्तमम्‌ | 


वज्रं च निष्फलं स्याद्वै त्वं तु नैव कदाचन। 
केनापि नैव तच्छक्यं दूरीकर्तुं त्वया विना | 
दातुः परीक्षा दुर्भिक्षे रणे शूरस्य जायते । 
आपत्काले तु मित्रस्याशक्तौ स्रीणां कुलस्य 
हि। यत्कार्यं मनसोद्दिष्टं मया तात मनोभव। 
कर्तु तत्त्वं समर्थोऽसि नान्यस्मात्तस्य संभवः। 
तारकाख्यो महादैत्यो ब्रह्मणो वरमद्धुतम्‌ | 
अभूदजेयः संप्राप्य सर्वेषामपि दुःखदः। 


एतस्य मरणं प्रोक्तं प्रजेशेन दुरात्मनः। 
शम्भोरवीर्योद्भवाद्वालान्महायोगीश्वरस्य हि | 
एतत्कार्यं त्वया साधु कर्तव्यं सुप्रयत्नतः। 
शंभुः स गिरिराजे हि तपः परममास्थितः। 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 231 


गुरोर्नियोगाच नगेन्द्रकन्या 
स्थाणुं तपस्यन्तमधित्यकायाम्‌। 
अन्वास्त इत्यप्सरसां मुखेभ्यः 
श्रुतं मया मत्प्रणिधिः स वर्गः। 
तस्मिन्सुराणां विजयाभ्युपाये 
तंवैव नामास्त्रगतिः कृती त्वम्‌। 
अप्यप्रसिद्धं यशसे हि पुंसा- 
मनन्यसाधारणमेव कर्म | 
सुराः समभ्यर्थयितार एते 
कार्य त्रयाणामपि विष्टपानाम्‌। 


चापेन ते कर्म न चातिहिंर- 
महो! बतासि स्पृहणीयवीर्यः | 
स माधवेनाभिमतेन सख्या 
रत्या च साशङ्कुमनुप्रयातः। 
अङ्कव्यय्रार्थितकार्यसिद्धिः 
स्थाण्वाश्रमं हैमवतं जगाम | 
असूत सद्यः कुसुमान्यशोकः 
स्कन्धात्प्रभृत्येव सपल्लवानि | 


पादेन नापैक्षत सुन्दरीणां 
संपर्कमासिञ्जितनूपुरेण । 
वर्णप्रकर्ष सति कर्णिकारं 
दुनोति निर्गन्धतया स्म चेतः। 
प्रायेण सामग्ग्रविधौ गुणानां 
पराङ्कुखी विश्वसृजः प्रवृत्तिः। 


तत्समीपे च देवार्थं पार्वती स्वसखीयुता | 
सेवमाना तिष्ठतीति पित्राज्ञप्ता मया श्रुतम्‌। 
यथा तस्यां रुचिस्तस्य शिवस्य नियतात्मनः 
जायते नितरां मार! तथा कार्य त्वया ध्रुवम्‌। 
लोके स्थायी प्रतापस्ते भविष्यति न चान्यथा। 
इति कृत्वा कृती rad सर्व दुःखं 
विनंक्ष्यति। अग्रहीत्तरसा कामः 
शिवमायाविमोहितः। यत्र योगीश्वरः 
साक्षात्तप्यते परमं तपः। जगाम तत्र सुप्रीतः 
सदारः सवसंतकः। 


वसंत: स च यो धर्मः प्रससार स सर्वतः। 
तपःस्थाने महेशस्योषधिप्रस्थे मुनीश्वर! | 
वनानि च प्रफुल्लानि पादपानां महामुने | 


पुष्पाणि सहकाराणामशोकवनिकासु वै । 
विरेजुः सुस्मरोद्दीपकराणि सुरभीण्यपि | 


116 


232 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


तस्मिन्वने संयमिनां मुनीनां 
तपःसमाधे: प्रतिकूलवर्ती। 
संकल्पयोनेरभिमानभूत- 
मात्मानमाधाय मधुर्जजृम्भे | 
लग्नद्विरेफाअनभक्तिचित्रं 

मुखे मधुश्रीस्तिलकं प्रकाश्य। 
रागेण बालारुणकोमलेन 
चूतप्रवालोष्ठमलंचकार। 

मधु द्विरेफः कुसुमैकप्रात्रे 
पपौ प्रियां स्वामनुवर्तमानः। 
शृङ्गेण च स्पर्शनिमीलिताक्षी 
मृगीमकण्डूयत कृष्णसारः। 
श्रुताप्सरोगीतिरपि क्षणेऽस्मिन्‌ 
हरः प्रसंख्यानपरो बभूव । 
आत्मेश्वराणां न हि जातु विघ्नाः 
समाधिभेदप्रभवो भवन्ति । 


कामस्तु बाणावसरं प्रतीक्ष्य 
पतङ्गवद्वह्निमुखं विविक्षुः। 
उमासमक्षं हरबद्धलक्ष्यः 
शरासनज्यां मुहुराममर्श 
इष्टिप्रपातं परिहृत्य तस्य 
कामः पुरः शुक्रमिव प्रयाणे । 
प्रान्तेषु संसक्तनमेरुशाखं 
ध्यानास्पदं भूतपतेर्विवेश | 
सदेवदारुद्रुमवेदिकायां 
शार्दूलचर्मव्यवधानवत्याम्‌ | 


तत्र गत्वा स्मरो गर्वी शिवमायाविमोहित:। 
एवं वसंतविस्तारो मदनावेशकारकः। 
वनौकसां तदा तत्र मुनीनां दुःसहोऽत्यभूत्‌। 
कैरवाणि च पुष्पाणि भ्रमराकलितानि च । 
बभूवुर्मदनावेशकराणि च विशेषतः। 


यदा चाप्राप्तविवरस्तस्मिन्येगिवरे स्मरः। 
महादेवस्तदा सोऽभून्महाभयविमोहितः। 
एतस्मिन्नन्तरे तत्र सखीभ्यां संयुता शिवा। 
जगाम शिवपूजार्थं नीत्वा पुष्पाण्यनेकशः। 
यदा शिवसमीपे तु गता सा पर्वतात्मजा । 
तदैव शंकरो ध्यानं त्यक्त्वा क्षणमवस्थितः। 
तच्छिद्रं प्राप्य मदनः प्रथमं हर्षणेन तु | 
बाणेन हर्षयामास पार्श्वस्थं चन्द्रशेखरम्‌ । 
श्रृड़ारैश्व तदा भावैः सहिता पार्वती हरम्‌ | 
जगाम कामसाहाय्ये मुने! सुरभिणा सह | 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 233 


आसीनमासन्नशरीरपात- 
स्तरियम्बकं संयमिनं ददर्श | 
भविष्यतः पत्युरुमाच शंभोः 
समाससाद प्रतिहारभूमिम्‌ । 
योगात्स चान्तः परमात्मसंज्ञं 
दृष्ट्रा परं ज्योतिरुपारराम | 
विवृण्वती शैलसुतापि भाव- 
मङ्गैः स्फुरद्वालकदम्बकल्पैः। 
साचीकृता चारुतरेण तस्थौ 
मुखेन पर्यस्तविलोचनेन । 
मध्येन सा वेदिविलग्नमध्या 
वलित्रयं चारु बभार बाला । 
आरोहणार्थं नवयौवनेन 
कामस्य सोपानमिव प्रयुक्तम्‌ । 
अन्योन्यमुत्पीडयदुत्पलाक्ष्याः 
स्तनद्वयं पाण्डु तथा प्रवृद्धम्‌ | 
मध्ये यथा श्याममुखस्य तस्य 
मृणालसूत्रान्तरमप्यलभ्यम्‌ | 
प्रतिग्रहीतुं प्रणयिप्रियत्वा - 
त्त्रिलोचनस्तामुपचक्रमे च | 
संमोहनं नाम च पुष्पधन्वा 
धनुष्यमोघं समधत्त बाणम्‌ । 
हरस्तु किंचित्परि लुप्तधैर्य- 
श्न्द्रोदयारम्भ इवाम्बुराशिः। 
उमामुखे बिम्बफलाधरोष्ठे 
व्यापारयामास विलोचनानि । 
अथेन्द्रियक्षोभमयुग्मनेत्रः 
पुनर्वशित्वाद्वलवन्निगृह्य | 


सुसंस्मृत्य वरं तस्यां विधिदत्तं पुरा प्रभुः। 
शिवोऽपि वर्णयामास तदंगानि मुदा मुने! | 
सत्रीस्वभावाच्च सा तत्र लज्जिता दूरतो गता | 
विवृण्वती निजांगानि पश्यंती च मुहुर्मुहुः। 
सुवीक्षणैर्महामोदात्सुस्मिताभूच्छिवा मुने! | 
एवं चेष्टा तदा दृष्ट्रा शम्भुर्माहमुपागतः। 
तदैवाकृष्य तच्चापं wad शूलधारिणः। 
दरुतं पुष्पशरं तस्मै स्मरोऽमुञ्चत्सुसंयतः। 
तन्नमस्कृत्य तत्पूजां कृत्वा तत्पुरतः स्थिता। 
सा eg पार्वती तत्र प्रभुणा गिरिशेन हि | 
विवृण्वती तदांगानि स्तरीस्वभावात्सुलञ्जया | 


उवाच वचनं चैवं महालीलो महेस्वरः । अस्या 
दर्शनमात्रेण महानंदो भवत्यलम्‌। यदालिंगन- 
मेतस्याः pal किन्तु ततः सुखम्‌। क्षणमात्रं 
विचार्येत्थं संपूज्य गिरिजां ततः। प्रबुद्धः स 
महायोगी सुविरक्तो जगाविति । 


शिव उवाच - 
किमु fur: समुत्पन्नाः कुर्वतस्तप उत्तमम्‌ | 
केन मे विकृतं चित्तं कृतमत्र कुकर्मिणा । 


234 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


हेतुं स्वचेतोविकृतेर्दिरक्षु- 
दिंशामुपान्तेषु ससर्ज दृष्टिम्‌ | 
स दक्षिणापाङ्गनिविष्टमुष्टिं 
नतांसमाकुञ्चितसव्यपादम्‌ । 
ददर्श चक्रीकृतचारुचापं 
प्रहर्तुमभ्युद्यतमात्मयोनिम्‌ | 
तपः परामर्शविवृद्धमन्यो 
भरभड्डदुष्प्रेक्ष्ष्मुखस्य तस्य | 
स्फुरनुदर्चिः सहसा तृतीया- 
zen: कृशानुः किल निष्पपात। 
क्रोधं प्रभो! संहर संहरेति 
यावद्विरः खे मरुतां चरन्ति | 
तावत्स वह्निर्भवनेत्रजन्मा 
भस्मावशेषं मदनं चकार । 
तीव्राभिषद्कप्रभवेण वृत्तिं 
मोहेन संस्तम्भयतेन्द्रियाणाम्‌ | 
अज्ञातभर्तृव्यसना मुहूर्त 
कृतोपकारेव रतिर्बभूव । 
शैलात्मजापि पितु- 
रुच्छिरसोऽभिलाषं 

व्यर्थं समर्थ्य 

ललितं वपुरात्मनश्च। 

सख्योः समक्षमिति 
चाधिकजातलञ्जा 

शून्या जगाम भवना- 

भिमुखी कथंचित्‌ । 


विचिंत्येत्थं महायोगी परमेशः सतां गतिः। 
दिशो विलोकयामास परितः: शंकितस्तदा | 
वामभागे स्थितं कामं ददर्शाकृष्टबाणकम्‌ । 
स्वशरं क्षेप्तुकामं हि गर्वितं मूढचेतसम्‌। तं 
दृष्ट्रा तादृशं कामं गिरिशस्य परात्मनः | 
संजातः क्रोधसंमर्दस्ततक्षणादपि नारदः! । 
चकम्पे च पुरः स्थित्वा ष्ट्रा मृत्युञ्जयं प्रभुम्‌। 
स्तुतिं कुर्वत्सु देवेषु क्रुद्धस्याति हरस्य हि | 
तृतीयात्तस्य नेत्राद्वै निःससार ततो महान्‌ | 
ललाटमध्यगात्तस्मात्‌ स वह्निंद्रुतम्भवः। 
जज्वालोर्ध्वशिखो दीप्तः प्रलयाग्निसमप्रभः। 
भस्मसात्कृतवान्साधो! मदनं तावदेव हि | 
यावच्च मरुतां वाचः क्षम्यतां क्षम्यतामिति । 
श्वेतांगा विकृतात्मा च गिरिराजसुता तदा । 
जगाम मन्दिरं स्वं च समादाय सखीजनम्‌। 
क्षणमात्रं रतिस्तत्र विसंज्ञा साभवत्तदा | 
भर्तृमृत्युजदुःखेन पतिता सा मृता इव | 
जातायां चैव संज्ञायां रतिरत्यंतविह्वला | 


विललाप तदा तत्रोच्चरन्ती विविधं वचः। 
रतिरुवाच - 


किं करोमि क्क गच्छामि किं कृतं दैवतेरिह। 


नेः नेः नेः नेः ने 





235 
అనుబంధం -6 
श्लोकानुक्रमणिका 
(तृतीय: सर्गः) 
1. श्लोकाङ्काः | श्लोकाः श्लोकाङ्काः 

किञ्चित्रकाश .......... ४७ 
अथेन्द्रिय ............... ६९ कुबेरगुप्ताम्‌ ............ २५ 
अथोपनिन्ये ............ ६५ केनाऽभ्यसूया ............. ४ 
अथोरुदेशात्‌ ........... ११ क्रोधं प्रभो .............. ७२ 
अथ्यापितस्यो ............. ६ ग 
अनन्यभाजम्‌ ........... ६३ गीतान्तरेषु ............. ३८ 
अमी हि वीर्य........... १५ गुरोर्नियोगाच्च .......... १७ 
अवृष्टिसंरम्भ .......... ४८ च 
अवैमि ते ............... १३ चूताङ्कुरास्वाद ......... ३२ 
अशोकनिर्भ ............. ५३ त 
असम्मतः .................. ५ तपःपरामर्श ............ ७१ 
असूत सद्य: ............ २६ ततो भुजड़ा ............ ५९ 
आज्ञापय .................. ३ तथेति शेषा ............ २२ 
आवर्जिता .............. ५४ तद्गच्छ ................. १८ 
आशंसता ............... १४ तपस्विनः ............... ३४ 

तमाशु विघ्नम्‌ .......... ७४ 
उमाऽपि नीला ......... ६२ तव प्रसादात्‌ ........... १० 

तस्मिन्मघोनः ............. १ 
कपालनेत्रान्त .......... ४९ तसिमिन्वने............... २४ 
कयासि कामिन्‌........... ८ तस्मिन्सुरा ............. १९ 
कामस्तु ................. ६४ तस्मै शशंस ............ ६० 
कामेकपत्नी ............... ७ तस्मे हिमाद्रेः .......... १६ 


fF श्लोकाङ्काः 


तस्याः सखी ........... ६९ 
तं वेशमारोपित ........ ३५ 
तां वीक्ष्य ............... ५७ 
तीव्राभिषङ्क ............. ७३ 
द 
ददौ रसात्पङ्कज....... ३७ 
दृष्टिप्रतापं .............. ४३ 
न 
निर्वाणभूयिष्ठ .......... ५२ 
निष्कम्पवृक्षम्‌ ........... ४२ 
प 
पर्यड्डबन्ध .............. ४५ 
पर्याप्तपुष्प.............. ३९ 
प्रतिग्रहीतुम्‌............. ६६ 
प्रसीद विश्रा............... ९ 
ब 
बालेन्दुवक्राण्य ......... २९ 
भविष्यतः ............... ५८ 
भुजङ्कमोन्रद्ध ........... ४६ 
म 
मधु द्विरेफ: ............ ३६ 
मधय ते ०.५: २१ 
मनो नवद्वार ........... ५० 
गंगा se ee 39 





296 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


श्लोकाः श्लोकाङ्काः 
ल 
लग्नद्विरेफाअन ......... ३० 
लतागृहद्वारगत ........ ४१ 
व 
वर्णप्रकर्षे ............... २८ 
विवृण्वती ............... ६८ 
श 
शेलात्मजा.............. ७५ 
श्रुताप्सरोगीति ......... ४० 
स 
सदक्षिणापाड़ .......... ७० 
स देवदारु ............. ४४ 
सद्यः प्रवाल ............ २७ 
सपदि मुकुलिताक्षीं .... ७६ 
स माधवेन ............. २३ 
सर्व सखे ............... १२ 
स वासवेना ............... २ 
TUN rn ५६ 
सुराः समभ्य........... २० 
स्रस्तां नित............. ५५ 
स्मरस्तथा.............. ५१ 
ह 
हिमव्यपाया ............. ३३ 
हरस्तु किञ्चित्परि ..... ३७ 


ఉపయుక్త గ్రన్థసూచి 
1) మేఘదూతమ్‌ - మృణాళినీ వ్యాఖ్య 

2) కుమారసమృవమ్‌ - పుంసవనీ వ్యాఖ్య 

8) కుమారసమృవమ్‌ - (४8०88० మరియు వివరణం వ్యాఖ్య 

4) అష్టాధ్యాయి సూత్రపాఠః - ప్రహ్లాద టిప్పణి - కృష్ణదాస్‌ అకాడమి - 2001. 
5) Practical Sanskrit - English Dictionary - 3 Volumes - Apte. 
6) 5७००६०४ కోశః - ఉత్తరప్రదేశ్‌ హిందీసంస్థాన్‌ - 1993. 

7) ७६७०6९5 - యుధిష్టరమీమాంసకః - 2000 

8) సంస్కృతధాతుసాగరతరణిః - మద్రాస్‌ పబ్లికేషన్‌. 

9) అభిధానచిన్నామణిః - చౌఖాంబా - 1996 

10) అమరకోశః - గురుబాలప్రబోధికా - వావిళ్ల ప్రచురణ. 

11) అవ్యయకోశః - The Sanskrit Educational Society, Madras - 1971 
12) సంకేతపదకోశము - డా॥ రవ్వా శ్రీహరి - పతంజలి పబ్లికేషన్స్‌ - 2002. 
13) బృహద్ద్ధాతుకుసుమాకరః - హరేకాన్త్నమిశ్రా - చౌఖాంబా - 2003. 

14) బృహచ్చబ్దకుసుమాకరః - హరేకాన్తమి(శ్రా - చౌఖాంబా - 2003. 

15) సంస్కృతవ్యాకరణమ్‌ - శ్రీ ఆర్‌.వి. ఆర్‌.కె. శాస్త్రి - కృష్ణానందమఠం - 1997 
16) పుష్పబాణవిలాసః - వేదం వారి ప్రచురణ - 1931 

17) అమరుకావ్యమ్‌ - వేదం వారి ప్రచురణ - 1931 

18) మనుస్మృతి - గాయత్రీ ప్రచురణ - 2003 

19) తర్మశాస్త్రం - వ్యాఖ్యాత - ळण రామానుజాచార్య - 1991 

20) భర్తృహరి సుభాషితములు - వావిళ్ల ప్రచురణ. 

21) యోగదర్శనమ్‌ - బాలానందినీ వ్యాఖ్య - ७८७०७ ట్రస్ట్‌ 

22) శ్రీమద్రామాయణం - బాలానందినీ వ్యాఖ్య - ७८०७ ట్రస్ట్‌ 

28) బుతుసంహారః - మృణాళినీ వ్యాఖ్య - రామోరా - 2004 

24) రఘువంశమ్‌ - వావిళ్ల ప్రచురణ - 1926. 

25) రఘువంశమ్‌ - పబ్లిషర్‌ ఆర్‌.సి. శాస్తి - 2004. 

26) కుమారసంభవమ్‌ - వేదం వారి ప్రచురణ - 1943 

27) కుమారసంభవమ్‌ - పబ్లిషర్‌ ఆర్‌.సి. శాస్తి - 2003. 

28) ఘటకర్పరకావ్యమ్‌ - మళజ్జురీ వ్యాఖ్య - రామోరా, దుర్గానంద - 2003. 
29) శిశుపాలవధమ్‌ - కృష్ణదాస్‌ అకాడమి - 1998 

30) మాఘకావ్యమ్‌ - వావిళ్ల ప్రచురణ - 1967 

31) కావ్యాదర్శః - బాలానందినీవ్యాఖ్యా 


23/ 


238 మహాకవిశ్రీ కాలిదాస విరచితకుమారసమృవ మహాకావ్యమ్‌ -తృతీయః సర్గః 


32) కావ్యాదర్శః - చౌఖాంబా - 2001 

33) ఏకావళి - మాధవీయ వివృతి - అభినవభారతి ప్రచురణ - గుంటూరు. 
34) కావ్యప్రకాశము - బాలానందినీవ్యాఖ్య - సంస్కృతభాషాప్రచారసమితి. 
35) ప్రతారుద్రీయయశోభూషణమ్‌ - వావిళ్ల ప్రచురణ - 1965 

36) సాహిత్యదర్పణమ్‌ - కృష్ణదాస్‌ అకాడమి - 2005 

37) దశరూపకమ్‌ - చౌఖాంబా - 1987 

38) ధ్వన్యాలోకమ్‌ - బాలానందినీవ్యాఖ్యా - శ్రీజయలక్ష్మీ పబ్లికేషన్స్‌ - 1998 
39) శబ్దమంజరీ -శ్రీ జయలక్ష్మీ పబ్లికేషన్స్‌ - 2001 

40) భగవద్గీత - గీతాప్రెస్‌. 

41) శ్రీమద్భాగవత మహాపురాణమ్‌ - AS. 

42) నైషధీయచరితమ్‌ - నారాయణీయమ్‌ వ్యాఖ్యా. 

43) నైషధీయచరితమ్‌ - ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి ప్రచురణ. 


44) A Classical Dictionary of Hindu Mythology and Religion - J. Dowson. 


45) The Kiratarjuneeyam of Bharavi - ४.1. Kale. - Banarsidas Pub. 
46) దశకుమారచరితమ్‌-1 - వేదంవారి ప్రచురణ - 1994 

47) సూర్యశతకము - బాల(ప్రభ - డా॥ తాళ్లూరి - 1990 

48) ప్రసన్నరాఘవమ్‌ - చౌఖాంబా - 1972 

49) సిద్ధాంతకౌముదీ - నిర్ణయ్‌సాగర్‌ (ప్రెస్‌ - 1929. 

50) అష్టాధ్యాయీ పదానుక్రమకోశః - పరిమళ పబ్లికేషన్స్‌ - 1996. 
51) గీతగోవిందకావ్యము - వావిళ్ల ప్రచురణ - 1993 

52) కిరాతార్డునీయమ్‌-1 - శ్రీ పరమేశ్వర పబ్లికేషన్స్‌. 

53) కిరాతార్జునీయమ్‌-3 - సంస్కృతభాషా ప్రచార సమితి. 

54) భామినీవిలాసః - సురభారతీ ప్రకాశమ్‌ - 2000 

55) విక్రమోర్వశీయమ్‌ - సంస్కృత అకాడమి - ఓ.యు., హైదరాబాద్‌. 
56) విక్రమోర్వశీయమ్‌ - పబ్లిషర్‌ ఆర్‌.సి. శాస్త్రి - 2002 


57) మాళవికాగ్నిమిత్రమ్‌ - పబ్లిషర్‌ ఆర్‌.సి. శాస్త్రి - 2002 

58) అభిజ్ఞానశాకున్తలమ్‌ - పబ్లిషర్‌ ఆర్‌.సి. శాస్త్రి - 2002 

59) అభిజ్ఞానశాకున్తలమ్‌ - పబ్లిషర్‌ నోరి భోగీశ్వరశర్మ - 2002 

60) నాగానందమ్‌ - శిరోమణివ్యాఖ్య - తెలుగు విశ్వవిద్యాలయం - 2001. 
61) ఉత్తరరామచరితమ్‌ - ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి - 1965 

62) ఉత్తరరామచరితమ్‌ - చౌఖాంబా - 2003 

63) మాలతీమాధవమ్‌ - యం.ఆర్‌. కాలే - బనారసీదాస్‌ - 1997. 


రామోరావిరచితమృణాళినీవ్యాఖ్యాసహితమ్‌ 239 


64) మృచ్చకటి కమ్‌ - డా॥ బేతవోలు రామబ్రహ్మం - 2005. 

65) ముద్రారాక్షసమ్‌ - ७6.6. కర్మార్మర్‌ - చౌఖాంబా. 

66) ముద్రారాక్షసమ్‌ - ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి, 

67) వేణీసంహారమ్‌ - డా॥ బేతవోలు రామబ్రహ్మం-తెలుగు విశ్వవిద్యాలయం - 1988 
68) కావ్యాలంకారః - భామహవిరచితః - బా.వ్యా. -సంస్కృతభాషాప్రచారసమితి- 2004 
69) సరస్వతీకంఠాభరణమ్‌ - ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి - 1984 

70) వక్రోక్తిజీవితమ్‌ - బాలానందినీవ్యాఖ్యా 

71) పాణినివిరచితాఅష్టాధ్యాయీ - 2 భాగములు - చౌఖాంబా - 2004. 

72) పంచతంత్రం-1 & 2 - సంస్కృతభాషాప్రచారసమితి - 1988. 

73) హితోపదేశమ్‌ - సంస్కృతభాషాప్రచారసమితి 

74) శ్రీ విష్ణుసహ(స్రనామస్తోత్రమ్‌ - ఆంధ్రానువాదము - శ్రీ న.చ. రఘునాథాచార్యులు. 
75) బృహత్‌స్తోత్రరత్నాకరః - వావిళ్ల ప్రచురణ. 

76) సర్వశబ్దః - ఏ.యి.యస్‌. పబ్లికేషన్‌ - 2004 

77) శబ్ద్బసాగర్‌ - చౌఖాంబా - 2004 

78) రసగంగాధరమ్‌ - (అనువాదము) ధరణికోట వెంకటసుబ్బయ్య. 

79) లఘుసిద్ధాంతకౌముదీ - బాలానందినీవ్యాఖ్య - సంస్కృతభాషాప్రచారసమితి. 

80) అమరుకకావ్యమ్‌ - మనసిజవ్యాఖ్య - సాధన [గ్రంథ మండలి, తెనాలి. 

81) కిరాతార్డునీయమ్‌ - వావిళ్ల ప్రచురణ. 

82) రత్నావళి - చౌఖాంబా ప్రచురణ. 

83) చమత్మారచంద్రికా - ఆంధ్రవిశ్వవిద్యాలయ ప్రచురణ, వాల్టేర్‌ - 1969 

84) శ్రీమహాభారతమ్‌ - వావిళ్ల ప్రతి - 1931 


అ 
9 





240 





